బాలవిజ్ఞాన సర్వస్వము 


మొహమ్మద్‌ ఖాసీింఖాన్‌ , ఎం. ఏ. 


ది ఓరియకాట్‌ పబ్లిషిజ్‌ కంపెస (రిజిస్టర్డు) 
మ(దాసు 4: తెనాలి ఓ: హైదరాబాదు: wit 


కాపీరైట్‌ ] 1956 [వెల 7-50 


ప్రకాశకుల బిజు కు 
= 


మానవాభ్యుదయము శాస్త్ర పరిశోధన పై నాధారపడియున్న విషయ 
మంద జెరిగినదే. వైజ్ఞానికశా స్త్ర పరికోధనాఫతితమ్వులే నాగరిక తోచిహ్న ము 
లైనవి ఈ శాస్త్రపరికోధనమున మనము, ముఖ్యముగా ఆంధులము 
మిగుల వెనుకబడియున్నాము, 


విజ్ఞానశాస్త్రము ను పాఠశాలలలో బోధింప [పణాళిక లెన్ని యున్నను 
బాలురు తాము చిన్నతనముననే వైజ్ఞానికదృష్టి నలవఠచుక్షొనుటకు 
దోహదములగు పుస్తకముల నెంత యెక్కువగా పఠించిన నంత-'మేలు. 


వారు పెద్దవారైనకౌలది శాస్త్రపఠనమున ఆస క్రి పెంపాందగలదు. 


మే మీదృపితో నీ బాలవిజ్ఞాన సర్వస్వమును (పచురింప పూని 
తిమి. ఇందు శ్రీ మొహమ్మద్‌ ఖాశింఖాజాగారు ఎంతో పరిిశమచేసి మా 
కీ గంథపచురణానాలభ్యమును గలిగించినారు. ఇది మొదటి భాగము. 
ఇట్టివే కొన్ని సంపుటములుగా ఈ బాలవిజ్ఞానసర్యస్యమును _పకటించి 
భామోసేవ నొనర్ప నాశించుచున్నారము. 





విశ్యంలో స. 


09 


చుక్కలతో నిండిఉన్న సీలిఅకాశమును మిరు ఎనో ర్నసొన్లు మాచి ఉంటాకు, 
కాస్‌ చుక్కలను లెక్క. పెట్టడానికి ఎప్పుడైనా (పయత్ని ంచారా! ఒక సారి (పయల్నించి 
చూడండి, పదులు, అ క వేలు--మోరు లెక్క- పెట్ట "లేరు. లక్షలు, కోట్లు, 
అక్బుదాలు._అవి లెక్క లేనివి. ఇంతవరకు చుక్క-లను పూర్తిగా ఎన్వరూ "లెక్క 
పెట్ట లేదు. ఒక పెద్ద ఎడారిలో వసుక శేణున్రులను ఎవరు లెక్కా పెట్ట గలరు ! అట్లా 
చుక్కలు కూడా, 


ఈ చుక్క-లు మనశెంణో చిన్నవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో చుక్కలు 
మనకు కనిపించ నే కనిపించవు. కాని అవి నిజంగా చాలా పెద్దవి. ఎంత పెద్దవో 
తెలుసా? మనభూమికింకు లక్ష రెట్లు పెద్దవాడు సూర్యుడు. సూర్యుడికం కు ఎన్నో 
కెట్లు పెద్దవి నక్ష (కౌలు. మన సూర్యుడు ఒక చిన్న చుక్క. అలాంటివి అనంతకోటి 
నక్ష(తాలు. ఇవ్‌ మునభూమికి అనేక లక్షలకోట్ల అల ఉన్నాయి. అందు 
చేతనే అవి అంత చిన్నవిగా కనిపిస్తున్నాయి. 


విశ్వంలో మనభూమి ఎంత చిన్నదో చూశారా! ఐనా భూమిని మనం 
చాలా గొప్పదిగా భావిస్తూ ఉండే వాళ్ళం, సూర్యుడూ, చం[దుడూ, నక్ష తాలూం- 
ఇవన్నీ మనభూమికి దీపాలుగా, అలంకారాలుగా, వేడినీ "వెలుతురునూ ఇచ్చేవిగా, 
మనకు మంచిసీ చెడుగునూ కలిగిన్తూ, మనజీవితాలను పాలిస్తూ 
నున పూర్వులు భావిస్తూ ఉంటేవారు. .. 


ఉంచేవిగా 


జ అష కల్‌ ఇ ! 


> 
ae mg న్ని 
అయిత 0 చీల 
జాలి 
ఇచ 


a 
మ 


(బస సంద మసేమాట మోను విని ఉంటారు. ఈ ఏశ్యమం'కె తా ఒకి గుతువౌ 
దేవుడు నృష్టించాడట. తరువాత ఆ గుడ్డు సరిగా మధ్యకు పగిలి పైభాగం ఆకాశం 
గాను, (1 కిందిభాగం భూమి గాను అయిందట ! మన భూమి విశ్వంలా ఇంత చిన్న దని 


డెలియసి కాలంలో... వేలకొొది సంవత్సరాల (కందట--- జహంచిన ఉఊవారలివి. 
ts 
2 SEE గూర్చిన కచ్చు కో 


అప్పటి జఊోవూలు చాలా చవముతొ-రంగా ఉంటాయి. పున భామిని ా్యూ 
కూ 
(పపంచంలో అన్ని చె శాల్లోనూ అనేక చ్మితమైన కథలున్నాయి. మోాప్రై పెట్టక థలం ౪ 

అస fF ou అడ ౨ షం ఆ ఆ? వ్ల 
ఎంత ఇష్టం చెప్పండి ! చిన్నప్పుడు wash విట్టకథలను (పేమిస్తారు. మానవజాటే 
కూడా తన చిన్న తనంలో ఇలాంటి కథల కల్చించుకొసి ఆ ఆతనందించింద. మోర చిన్న 
వాళి కాబట్టి మోకాకథలు ఇంకా వినోదం క లిగిస్తూ "నే ఉంటొయి. _ వినండే 

(ల) 


కొన్ని కు. 


జీ 
దిగ్గజములు 


. భూమి దేనిపై నిలబడి ఉన్నదని ఒక(పశ్న. మోకు మాతం ఈ సందేసా 
వచ్చి ఉండదూ + 


మనకు భూమి ఆధారం. భూమికి మాతం ఆధారం ఢఉండవధ్లా ! ఈ 
సంచేసాం మన య ప కలిగింది. (పలి వస్తువుకూ ఏదో ఆధారం ఉండక లెనసి 


(వారు నిశ్చయించారు. తరువాత 
వ. భూమికి ఎట్టి ఆభారం సాధ్యమా 
అని తేమ ఊహలను బరు? గ్లొం 
అ చారు. బరువులు మోసే జంతు 
నులలో ఏనుగు చాలా బలమై 
క సపది. బహుశా ఏనుగులు భూమిని 
గు ny : మోస్తూ ఉన్న వేసా ! ఐతే 
న ఎన్ని వనుగులు! ఇంత పెద్ద 
' భూమిని రెండు మూడు వనుగసలు 
మోయగలవా! అధమం దిక్కు. కు 
ఒకటి చొప్పున ఎనిమిది వనుగులు ఉండవలెనని నిశ్చయించారు. 





' అషుదిగ జములు 
భ్‌ Ca 


మారు 'అప్టదిగ్గజములు' ' అనేమాట ఏవని ఆంటారు. గి గొప్పవా శ్లను మదనం 
'దిగ్గజములి వంటివాళ్ళని అంటాము. క ష్ట్ర దేవరాయల ఆస్థానంలో ఎ:నమండుగుదు 


ల 


3 


త్‌ ద అ a న్‌ వ్యా 
గూల్చున - ye బుద 


29 


షన గా దో 
ల ఘూ 


మసోక వలను 'అష్టదెగ్గజములు. అనేవాళ్ళు. భూమిని ఎసెమిది దిక్కులా మోాన్తూ 
ఉన్న ఎనిమిడి వనుగులెనే మనం అష్టదిగ్గజములు అంటాము, 

జాం 4 షా, a షు “Cy భం ఇవ అగ 3 
కాని ఈ దిగ్గజములకు ఆధారమేమిటి అన్న (పశ్న మనపూర్వులకు తెట్ట 


తా 


న షో అజా . వ (అ 
శణమోాా! కథకు కాళ్ళు లవన్న విషయం నుంవకండి. 


వాసుకి 
నరాశాజు తెషుయుకూడ మనభూమిసి మోనూణఉనస్న ట్టు మరొక పురాణగాధ 
ఛా) వాటి వొ 


(వ్య! 


ఉన్నది. శేషుడు వేయితిలల పెడ్డపాము. 

వరాహావతారం 

క్‌ ఒకప్పుడు హీర కారకం 
జె్యచ రాక్షసుడు ఉంచే 
కో వాడు. అతడు ఒకనాడు 
I= విలానంగా మన భూమిసి 
కై చాపగాచుట్ట చుట్టి చంక 




















యయ 


ఖై] 
ey 
ల 
© 
ol 
యూ 
న్‌ 


య 
| 
J 
J 
95 
A 
ళ్‌ 


బా అప్పుడు భూమిమిోద 
5 ఉండిన మన పూర్వులకూ, 

ఇతర జంతువులకూ ఎంతే 
(ast A వ! / , et కస్థమై ఉంటుందో ఆలో 
Few // స్‌ D లలో పడి అనేకులు పచ్చ 
ra న 


క 


అ ఇవ వరా 
అప్పుడు విమ్లును 
ఇవ తారం ఎ క్రివచ్చిదుబ్టై 
| డన ఆ రాక్షసుని తేన 
'నాడి కోరలతో పొడిచి 


కా స్థానంలో స్థాపించా డట | 


మరొక కథ, 


జ 
rr = 
అ ఆ అఆ అత ఆ 


ఇది (గీవులది. 


5 Pete 3, 


అన్‌ 
ter సిటీ బో లీ 


శె 


అత్య స బడి ల్‌! Wri 





జ స్‌ అ ఇ" 
స క మ కం 


సం వి్యా, దాసలో మనమూ ఉంే 


i 


1 అ. ET కన 
అర్రాన్‌ ఆన ఒక దెవత 
మ. 


~ 


ఉం? నాడు. es 
౧ 

Lr క హన కాం దుసి 

వంటి వాడు. "ల ఓక ప పుడు 

జ్యూపిటర్‌ కొపానికి గది 


ors “ల వె వ బిర్రు అత... Cs 


ధెపించాణు. 

భారమును. మోయు 
దువుగాక !”అని డవభాషహలో 
అతడు గంభీరంగా గర్జించాడు. 

నాటినుండి పాపం అట్లాస్‌ 

( 

మనభోూమిసి వన భుజాలు 
మోస్తున్నాడు. జ్యూూపిటర్‌. 
శాం వల భూమిని మోయ 


+౪) 


ఒక కి మనకోొకడు దొరికాడు. 
(డ్రైజంచపుపటాలను మొట్ట 
మొదట వేసిన సుర్కే-టక్‌ 
అవే పండితుడు తన పటాల 
సకం అట్టపె యు ట్లా 
“TDD మనూ ఉన్నట్టు ఒక 
బొమ్మ “వ్‌ డు, నాటినుం". 


భూమి పుట్టుకను గూర్చి బాబిలోనియనుల ఒక కథ వినండి. 


భూమి ఆకాశం పుట్టక పూర్వం "దేవతలు పుట్టారు. అప్పుడు టియామ'' 
అనే రాశ్రసుడు ఒకడు ఉండేవాడు. వాడు ఒకసారి స్వర్గంలో "ప్ప అల్రకలోలం 


4 


(Yi ba) 


భూమి ఆకారం 


కలిగించాడు. బేవతల “పెద్ద అయిన మగ్షకుడు తెక్కిసు చేవతలశో కలిసి ఆ రాక్షసుడి 
వెకి దండు వెళ్ళాడు. మర్షకుడు రాక్షసుని పై పిడుగులు కురిపించాడు. రాక్షసుడు 
వాటి తొకిడిక (పాణాలు నడిలాడు. 


శ | ఇ స 

అప్పూడు మర్షకుడు రాక్షసుడి శవాన్ని కెండుగా చీల్చి, ఒకిభాగంన' * ఆకాశం 
మరొకి భాగంసో భూమో చేశొడు. మళ్ళా అలాంటి రాశ్రసులనాధ లేకుండా చేవ 

తలకు నక్షత గృహాలు కట్టి తరవాత భూమిలో చె: ఫు చే మలనూ, క 


పక్షులనూ సృష్టించి, తన సృష్టి అంతటిక్‌ కిరీట పాయంగా ఒక పుపమునీ ఒక స్ర్రీని 
సృషించాడు. 
SE) 


ఏ. భూమి ఆకారం 
భూమి గుం(డంగా ఉన్నదని ఇప్పుడు మో కందరికీ తెలుసు. కాని మున్న 
మున్న టినరకూ భూమి బల్హపరుపుగా bu దస అందరు నవలా ఉంచేవారు. 


భూమి ఒక ప ళ్ళింలా ఉన్నదనీ, అది సీటివై "తేలి ఆడుతా ఉంటుందనీ చెనా 
Ua కా ఖల 
దెశస్థులు నమ్ముతూ ఉండేవారు. 


భూమి ఒక పెద్ద తామరాకునలె సముద్రంలో తేలుతూ ఉన్నదని అసీరి 
యనుల నమ్మేవారు, 


ర Val 
eee యా! ఉద HP? రొ అం 
చీ ee 


(పలిదినం సూర్యుడు మనభూమి చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తున్నా డ దుం 
అందుచేతనే మనం ఉదయం 'సూర్యుడు “ఉదయిస్తున్నాడు' అనీ, సాయంకాలం 


"సూర్యుడు త్ర వకు అనీ స. భ్‌. మన ణం పెరిగినా 


సూర్యుని ఉదయా స్త్వమయాలను గురించికూడా మన పూర్వులకు అసక నంచే 
ఆశా 
జాలు కలిగేయిం 


సూర్యుడు రాతి ఎక్క-డ ఉంటున్నాడు 1! పడమట అస్తమించిన సూర్యుడు 
ఉదయమయ్యేసరికి తిరికి తూర్పు దిక్కుకు ఎట్లా రాగలుగుతున్నాడు ! 
సూర్యరథం 
పన్నెండు గంటల్లో పాపం నూర్వుకు తూరు పనుండి పడమరకు కొన్ని వేల 
వళ్ళు (పయాణం ౫ చేయవలెను కడా ! అతడంత దూరం ఎట్లా నడచి వెళ్ళగబడు ( 


ర్‌ 


నాంవిజాన సర్వస్వము 


ఇది ఆలోచించి మన పూర్వులు సూర్యుడు వచి తమైన నగరాలు క్ర ట్రెన ఒక్‌ 
రథం. మోద నెళ్గుతూ ఉన్నాడని ఊహించారు, రధం నడిపే సాంధికూడొ ఒకడు 
కావలెను కదా! అనూరుడు అనేఒక నారథిఏ వర్నాటయి చేశారు. అవూకుడికి తొడలు 
లేవు. రథానికి ఒకశు చక్రం. గునాలు మొ(30 వచు, ఎంత చిత్రమైన రథనూ 
చూడండి ' 

సూర్యుని వడవ ప్రయాణము 

పడమట అ స్తమించి, కెల్లివా రే సరికి సూమ్వాడు మూామ్చు దిక్కా ఎట్లా Co 
గలుగుతున్నాడు ! ఈ (పశ్నకు పాత కాలఫు (కులు చెప్పిన నచూభానం విసం+. 

(పతిదినం సాయకాలం పడమటికి చేరుకు వేటప్పటిక్‌ సూమ్యుడు బలసి ఛో తొడు. 
అందుకోసం వల్క_౯ అనే దేవత అతన్ని తన పడవమాద ఎక్కేంచుకొని ఉత్తరం 
దిక్కు. మోదుగా సమ్ముదం దారిని అతివేగంగా మార్పు దిక్కు-కు చేరుస్తాడు. ఆ పడవ 
ఎస్ప్వుడూ మునగక వోవడం మన అదృష్టం f= 

ఆదోలో 
- గ్రీకులు సూర్యుని “అపోలో” చేవత అంటారు. అపోలో రథానికి నాలుగు 

గృురాలు. స్వయం గా అతడు తన రథం నడుపుకుంటాడు. (సత్‌దినం' “కూక్సు "నుండి 
పడమటకు తన బంగారు రథమెక్కి. ఆకాశం మోద. (ప మూణం చేస్తాడు. 


అపోలో (పకిదినం అశ్లై చేస్తే మనకు ఇబ్బంది ఉండదు. కాసి అప్పుడప్పుడు 
అలసిపోయి రథం నడిపే పని, వశే చేవతల కిస్తాడు. దానిశో భూమిమోాద ఉన్న 
వాళ్ళకు ముప్పూ తిప్పలు తప్పవు. 


ఇతర దేవతలకు స్తూర్యరథం నడిపే సామర్థ్యం, అనుభవం "వేకు ఒపె-క్కప్వుకు 
భూమికి (ప్రమాదకర మైనంత దగ్గరకు దాన్ని తెసారు. అప్పుడు ఖూమిమాద నొళ్లు 
పగిలే టంత వేడీ, వడగాడ్పుల బాధా కలుగుతుంది. ఒకసారి. భూమికీ " ఎడంగా 
వాళ్ళు సూర్య రథాన్ని మలిపారా మనకు గడకట్టుకు పోయేటంత చలి తప్పదు. 
ఇవి (గ్రీకుల కథలు. 


ఈ కథలు ఫుట్టి ఎన్నో చేలనంవత్సరాల కాలమైంది. కథలు కథలుగా నే ఉండ్‌ 
పోయేయి. విజ్లానులు, మేధా నంపన్నులు . అన్ని చేశాల్లోనూ నత్యేంకోసం సిరంత 
రంగా కృవి-చేన్తూ నే ఉన్నారు. మన  చేశంలోనూ, ఈజిఫు,  వాల్లియో, 
బాబిలోనియా, (గ్రీసు, చైనా, అశేబిమా చేశాలలోనూ వేలకొలది వీళ్ళనుండి 
జ్యోతిశ్శాస్త్రం _'పెంపొందుతూనే ఉంది. . కాని అది [క్రమంగా జ్యోతిషం కింను దిగి 
తన విలువను కొంత పోగొట్టు కొన్నది. . ia 


¥ 


6 


ఎ మది ణి 
చో 
ప్‌ క్‌ 
స్‌. 2 “పర్నికణ 


| నో వా. జు | = ' తో ప ' ౯ ఖై య్‌ క్‌, వి గ నా ౫ 
ఆలా అయి ఆనమి, ఇప్పటికి 400 ఏళ్ళకు పూర్వం కోబర్నికన్‌ అన సోలెండు 
Ets : | de | సట స 
దెశపు విజాసి ఒక గొప్పవిషయం కనిపెటాడు. మన భూమి వి శ్వాసిక *శెందం 
షా రు 
Es కాదు, అసి అతడు వెలుసుకున్నాడఢడు,. ఘోామిచుట్టూ 
ల్‌ చ తో ఇ వ్‌ ఇ ఖు లో /1 ల మ 
సూర్యడు టెరగడం అదు; నూరడి చుటూ తిషుసమూ 
ది 


I) 
ఉన్న అనేక (గ్రహాల్లో భూమికూణా ఒక చిన్నగ హం 


(7 


సాశారా! కొపర్సికస్‌ సిద్దాంతం మన నమ్మాుకాల్లో 
ఎంతమార్సు తెచ్చిందో! పూకుల నమ్మికాలన్నీ దినినో 
కట్టుకథ వోయేయి. భూమి 24 గంటల కొకసారి 
(1 మ. బొంగరం వ తనచుబ్టు తాను తిరగడమే కాకుండా 
కషగతందన బావి మనమేం సోర్యేడి చుట్టుకూడా తిరుగుతూ ఉన్నదని కొపర్నికన్‌ 
కౌపర్నికిస్‌ బూటాగడుః 





కోపర్నికస్‌ పూర్తిపేరు నికలస్‌ కొపర్నికస్‌. తండి వర్తకుడు. సిక లన్‌ కు 
దేళ్ళు సిండాయోా లేవో తండి చచ్చిపోయాడు. నికలస్‌ _పినతండి ఇంట పెరిగి 
దా బుధులు పొందాడు. చిన్నప్పటినుండీ అతనిక గణితం, జ్యాతిళ్శాన్త్రృ మూ 
అంజు చాలా, పీతి, గణితంలో మంచి పండితుడయ్యాడు. నోము ఏశ్వవిద్యాలయంలొ 
అతడకి గణితావార్య పదవి దొరికింది. తరవాత చర్చిలో గొప్ప ఉద్యోగం చేశాడు. 


29 24 


భూమి విశ్వానికి కేర్యటం షాటు 
కొొపర్ని కన్‌ అప్పటికి అచ్చులోఉన్న ద్‌ 'తిశ్ళా న గంథాలస్నీ కరాలంక హంగా 
చదివాడు. అంతిటిశో అతనికి తృ ప్తి కలగలేదు. సంవత్సరాలపాటు తన పినతండిగారి 
చర్చి శిఖరం నుండి ఆకాశం పరిశీలించాడు. భూమి విశ్వానికి "కేంద్రం కాదని అతనికి 
అనుమానం కలిగింది. అం బేశాదు; అప్పటి జ్యోతిశ్నాన్ర్రజ్ఞులు అనుకుంటూ ఉన్నట్టు 
విశ్వం చిన్నది కాదనీ, అది అనంతకొటి (ప్రపంచాలతో' కూడిన మహోసృష్టి అసీ 
అతడు కనిపెట్టాడు. కొపర్నికన్‌ ఎంతటి (పతిభావంతుడో చూశారా! 


Pe నం cf స 
శు ఇతర రహసాగ 
అ త్ర 


| ట్ర 


కో"పర్ని కన్‌ కనిపెట్టిన శః సత్యం వల్ల శ తాజ్జు”ల నుండి అరం కాకుండా ఉన్న 

౧ నేక్ష రహస్యాలు బయటపడ్డాయి. నక్షతాలు మన భూమి నుండి అపారమైన 

దూరంలో ఉన్నాయని, సూర్యుడి చుట్టూ తిరుగుతూ డన్న ఆరు(గహోల్లో మన 
7 


భూమి ఒకట. దాసి నానం సూక్నుసి ఇకనాత వమూాషవదవనీ ఆయన పరూవంవాా టు 
థి ఫీ 
(గ్రహాల సై ఆయన ఈ (కవుంలో ఉన్నపన్న్నాడు: బుద్దుడు, శుకుడు, భి "మి, కంగా 
ర 


క 


రికుణు బృహాన్సజో. తిసి, 





న (౫ హాలు న్‌ ఏధంగా తిరుగుతున్నాయి 


మ్‌ 


యని కూడా ఆయన చూపాడు. 


డంవ లనే భూమికి బుతు భేదాలు కలుగుత స్నా 

(పతి (గవాం సూర్యుడికి ఎంత దూరంలో ఉందో "లెక్క వేసి చెప్పాకు. ఇవీ 
ఎంత చేగంనో తిరుగుతున్నా యో కూడా గణించి చెప్పాడు. 

కొపర్నికన్‌ సిద్ధాంతాలు ఆ కాలంలో అందరికీ వింతగానే ఉండేవి. మార్చి౯ 
లూథర్‌ అతన్ని 'మూష్టుడు' అన్నాడు. కొొపర్నికస్‌ను నెంటనే శిక్రించాలని 
మరొక సెద్దపాదిరీ (వాళాడు, 

కొపరి?కస్‌ పుస్తకం , 
కొొపర్నికస్‌ తన సిద్దాంతాలను చిరకాలం వరకూ వునకరూసంగా (పకటీం 
by ఎలి 

చనే లేదు. ఈ విషయమై అతడు (వాసిన ఒక వ్యానం (వాత్యసతిగానే ఉండి అతస 
8 


(2) గెలీలియో 


విత్రుళ్లో (పచార మైంది. జతను కసిపెటిన విషయాలన్ని టెన్‌ నపషంగా నిరూపిస్తూ 
mn a= లు p ఈం — 
(నాయవలసిందసి అచేకులు కొరారు. లాభం 'లెకపోయింది. 

చిట్టచివరకు స్పైటికన్‌ అనే యువకుడు కోపర్నికస్‌ గొప్పతనం విని ఆయన 
దర్శనం చేసుకుందామని వచ్చి, ఆయన దగ్గ రే ఉండిపోవడం తటసించింది. దానితో 
(సపంచానికి జ్యొతిశ్నాస్త్రం మోద ఒక ఉద్ద్రంథం దొరికింది. అతడు కొపర్నికన్‌ 
(వాసి ఉంచిన కాగ తాలన్నీ జూగత్తగా చదివి ఒక చక్కని పుస్తకం (వాకాడు. 
కొపర్ని కస్‌ స్వయంగా (వాసిన పు స్తకం సంకలితం చేసి (పకటించాలనుకొ ని పని 
కాకముందే చనిపోయాడు. మొతానికి ఎలాగయిలేనేమి అతని పుస్తకం అచ్చయింది. 
కాసి సరిగా ఆయన చచ్చిపోయిన నాడు. 

6. గెలీలియో 

కొపర్నికన్‌ తరవాత ఇటలీ దేశస్థుడు ఇలీలియో ఆకాశాన్ని గూర్చి అనేక 
అద్భుత మైన విషయాలు కసిపెటాడు. 

షా లు 

ఇలీలియో పూర్తి పేరు ఛలీలియో గెలీలి. 1564 లో అతడు ఇటలీ దేశంలోని 
పిసానగరంలో వుట్టాడు. అది ేక్స్సయర్‌ మహాకవి పుట్టిన సంవత్సరం. 

గెలీలియో ఫుట్టింది ఘరానా కుటుంబంలో; కాసి తేం(డి కీడవాడు. అతడి 
"పేరు విన్సెన్లో ం విన్సెన్లో నంగీతంలోనూ, గణితంలోనూ (పవీణుడు. గెలీలియో 
చిన్నప్పటి నుండి తెలివి కెటలైన వాడ. 

గెలిలియో అడ్డు (పన్నలు 

పదిహే*డవవట అతడు వీసా విశ్వవిద్యాలయంలో వైద్యం నేర్చుకోడానికి వెళ్ళాడు. 
చిన్న వాడయిన గెలీలియో అక్కడ ఒకతమావా చేశాడు. పంతుళ్ళు చెప్పిన (పతి 
ఏష యాన్నీ తర్కించి ''ఇది మోకు ఎలా తెలుసు ?”” అని అడిగే వాడు. 

వాళ్ళు “ఇది ఫలానా (పాచీన (గ్రంథంలో ఉన్నది" అని ఇవెప్పవారు. 

*(పొచిన (గంథంబో ఉన్నంత మా(తాన నిజహమాతుందా ? మోరు అను 
భవం చేసి చూశారా % అని గెలీలియో అడ్డు చెప్పేవాడు. 

ఈ గొప్ప గుణమే 7లిలియో “పెద్దవాడైన తర్వాత అతనినింత మహాశ్ళొ స్త్ర 
జుడీసి చేసింది. 
షా 

ఊగులాడుతున్న డిపం 

7లీలియోకు పభ్గెనివిది వళ్ళు ఇంకా నిండనైనాలేదు. అతడొక గొప్ప 

విషయం కనిపెట్టాడు. ఇంటి కప్పునుండి వేలాడుతున్న ఒకదీపం ఊగులాడు తుండగా 
ర్‌ 


నాలవిదాన సర్వన షయ 


వ్‌ 


ఒకనాడు. చూ నొడు.. ఊపుయొక్క- "వేగం తన్నినా (పతిసారి ఊగే కాలం మూత్రం 
మారటం లేడసి అతడు కసిపె పెట్టాడు. a పెండ్యులం ఈ సిద్దాంతం మోద చే 
తరవాత వేయబడింది. 


వైద్యంలో కంశు అతని బుద్ది గణితంలో ఎక్కువ చునుకుగా పనిచేస్తుందని 
కనిపెట్టి గెలీలియో తండి అతన్ని గణితం చదవమన్నాడు. _ దార్శిద్యం అతని చదు 
వుకు అడ్డువచ్చింది. డిగీ తీసుకొకుండానే చదువు మానేశాడు. 


1589 లో వీసాలో అతసికి గణితాచార్య పదవి లభించింది. జత మెలో 
తెలుసా ? వారానికి ఐదు పీల్లింగులు. అంటే నాలుగు రూపాయల చిల్లర. 


7లిలియో "ేముఖమైన Ss ఎన్నో శాస్త్రాల్లో కృషిచేసి 
ఎన్నో విషయా లు కా పెట్ట టాయుం దూరదర్శినితో అతడువేసిన ఆకాశశోధన అతని పదు 
శోధనలో జకభాగం మాతం. 


గెలీలియో ఒక దూరదర్శిని యం(తం త మారుచేశాడు. మనకంటికి కనపడని 
స దూరాన్నున్న వస్తువులు ఆయం(తంలో కని 
: పినాయి. దాసితో అతడు ఆకాశం పరఠకోధించడం 
] (నారంభించాడు. 






ఒక నాడురా(టి నక్ష తాల” నిండి డన్న 
సట నాం ఆకాశం వైపు తన దూరడర్శినిలోంచి 
చరాబాడు. ఆశాశంలో తూర్పునుండి పడమరకు 
వ్యాపించి ఉండే తే తెల్లని పాల వెలి "వెనకటి కాలంలో. 
అనుకొంటూ. ఉన్నట్లు శెల్పినేఘం కాదనీ, అనేక 
కోట్టనక్ష తాలు దట్టంగా ఉన్న ఒక దేశం అసీ 
అతడు శెలునుకొన్నాడు. " అతని అసందానిః 
పరిమితి “లేదు. ' Su 

చందుడూ భూమిలాంట భాజే 

ఒకనాడు తనయం[తంలో చందునిచరా కాడు 
చం(ద్రగోళమూ మనభూమిలాంటి దే అని అతనికీ 
శెలిసి ంధి. ఆరటం: అత్తసికే పర్వ తాలు 


కనిపించాయి. . 


10 


. గెలీలియో దూరదర్శిని 


గెలీలియో 


ఇటీ అం కా ప ఎ గక బో లోనె 
wee స టట తిరుగుతూఉన (గప అథ. 


(గహోల వెపు దృష్టి వేశాడు. భూమిచుట్టుూా చం[దుడు తివగడం అతనికి స్పష్టంగా 
కనిపించింది. మిగిలిన (గ్రహాలను పరీక్రి వాడు. భూమికంకైు 1400 రెట్లు పెద్దదయిన 
గురగహం, దానిచుట్టు తిర 
| కంటపడ్లాయి, గురుడు సూర్యుడి 

క చుటూ తిరుగుతున్నాడు. 
ర 
శుకుని సరీక్సిం౦చాడు. 
శుకుడు కూడా సూర్యుడే 
చుటూ తసికుగుతూ ఉన్నట్లు 
లు ౧౧ 
అతనిీ స్నష్టపడింది. 





సంబంధమన్నాడు. సంచేహ 
ముంచు తన దూరదర్శిని 
పచ్చి చూడండన్నా డు. 


సత్యం చెప్పినందుకు శ్‌క్ష 


మఠానికి అధిపతి ఐన పోప్‌ 
వెంటనే 7గలీలియోను పట్టు 
[ఘు కొని రావలసిందని కజ్జు ప్‌ం 
“| వాడు, గలీలియోా గ 


| ॥ 
థి Jas ఎ "న్న TE a 
Soe Cv haan Dinas aa 
yy శా అన్న TT 





దూరదర్శినిలో ఆకాశం పరిశీలిస్తున్న గెలీలియో చేరడంలో కొంత అలస్య 
మెంది. సంకెళ్ళు తొడిగించి ఐనా నశే తీసుకు రమ్మని మళ్ళా ఆజ్ఞ వచ్చింది. 
॥ శ నో 
గలీలియా చిట్ట చివరకు పోఫుపీఠం ముందు హోజరయ్యాడు- 


పాపం ! గెలీలియో ఏమి చేస్తాడు 1 వాలా వృద్దుడు! ఆ కాలంలో కై) స్తవ 
ఫీఛాంధిపత్రులు ఇచ్చే శిక్షలు దుర్భర మైనవి. చెనక (బూనో అనే పండితుని ఇలాంటి 
అభి పాయాలే వ్య క్ష పరచినంనుకు (బతికి ఉండగానే కాల్చి వేశారు. 

ఆ వృద్ధాప్యంలో 7వీలియోా ఇలాంటి బాధ ఎలా నహించగలడు ? క్షమా 
పణ వేడుకొన్నాడు. లెంపలు వాయించుకొొన్నాడు., (ప్రాయశ్చి త్తం ఏధించమిని 


1 


వాంపిడాన సర్వస్వము 


CRE 


(పాక్థించా డు. వాళ్ళూ కొంచెం మె త్రొబడ్డారు. ఐనా శిక్ష మానుతుండా ? త్రిల్లు 
వదిలీ బైటకు వెళ్ళడానికి పళ్ల దన్నారు. "బైబుల్‌ పారాయణం చేసూ? మూ సళ 
పాటు కాలం గడపమన్నారు. 





భూమిచుఖూ సూమ్యదూ సమ స్నగహాలూ ఈ విధంగా తిరగుతూఉన్నాయని కొపర్నికన్‌కు పూరం 
అనుకొంటూ ఉందేవారు. ఇది నిజం కాదన్నందుకే గలీలియోకు శిక్షపడింది 
వారి తీర్పులోని ఈకింది మాటలు చూడండి : 
““పపితమైన బైబుల్‌ (గంథానికి వ్యతిరేకం గ సూర్యుడు (ప్రపంచానికే వధ 
ఉన్నాడనీ, భూమి సూర్యుడి చు తివుగుతూ ఉన్నది నమ్ము. న్నంుకు 
. ఈ శిక్ష ఏధించడ మైనది,” 
ఇది మూడు నందల సంవత్సరాల సెమాట. ఈళిక్ష మికు విచ్మితం గా 
గోచవచ్చు. కాని బైబుల్‌ (గంథంలో సృష్టికి భూమి శకేందమనీ. భూమి మ్యూ క 
సూర్యుడు తిరుగుతున్నా డసీ (వాసి ఉంది. బై బులులో చెపి ఏన బే సత్యమని, దానికి 
వ్యతి రేక ౦గా ఏమి చెప్పినా పాపమని పోవులు sree ee 
12 


న్యూటకా 


ఇలీలియో జీవితంలో నానాభాధలు పడి, చివరకు దృష్టి పోగొట్టుకొని 

1642 లో చసినోయాడు 
1. న్యూటకా 

బే సంవత్సరం — పుట్టాడు. సెన్బు ర ఈ మహాను? భావుణు అసిన నానే 
అపరిమిత మైనది. వోవ్‌ అనే ఒక గా స్స్‌ కపి ఫై. క గార జన్న్న ఈకింది వూలటలు 
మాము జ్ఞాపకం పెట్టుకోదగినవి. 

' Nature and Nature’ s Laws lay hid in night ; 

‘Tet Newton ba! God said, and all was light.” 
న్య్యూబన్‌ ఇంగ్లాండులో వ్రాల్‌థార్స్‌ జనే గ్రామంలో 
పుట్టాడు. అదొక OOH 14వ ఏట చదువు 
మానివేసి న్యూటన్‌ తన తల్తికి వ్యవసాయ సు పనుల్లో 
సహాయం చేయవలసి వచ్చింది. కొన్నాళ్ళకు అతని 
మామయ్య బలనంతం పెన న్య్యూటస్‌ను తిరిగి స్కూల్లో 
(వ్ర వెశ పెట్ట పుటారు. నాలు వేళ్ళలో శం బిడ్డి విశ్వవిద్యా 
లయం నుండి న్యూటన్‌ డ్కిగీ తీసుకొన్నాడు, 
ఆకర్షణ సిద్ధాంతం 
అడే కాలం న్యూటన్‌ ఒకనాడు తన ఊళ్ళో 2 పి 

౨ూా పిల్‌ చెట్టు కింద కూరి ఇని ఆలో చిస్తున్నాడు. క 
చెట్టునుండి ఒక యూవపీల్‌ రాలి అతని ముందు పడింది. 
ene (కిందే ఎందుకు పడాలి + పెకి ఎందుకు వో 





తా. సమస్తగో శాలు అవ 
కాశంతో ఎఆ౪ధారం-పై తికుగుతున్నాయి 
అన్న(ప్రశ్నకు జవాబిచ్చిన మేధావి 

పాడను. అని అతడు (పల్నించుకున్నాడు. న్యూటన్‌ ఐశాక్‌ న్యూటకా 


కనిపెట్టిన ఆకర్ష లె సిద్ధాంతం ఈ (ప కు జవాబుగా వచ్చిందే. 
మన భూమికి ఆధారమేమిటి ? 

మోకు జ్ఞైపకం ఉందా, .“'భామికి ఆధారం ఏమిటి అన్న(పశ్నే మన పూ 
లకు తట్టిన విషయం, దానికి వామ'చెప్పిన సమాధానం ! 

మున భూమి ఒక కు కాకుండా అనేక కోటి (పవంచాలు ఆకాళంమోూద 
వగట్టి ఆధారమూ లేకుండా అపరిమితమైన -వేగంనో బొంగరాల్లా తికుగుతున్నాయి. 
హర ఏ చైనా ఆధారం తేకుండా అవి ఎలా ఉంటున్నాయి! అన్న(పశ్న నవాజంగా 
పాకు కలత న్యూటన్‌ కన్తా పెట్టిన ఆక ర సిధ్ధాంతం దీనికి జవాబు. ఈనోళా 
లస్నీ ఆకానం మోద ఒకదాని నొకటి "ఆకరి స స్తూ, ఆకర్ష ఇథే క్రి పట్టు వల్ల పడిపోకుండా 


18 


తికుగు తున్నాయి న్యూటన్‌ ఎరూవించాడు. మన భూమి, ఇతర [గహాలూ 
సూర్యుసి ఆకర్ష ణే కి కస్టుబడీ ఉన్నాయి. భూమి ఆక ర్షణళ క్తీకి చంద్రుడు కబ్టుబడి 
ఉన్నాడు. గెలాక్సీలోని ఇతర య. ఆకర్షణ క్ర క్రిక్‌ కట్టుబడి ఉన్న వాడు మన 
oe ఇది న్య్యూటళ౯ కని పెట్టిన గ న్ని విషయం. 
ల గికొంతి తిలోని రంగులు 

' న్యూటకా వషరొక నాప్పవిషయం కసాపెటాడు. మనకు కెల్లుగా కలిపస్తూ 
ఉన్న సూర్య కాంతి అనలు లగా "లేదనీ, అది అనేకరంగుల కలయిక అని ఆయన 
చమూనీంచాడు. మోలో బంద ధనుస్సును మూడసి వాళ్టుండకు. అది ఆకాశం మోద 
కసిపించే మనోహార దృశ్యం. అది ఏమిటో తౌలుసా ! వాతావరణంలోని సీటితుంపువ 
గుండా సూర్యకిరణాలు (పనరించడం వల్ల ఈ ఇంద ధనుస్సు ఏర్పడుతుంది. నీటి 
తుంపుక్ణ మోద సూర్య కాంటి (పసరించేటట్లు చేసి మీారుకూజా ఇంద ధనుస్సును 
చేయవచ్చును. 

రంగుల్లో ని రహ హస్యాలు 

ఇంద ధనుస్సు చూచినప్పుడల్లా నా హృదయం గెంతుతుందన్నాడు ఒక కవి. 
అద్భుత వై; మెన ఇం(ద ధనుస్సు చూచినప్పుడు ఎవరి హా హృదయం గంతులాడదు ? ఇంద 
ధనుస్సు అందమైన రంగుల్లో న ప్ప రహాస్నాలు దాగి ఉన్నాయి. ఒక పెద్ద ద్ద రహన్యం 
చెప్పమంటారా ః సూర్యుడు ఎ ఏ యే పదార్ధాలన్‌ చేయబడ్డాడో హా ఇంద 
ధనుస్పులోని రంగులు చెపుతాయి. re 

రెండున్న రలక్షల సకతాల కాంతులు 

ఒక్క- సూర్యు జ్ఞ 'శీకాదు, ఈవిధంగా రెండులక్షల యా భి "వేల నత్ష్స( తాల కాంతు 
లను ఇం(డిధనుస్సులుగా వూర్చి, జా(గల్సి తగా పరిశీలించి, - పరీక్షించి, విశేషించి 
వెప్పారు శా న్రృజ్ఞులు, ఏటివల్న ఆ నక్ష తాలలో వవ వదా(ాలున్నా కూ -కెలిసింది. 

ఈ విధంగా ఈ మహానుభావుల . తెలివి తేటల వల్లా, కృృషివల్లా విశ్వంలో 
మనం, మనభూమి ఏస్థానం ఈ కమించి ' ఉన్నామా  తెలుసుక్‌ గలిగాము. అశేక 
మూఢ విశ్వాసాలు, తప్పుడు ౩ sas మనకిప్పుడు . వోయెయి, పోతున్నాయి, 
ఈ విధ్య ఇంకా ఎక్కు-వ వారంల కొద్దీ, మనదేశంలో వ ద్యాభివృద్ధి ఐనకొద్దీ, 
ఈ మూఢ విశ్వాసాలు వాటంతట అవే పోశాయి. విజ్ఞానం కంు గొప్పక క్రి కి మరో 
కటి ఉన్నదా (: 


0. పాల వెల్లి : వ ఆకాశ మహాసము[దంలో ఒక క 


పాలనెన్సి అనేక కోట్ల నక్ష తాల నమూహాం అని ఇలీలియో కని పెట్టి నట్టు 
నెనుక వూరు చదివారు. ఈ 'పాలవెల్లినే ఇంగ్లీషులో * గెలాక్సీ” అనీ, " బులీ_వే* 


14 


నక్షేవాల జిన్మసానాలు 
వూ 


అసీ అంటాము. ఇది అకా శొనికి ఒక పీఫంగా మధ్య కేఖలా ఆంబుంది. మోరు దూర 
దర్శిశలో చూస్తే గాలాక్సీకి మధ్య నక్షతాలు చాలా దట్టంగా కనిపిస్తాయి. మధ్య 
నుండి కుడి ఎడములకు ఎడంగా వెళ్ళుకూ ఉన్న కొద్దీ నక్ష్షకాొలు పలచబడి 
మ; ఉంటాయి, మనసూర్వ్యుడు దట్టంగా నక్ష తాలున్న గెలాక్సీ భాగంలో ఉన్నాడు. 
(బహో సండంలో గాలాకీ న్‌ ఒక "పెద్ద నక్షత కుటుంబం అసి శేలింది. 


సర్‌ విలియమ్‌ హెహైల్‌ ఈ 7గలాక్సీని జూ(గ త్తగా పరిశీలించాడు. గెలాక్సీ 
చుక్కొ-లు దట్టంగా ఉన్న భాగంలో చుక్క-పై చుక్కగా అంతులేకుండా అతనికి కని 
వీంచేయి. ఆకాశ మహానము[దంలో ఈ నక్ష్షతకుటుంబం ఒక ద్వీపం నలె ఉన్నది. 


9. నషతాల జనన 
ల న్మస్థానాలు. 

ఈ గెలాక్సీ వంటివే మశేవైనా ఇతర నక్ష(తకుబుంచాలు ఉన్నాయా అసి 
హో రైల్‌ ఆకాశొన్ని శంకా జాగ త్తగా నోధించాడు. మరికొన్ని కనిపించేయి. ఇంకా 
సరిశీలించాడు. కోొన్నివందలు  కనివించేయి. వీటికి * నెబ్యూలా” లు అనిపేరు 
పెటాడు,. 
చలాకీ ఎ రాష్ట్ర) ఆవరణలో కొన్ని నెబ్యులాలు ద్ర నపడ్డాయి. ద్తెి గుండంగా, 
సుడీగుండాల్లా ఉన్నాయి... 

ఆ. (పాంతంళోనే "మేఘాలవంటి కొన్ని నెబ్యులొలు కనిపించాయి. ఇవి వాలా 
పెద్దవి. ఏటికి ఒక నియతమైన ఆకారం లేదు. ఒకొక్క డానిలో అనేక నక్ష తాలు 
క్ర నిపిస్తూ ఉంటాయి. 

గెలాక్సీ ఎ _ఆవరణకుబేట దూరంగా మరికొన్ని కనిపించాయి. ఇవి చక్రాల్లా తెఠు 
గుతూ ఉన్నట్లు కనిపిస్తాయి. ఇవికూడా 'చాలాపెద్దవి. 

a నెబ్యూూలాలు నక్ష(కాలకు జన్మస్థానాలు, వీటిలో ఇంకా నత్ష( తాలు పుట్టు. 
తూనే ఉన్నాయి. దక ముందు కూడా పుట్టు కాయి. " మసకు మ్మల్లెనే నక్ష్షతాలకు 
కూడా పుట్టుక, వృద్ధి మరణం ఉన్నాయి. 

ఇప్పుడు త్లాన్త్ర క _ నెబ్నులాల దూరం లెక (వేశారు. అంతే కాదు, వాటి 
బరువు కూడా తేల్చారు. అవి ఆకాశంలో ఎంతవేగంశో తిరుగుతున్నా యో గణించారు. 

అమెరికాలోని కౌంట్‌ విల్పకా పర్యతంమైన ఉన్న నక్షతశాలలో నూరు 


అంగుళాల అడ్డుకొలత గల దూరదర్శిని ఉంది. దానివల్ల నెబ్యులాల పరీక్ష సాధ్యమైంది. 
ఇప్పుడు పహూంట్‌ పాలొమరగ్‌ మోద అంతకు రెండింతలు పెద్ద దూరదర్శిని ఏర్పరిచారు. 


15. 


వు న 
అక సతో 


i i 


ఇ ల జ జుల్‌ ళు 
న సరింసెళము 
క్ష! he 


( ద్ని అచ్చి ధా ఆగ్‌ a నక ళ్‌ Ee య ధ ము షేన్‌ ళ్‌. ~ 
ఇటివల నే పనిపూ ర్తి ఐనది, దీ.నల్ల ఆకాశంలో ఉన్న ఇంకా అనేక అద్భు తాలు 


(పపంచాగిక తెలుస్తాయి. 
10, నక్షతాల దూరం 


నక్ష తాల దూరం మైళ్ళలో చెప్పడం చాలా కష్టం. అవి మన భూమికి అనేక 
లక్షల కొట్ర మైళ్ళ దూూనంలో అ ఆకాశం సద క్రనప్ల.. గోళెల్లో వున క 
చాలాదగ్గిరగా ఉన్నది చందుడు. భూమికీ చందుడిక మధ్యదూరం 2.58 857 మై. 
సూరు డు మనకు 9,28,70,000 మైళ్ళదూరంలో ఉన్నాడు. సూర్యుడు ఇంతదవూన 
మంకు “అబ్బా! ' అంటారు మిరు, సూర్వుడి దూరం కొట్లనంఖ్యలో న్‌ లర; నథఖ్ల( తాల 
దూరం అంతకంకు ఎన్నో ర్‌ ట్ల కోట్లలో ఉంటుంది. అందుకొనం షెటిదూరం 
మైళ్ళల్‌, కాకుండా కాంతి సంవత్సరాలలో చెప్పారు. 


కాంతిసంపత్సరం 


కాంతి సంవత్ప్సరమంశు వినండి చెపుతాను. వాయు వేగంగో మనో వేగంతో 
వెళ్ళొడని అంటారు. ఏటి వేగం గంటకు కొన్ని పదులు మైళ్లు మాత్రమే. ధ్యనివేగం 
ర్రంతశకంకు ఎక్కు-న. ఐనా అది సెకండుకు 11,00 అడుగుల కంచు ఎక్కు-న వెళ్ళ లేదు. 
కాని కాంతి కరణం సెకండుకు ఒక లక్రా ఎన భి ఆరువేల. 1,86,000 మైళ్ల వేగం$ో 
(పయాణం చేస్తుంది. అంత వేగంగా (పయాణం చేస్తాయి కాబట్టి సూర్యకిరణాలు మనకు 
పంత వేగంగా "వస్తున్నాయి. మిరు ఒక కాంతి శేరణం నాద ఎక్కా సూర్యుడి ద, దగ్గిరకు 
వెల్లితే 8 నిమిపాల్లో అక్కడకు చేరారు. కాని మోకు చాలా దగ్గిరగా ఉన్న ఒక 
నక్ష తానికి వెళ్లాలంకే నాలుగు సంనత్పరాల మూడు నెలల పదిదినాలకు పైగా పట్టు. 
తుంది. గంటకు 66 కోట్ల 96 లక్షల మైళ్ల వేగంగో (ప్రయాణం చేస్తే ఆ నక్ష తా. క్‌ 
చేరడానికి ఇంతకాలం పట్టుతుందం శే ది ఎన్ని లక్షల కొట్ల మెళ దూరంలో ఉందో 
ఊహించండి. ఈ అంకెలను మనం మెళ్లలో గుణించగలమా ? అందుకోనం కాంతి 
నంవత్సరాలనే (5 త్త మానం ఏర్పరిచారు కొ తుల కాంతిసంవత్సర మం కు 
సుమారు $,880,000,000,000 మైళ్ళు, 


11. గెలాక్సీ : కొన్నిఅం కెలు 
ఇక ఈ మానంలో గలాక్సీని గురించి కొన్ని లెక్కలు ఏనండి. 
గెలాక్సీ ఆకారం సుమారు ఈ Ce ral ఆన్న ట్టు అ 


క అతో లావాని భాభునానాలనాతా కా ఇ 
క. 

షం 

లా మ... 

అ 


ఇ! 
- ఇవి 
- —_—_ - ఎం లాననాాాక 
కమానాములాలతో లల. ఇకా లా క టక. అ. చట ల నునన ఇ భు కాజ ఇం 9 మ ఇ సం నాకను. మను కాలా. లా అజుగాటున. సాలా కనాన. మతము కల ఇ అనల ౩3 


షా గో 
సలు తా 
~ Cea 
basa 7 _ 
కా aa we 
క. తా” 


re అతా తాన నా 


సూర్యుడు లు 
16 


U3 
3 


॥ rz CN ప 
(8) can వూ ఇ రష జం తలు 
మ నేం. 


“మినా నిశారుళ్గతు దీనితో నుధ్యకు కొంచెం దూరంగా ఉన్నాడు, గెలాక్సీ మధ్యకీ 
బూత్యుడ్‌కీ నింత దూరం ఉందో తె తెలుసా ! 87,000 కాంతి సంవత్సరాలు ! గెలాక్సీ 
అడ్డు కొలత 2 లజఖ్లల 20 కాంతి సంవత్సరాలు. గలాక్సీలోని సూర్యుడికి ద్గిరగా 
ఉన్న నక్ష తాలు సెకండుకు 200 మైళ్ళ చేగంనో  తిరుసతూ ఉన్నాయి. గెలాక్సీ 
పూర్తిగా ఒకసారి తిరగడాసికి 28 కోట ట్ర సంవత్సరాలు పట్టుతుంది. సూర్యుడి కక్ష్యలో 
40,000 కోటు సక్ష్మతాలకు పైగా ఉన్నాయి. 


ఇవన్నీ ఒక్కా గెలాక్సీ కుటుంబానికి సంబంధించిన లెక్కలే, ఈ విశ్వంలో 
అనేక లల కటుంబొలలో గెలాక్సీ కుటుంబం ఒకటి. దాస్మిపెన ఇంతవరకూ మాడ 
న 20 లశఫ్రైల నెబ్యులాలకు పె పెగా కనిపించాయి. ఏటి దూరాలు అపరి 

. వీటిలో వాలా దూరంగా ఉన్న నెబ్యులా 14 కోట్ల కాంతిసంవత్సరాల 
me ఉన్న దని లెక్క. వేశారు. 


“ఇక వీటి బరువులు. ఉదాహరణకు రెండు నెబ్యులాల బరువులు చెపుతాను. 
పూర్యాభా(ద, ఆ త్రరాభా(ద నక్ష తల నమోపంలో ఒక నలల ఉంది. దీని పేరు 
M31. (24 వ పుటలోని బొమ్మ చూడండి.) అది ఇక్కడకు 9 లక్షల కాంతి సంవత్స 
రాల దూరంలో ఉంది. అది క50 కోట్ల సూర్యుల బరువు ఉన్నదట ! కన్యారాశిలో 
= N. G. C. 4594 అనే నెబ్యులా అ 200 కోట్ల సూర్యుల బరువు ఉన్నదట ! 


నక్ష్య్యతాలక్ష సంబంధించిన వేగాలూ, దూశాలూ, బరువులూ — వీటి 
అంకెలు జూ "స్వ మన తల దిమె క్క్క_తుంది. విశ్ళనం'క ఎంతే విశాలమైనదో, 
అందులో నునభూమి వ ఏ పాటిదో తెలుసుకోవడానికి క్షు పంగా ఈ విషయాలు చెప్పాను. 
ఏటిని గురించి అనేకవిషయాబు తరువాత చెపుతాను. 


అసతోల్‌' (ఫాన్స్‌ అనే ఒక గొప్ప (ఫెంచి "భావుకుడు మన భూమి బహుశా 
డక" నుహావిశ్ళంలో నిలబడి మొరుగుతూ ఉన్న. ఒక కుక్క కాలిలోని ఒక అణువు 
కావచ్చు నన్నాడు. ఇది మనకు అవమానకరంగా కనివించవచ్చు. కాని" మన 
భూమి. విశ్వంలో ఒక్ష అణువు. వంటిది _అసి. చెప్పటంలో అతిశయో కి ఏముంది ? 





ie 
17 





విశాల విశ్వంలో మనభూమి స్థితి మోకు వెనకిటి ఫుటల వల చెలిసింది. ఇంక 
మన భూమిని గురించి, మా గురించి వక్‌ గన ర్యపడ న నక్క-రబేదు. ఈ విశాల నిశ్వేం 
లోని చిన్న చుక్క మున సూర్యూనిలోనుండి అనాంతరం వచ్చి ఆ తొడ పడ్డ భూమి అనే 
జ చప న్న్న గడ్డపై మొన్న మొన న్న పుట్టి, ౫ షం"కె తప్పటడుగులు వేస్తు వ ఫె రిగా పదింటిక్తి 
రాక పూర్వమే, బహుశా మరోక అవాంతరం నచ్చి, న తించనున్న వమూనవజూాగి 
పక్వం కధ ఏపని తన చొస్ట్యానిః జి జొ రాబ్బల్ల రానికి సిగ్గుపడదూశ షం తేనా మన (పసంచం! 
య. మ మనం పొకులాడుతున్నది ? ఇంత పూంసాకాండ సాగిస్తున్నది ? వంత 
'బ్వేమంతో మగ్గిపోతున్నది ? ఇందుకోన మేనా ? అన్న (పశ్న వారికి తోచదూ? ? నారి 
౧ యు 
ఆత్మప రీక్షకు పురళొల్చ్పదూ 


| 


విజ్ఞానం ఉదైశం ఇదే, డాని కూడా లచే. అద ఆశ్టప పరీక్షకు అవ 
'కొథం కలీగించాలి. అప్పుడే దాని సార్థక త్ర, పాం 1” (నేసవడను () అన్నది 
చాలా గొప్ప (ప్రశ్న. ఈ (వశ్నకు త. wba తపన్సని పూర్వబుషులు 
చెప్పారు, ఈ పూ పూ_ర్హ్మి గంథం ఉధైశం ఈ జవాబు పొందడంతో మోక సాయపడడ మే. 


ia వెనకటి పుటల్లో విశ్వంలో భూమియొక్క. జ్ఞానాన్నిగూర్చి క్ష కు ప్తంగా చప్పాను, 
ఇవ్వడు ఈ విశాల విశ్వమును గూర్చి. కొన్నివివరాలు తెలుసు ము దీని 
తర్వాత మన సూర్యకుటుం బాన్ని గూర్చి ముచ్చటినాను. అందులో ఈ కటుంబొనికే 


| 18 


"కేంద్రమైన మసన సు “ర్యుసి సురించీ, బ: నస, శక, ముంగాసా క్ర నువు, శని మొద లైన (గ్రహా 
లను గురించీ, మనభూమికి (౫ .హామైన చందు: గురించి ఉన్ని వింత వివయాలు వ్‌వ 
రినాను. తరువాత మరొక భా" 0లో మ వ ని సరించి మోకు కుహమూపహాలం 
క లినించే అనేక విషయాలు చెప్రుణెను. వక మన కధకు ఉప ప్మకమిద్షాము, 


మ 


లో 'అవిశంంళలో 3 చక్ర DUS నకి(త్రాలు 


ఆకాశం స్వచ్చంగా cE మోరు అనేకసార్లు చుక్క-లు లెక్క పెట్టడానికి 
(ప పయల్నించి ఉంటారు. కాసి అది శేవలం ఆటకొనం. "శాన నృ,ంక నం మొట్ట మొదట 
చుక్కలు లెక్క పెట్టినవాడు విలియం హోెర్షల్‌. ఆకాశం మోద ఉన్న చుక్కలన్నీ 
కావు సుమండీ ! కేవలం అక్కడక్కడ నమోానాకు చిన్నచిన్న భాగాల్లోని చుక్కలు 
మ్యా(తమే అతడు లెక్క పెట్టాడు. 

“ అకా” సీమలను చేదించినవా డితడు” అని పార్షల్‌ సమాధిపై (వాసి 

ఉన్నది. ఈ (వాతి మువ్మూూటి5 నిజం. 

1798 లో సోనోవక్‌లో;:; ఒక బీదకుటుంబంలో పుట్టాడు హార్రైల్‌. చిన్న 
సాదు భ్యాండులో వసస న్తూ ఉంజేవాడు, స. కొొనం ఇంగ్లాండు వచ్చి అక్క-డ 
ణతం, జో శకిశ్నాత్ర్రం చేర్పు 

య. బులెస్మో_పఫ్రు కొను 
కా జాసికి డబ్బు వక్ష స్వయంగా 
రక చ లస్టైపు తయారు న. 
కొన్నాడు, దాని నహో ఓయంతో 

అశతేడు చాలగొప్ప విషయాలు 
క్ర సిపెట్టాడు. 7 కట్ట నక్ష తొలు 





లెక్క పెట్టాడు, యుశకేనసు అనే కకక పుట్టునెలవులై న నెబ్యులాలను కనిపెట్టిన హెర్షెల్‌ కుటుంబం 
కా వ్రగహం పసికటాడు. సబ్యులాలను కనిపెటాడు, 
అలాన్‌ 6 ( లు 

"ార్ష ల్‌ నుగునెంచి చెప్పినప్పుడు అతని చెల్లెలు కారొలిన్న గురించి తప్పకుండా 
చెప్పాలి, ఆము "లేకపోచే "హార్టెల్‌ ఇంత గొప్ప మ లు కాలేకపోయేవాడు, అతడు 
ఒక్కొక్కప్పుడు వరునగా 16 గంటల కాలం తనదూరదర్శినిలో ఆకాశం పరిశీలిస్తూ 
ఉండేవాడు. తిండికి కూ+డా తీరిక ఉంచేది కాదు, అప్పుడు కారొలి౯ అతనికి అన్నం 
తినిపించేది ; నమ స సేవా చేస్తూ ఉండేది. చదువురాని ఆ పిల్ల [కమంగా అన్నగా! 

న హన్‌ మే 
క్ల (కంద తానూ గొప్ప తా రం 
19 


హెల్‌ తన పరిశీలనలో పాల వెల్లి ఇవరలకు నెళ్ళుతూ ఉన్న కొద్దీ చుక్కలు 
పలచ బడడం, మధ్యకు చెళ్గుతు 'న్నకొొద్ది దట్టంగా ఉండడం చూచి నక్ష(తాలు అనం 
తం కావనీ, వాటికి అంతు ఓ ఉన్నదనీ ఊహించాడు. కొంత దూరం వెల్లిన తరువాత ఇక 
నక్ష తాలు ఉండవని భోవించాడు,. ఈ మహోవిశ్వం దగ్గిర దగ్గిర బక. a లె ఉన్న 
దని ఆయన ఊహా. దినిని గెలాక్టిక్‌ క్‌ కుటుంబం అన్నాన సం ఫందులో దు "సేక్రవల కర 
నక్ష తాలున్నాయి. దీనికి మధ్యకు దగ్గిరగా మనసూక్యుడు ఉన్నాడని మోకు తెలుసు. 
ఇన్ని వేలకోట్ల నత్షతాలు ఉన్నాయసి ఇటీవలె నే మనకు బెలిసింది. అసలు 
మన కంటికి 10 వేల కంచు ఎక్కువ నక్ష తాలు కనిపించవు. అందులోనూ సుమారు 
మూడు వేలు మా(తం ఒకసారి సిపిసాయి. 
. శఒలెస్కోపులో చూచి నక్ష(తపటాలు "వేసినవారు ఇప్పటి: 20 వళ్ళ కిందటి 
వరకూ $78,000 చుక్కలు మూ(తనే లెక్క-_ పెట్టారు. తరునాతి 10 కొట్ట నక్ష(తాలు 
ఉండవచ్చునని అంచనా వేశారు, టై 


~ 


dee కల్వ౯ా "లక్క_లు'వెసి 
చుక్కలు 100 కొట్లక్షు తక్యువ 
ఉండవని అన్నాడు, దానిత ర్వాత 
మళ్ళీ "లెక ,-లు వేసి లి00 కొట్లు 
ఉండవచ్చు నన్నాడు. ఇప్పుడు 
ఒక్క-(పాంతంలో నే అంక వాల 
నెల్లిలోచే బ్లంతకంచు. ఎక్కూవ 
కనిపించేయి. విల్పకా నక్షత 
శాలలో ఫోటోలు తీసిన న నక్ష 
(తొల సంఖ్య ఒక మిల్లీయ కా బలి 
యన్లు, పాలొమర్‌ నత త్ర' శాల 
ఇంకా ఎన్‌ స్నో కో ట్టు ఎక్కు-వ 
 మావుతుంది. 
ఇవి కాక నక్షత గువా లు 
స్నాయి. ఈ చుక్కల గుత్తు లు 
ఆకాశంళో కనిపించే డ్య శ్యా 
లలో ఇవాల తంద మైనపి.' "కొన్ని 
గదా సలు గుండ్రంగా ఉన్నాయ. 
మరికోొన్ని టికి న యత మైన: ఆఫ 





ఒక నక్షత్ర గుచ్చం 


20 


వీశా లవిశ్వంలో లెక్కలేని నక్షత్రాలు 


రం లేదు, వీటిలోని సక కాలనసంఖ్య లక్షలాది కోట్లు, వాటిని 'లెక్కపెట్ట లేము. 
మన సూర్యుడు ఇలాంటి ఒకవత్ష్మత గుచ్చంలొ ని ఒక చిన్న నక్ష(తం, 

" ఈ వీధదగా ఈ మహావకాళంలో అనంతకోటి నక్ష (తాలున్నాయి. ఐనా జక 
దానికొకడో దూరంగా ఉండి "వేటి నిర్గ తమార్షంలో అప్‌ జికుగుతున్నా యి. 

| వ్‌ కోట్లు సక్షతాల పటాలు 
ఇపుడు పాలొమర్‌ పరంతంమిోద అమర్చబడిన 900 అంగుళెల జడ్డుకొలతే 
గల (బసహో గండమైన శ్చాలిస్కోవునోపాటు 48 అంగుళాల షిమ్షు కవుూారాకూణా అవు 
రారు. ఈెంటి ససోయంతో 50 స్‌ నథతొలూ, ఓకథోటి నెబ్య్యూలాలూ 
ఫోటోలు తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. €0 కొట్ల కాంతి సంవత్సరాల 
దూరంలో ఉన్న నెబ్యులాల ఫోటోలు తీసారు. ఉంతవరకూ కనిపించిన పి శ్వాసిన్‌ 
నెయ్యింతేల విశాల విశంం పాలొమర్‌ దూరదర్శినిలో కనిపిస్తుంది. 
ఈపని నాలుగేళ్ళలో అంకు 1958 సరికి పూర్త వుతుండి. ఆకాశం అట్లాను 
20 సంపుటాబ్లో (పచురించాలని వాళ్ళ ఆశయం. 
40 కొట్ల సక్షతాల కెటలాగు 

3 శాస్త్రజ్ఞులు నక్ష((తాల శీటలాగులు కూడా తయారువేశారు. నక్ష[ఈాల 
స్థానాలు గుర్తుపెట్టారు. ఇప్పటికి 2 వేల ఏళ్ళ (కిందట హీప్పార్క-స్‌ అనే (గ్‌ పండి 
తుడు: ఒక క్యాటలాగు తయారు వేశాడు. అందులో అతడు నా 
1080 నక్ష కాలను గుర్తించాడు. తర్వాత (కీ.శ. 187 (పాం py: స్ట్‌ 
తంలో టాలెమో 1025 నక్షతాల పట్టిక తయారు చేశాడు. . 
మళ్ళీ 14 వందల ఏళ్ళవరకూ ఈ, పని ఎవ్వరూ తలపెట్టలేదు. 
1680 లో ,మైళోవాహీ అనే డేనిష్‌ జమిందారు 1005 నక్ష 
(తాల పట్టిక తయారు చేశాడు. మరి 800 ఏళ్లతర్వాత జర్మ షు. 
ప్రో, ఆసెలొాండర లె లక్షల 24 "వేల నక్ష తాల పట్టీ తయారు kt E 
చేశాడు. తెపీ 

| "ఇప్పుడు: ఫోటో గావు పద్ధతి ఈ పనికి ఎక్కువ సౌలభ్యం కలిగించింది. దాసివల 
సక కాల సరియైన స్థానాలు గు ర్తించడానికి ఏ లైంది, 1887 లో గొప్పనక్ష(ఆల 
క్యాటలాగు తయారుచేసే (పణాళిక ఒకటి వేశారు. (పపంచలో 18 నక్ష్యత్రశాలలు అకా 
శాన్ని 18 భాగాలుగా విభజించి తలా ఒక ఛాగం పంచుకొన్నాయి. ఒకలక్ష ఫోటో 
(గస పైట్లు శ్రేందుకోసం ఉపయోగించారు. 40 లక్షల నక్ష కాల క్యాటలాగు తయారు 
ఛయడం. చ ఉద్యమం ఉద్దేశం. =. 







21 


చాలవిశ్తాన సర్వస్వము 
(oy Cp 


ఈ పసిలో మనదేశిం కూజా పాల్లొన్న ది. మనదేశంలో ఉన్నవే కెండు 
సక (తేశొలలు., వాటిలో పెద్దది హాౌదరాబావు నక్షు[తేశాల. అందుకోనం ఆ భారం 
౪ గ — ~ 
పాదరాబభాదు.పై పడింది. చాదశాణొడ్‌ సశక్షి(తిశాలవారు వవు నంతు పనికం ఇ 
Up Pre . 
నస్కూనా చేసి ఈ పూ, ప్రా ర్రికొవడానికి సాయపచారు, 
ol 


మన తెలుగు బేళశంలో ఉన్నది పాదరాబామ నత్స(త్రశాల ఒక్క పే అని చెప్ప 
వచ్చు. విశాఖపట్న. ంో అంకితేంవారి నకై[బెళొల వాలా చిన్నది. జఅనిహాా వపు 
శిధిలావస్థలో ఉన్నది. హైదరాబాదు నక్ష త్రశాలభోన కు లెహ్కవు ఇండియాలో 
కెల్ల పెద్దది. దాసి అణుకొలత 18 అంగుళౌలు, 
లో గ "fy 


అ న స! న్‌ 
పక్క. ఉన్న నెబ్యులా పటం 
చూడండి. అందుళో యన్న 
స మంతా అస్న్ని వోటా 
on 
ఒక విధంగాలేదు. డాని మధ్య 
ణి 
నుండి శెంకు'నెప్పులా పూడండె. 

షి 

అందులోని పదార్థం ముద్దలు 
ముద్దలుగా, ముడులుగా,దట్టంగా, 


+ 
వే. 


పల్చగా అనేక  విణాలుగా 
న గె. 

ఉన్న శో సుంది, 
(Te జాం వీ 


నునకిలా కనికించే ముద్దు 
20౦టచె నక్ష తాలు కావు. 
బహుశా అపి సెక తొల 
గసంపులు. పెద్ద కు లెన్కో ఫో 
చూసే ముధ్ధల్లా, ముడుల్లా 
కనిపించే నెబ్యులా పదార్థం 
లక్షలొది చిన్నచిన్న చుక్క. 
లుగా కనిపించింది, ఈమక్క_లు 
నిజంగా నక్ష తాలు, 
ఏటిలో పెక్కు-ర కాల నక్ష_తాలున్నాయి, నా వుధ్యభాగంలో నకి 
(తొలు సిడివోవడం వల్ల ముద్ద లేర్చడుతున్నా యా, కాక ముద్ల లే నక్ష శాత 


బి 





సం నచ | 
ఫ్‌ కు లోవ 
అ 


పోతున్నా యా అన్నవిషయం ఇంకా నిస్టాంణ "కాలేదు. మొత్తానికి as చెండు 
(కమాలు కనిపిస్తున్నాయి. మొదటి (క్రమంలో నెబ్యులా లోని. పదార్థం 
లుగా వేరుకొంటుంది. శెండవ (కమంలో ఆ పెద్ద ముద్దిలు పగిలి Ra 
ఈ విధంగా అవుతుంది నక్ష కాల పుట్టుక, 


శ్ర 0 
re 
DA 


ఇప్పుడు మనకున్న బలెస్కోప్పుళో నెబు మాల గాలు నత్త కెలక ను కంటూ ఆన్న 
దృశ్యం, నక్ష తాల పుట్టుక (5 “ముం చూడవచ్చు. 


ను సూర్యడు ఈవిధంగా నే పుట్టాడు, సూర్యుడు ఫరాడాొ ఒక్‌ నక్షతమేశా ! 


3 నెబ్యులాలు 


ప నక్ష తాల పుట్టినళ్ళు. ఆఈకాళథంలో అక్క్క_డకాడ  వెదజ లబడ 
ఉన్న (బవ హస్టిండ మైన గ్‌ "మేఘాలు ఈ నెబ్యులాలు. ఇవి ఉజ్వలంగా (ప్రకాశిస్తూ 
ఉంటాయి, ఈ గ్యాన్‌ నో నా (లు తేరరూరయోాలు. నెబ్యులాలను మొట్ట 
మొదట ఆకాశం మోద గమనంచినవాణు హూ జెన్సు., ఇని ౩ కొశంలో కిటికీలవ ల 
ఉన్నవి అన్నా డతడు, 

వని కి50 ఏళ్ళ (కందటివూట, మళ్ళా స్ట్‌ ఏళ్ళ వరకూ వాగ్‌వకాట ఊవరూ 
al లేదు, 

గేక చుక్కలను ఆకాశంలో నెతుపుతూ ఇభాసెల్సు మస్పియె 108 నెబ్యు 
బాల ఉనికిని గమనించాడు. 

శాస్త్రజ్ఞుల కంకు తా త్తి కులు అనేక విషయాళట్లో ఊపహాోసాభాలు కట్టుకారు. 
కంటి కొంకు మెదడు ముందు పరు గెత్తుతుంది. డాోహాకు హొద్దులు లేను. చాసికి దూర 
దర్శిని అక్క_రకేదు. తేబ శేటరీ అవనగం "లేదు. 

ఇమాన్యుఅల్‌ కాంట్‌ గొప్ప తాత్తికుడు. ఈయనను గూర్చి మికు 
వ * 'వోట చెపుతాను.” ఆయన ఈ నెబ్యులాల సంగతి విన్నాడు. (పతి ననా 
ఒక సత్ష(త్రకూటం అనీ, (పతీదీ మన పాలవెల్లి వంటిదే అనీ, మన సూర్యుడు కూడా 
ఇలాంట ఓక నెః గ్యులాలోని నక్షత్రమే అనీ ఆహ చెప్పాడు, (పతీ నెబ్యులా ఆకాశం 
అనే, ముహోన సమ్ముదంలో ఒక్ష దీపం వంటి దన్నాడు. 

కొంటు ,వెప్పిన (పతీ అక్షరం సిజమైంపా. రెండు. వందల” ' సంవత్సరాలపాటు 
ప్రవర పరిశో ధనలు చేసి ఈ న్యా న్న్న కనుకొ్కొ-న్నారు. 

23 


బొలవిజ్ఞోన సర్జాస్యము 


శాంలటు ఊహను క సీకో కరించిన మొదటి పండితుడు నక్ష, “విలియం... . పారరైల్‌. 
హార్టైల్‌ రొెంకు "వేలకు టగా నెబ్యులాల క్యొటలాగు 'తేమూను షు “వీటి: నన్ని, 
టినీ "హట్‌ అ౩కారముల బట్టే, 'కాంతెస్ర బట్టే 8« em విభజించాడు. "అతడు ప్‌టిని 
వలా వర్ణించాడు ; వ. మ న. 

“ రెండేసి మూడేసి కలిసి వివిధంగా. కూర్చబడిన నెబ్యులాలూ, వాటికి పి 
చారకులుగా కనిపించే చిన్న చెబు లాలూ, సన్నంగా, పొడుగాంటి : చారలవ శె 
వెలుగుతూ ఉన్నవీ, వెలుతుకు గీతలూ, కా న్ని కుంచెల్లా కొన్ని వినన క(రల్లా 
వ్యావిం చినవి, కొన్ని తోక చుక్క_ల్లాంటివి, కొన్ని మేఘాల '0టివ్‌, ' కొన్ని మనక 

మసక వాతావరణం లాంటివి, క్రొ న్ని పాలు ఒలకసోః నట్టు ఉన్నాయి, కొన్ని 
వమందకాంలితో ఉన్నాయి,” 

హార్దెల్‌ చూచిన ఈ దృశ్యాలు ఎంత ఆశ్చర్యక రంగా ఉన్నాయో | 
కృ త్తి తికా. న నక్షత్రం దగ్గర క్త 

నెబ్యులాఉంది.:' దానికి" ఒక్‌ 
సియమితమైన * ఆ౪ారం' "లేదు, 
పూర్తిగా బంజో . పఠివక్యిధళశకు 
రాస్సి నబ్యులాక్కు ఇది ఉదా 
వ " ae ణి. హార్హైల్‌, 
“ ఒరయక నక్ష్ష(తిక స టిలో 
ఉన్న నళ సంపు "ర్ల మైన 
పరిపక వదశకు నచ్చిందని: పైల్‌ 
అభి పాయం. లక్షల, ఫట 
సంఖ్యలో ఉన్న, నబ్యులాలన్నీ 
ఈ రెండు తరగత లకు. మధ్య 
ఉంటాయి. 


ఖ్‌ న్‌ న్‌ 
పనన 
జ్‌ 


విక్ళం శ్ర వుస్టుకన be గూర్చి 
లాన్లేను వేసిన, |  పరికోధనలు, 
| నెబ్ల్యులాఖన్లు గూ? a కూరల, 
"తెలీపీన విషయాల మాదనే 


సుడిగుండం లాంటి ఒక నెబ్యులా గ. 11 | 'ఆఛారపడి ఉన్నాయి. ' నె 





లాలనుండి, ఓ్‌జక్ష కాలం ' “వుట్టినళ్లు Wine op sea “వ్రుట్టాయన'" లానే 


bat r ళ్‌ మ్‌ సట్‌ న్‌ " స (2 
ఇ న్న న్‌ రో క శ ఖో U ( ¥ 
' " | / శ ' ph a న్‌ న "a ల : 


4 నటం కారా 
) wort నలో. hh 


ఇప్పటికి 84 ఏళ్ళ (కిందటవిలియమ్‌ హారైల్‌ కొడుకు నర్‌ జాకా పారెల్‌ 5,079 
నెబ్యులాల పట్టిక తయారు వేశాడు. 

ఇప్పుడు విల్బకా పర్వతి నక్షత శాలలో నెబ్యులా ఫోటో(గాఫులు తయారు 
చేశారు. వాటిలెక్క లక్షలకూా కొట్టకూ (పాకింది. సరిగా చెప్పాలంకే అవి 
ఇప్పటికి 10 కోట్లకు పైబడి ఉన్నాయని తేలింది. 


ఇవన్నీ ఆకాశంమోద ఒక విధంగా లేవు, కొన్నిచోట్ల గుత్తులు గుత్తులుగా 
ఉన్నాయి. కొన్నిగుత్తులలో పచసి పన్నెండేసి, కొన్నిటిలో నూశేసి కూడా ఉన్నాయి. 
గసత్తులుగా ఉన్న చోట అవి పరన్సరం ఎడంగా కాకుండా దగిర దగ్గిరగా ఉన్నాయి, 


మనపాల వెల్లి కూడా ఒక నెబ్యులాయి. అమునా నెబ్యులాలను అన్నిటినీ 
పాల వెల్టు లనకూడదు. పాల వెట్టి జక నెబ్యులా "వేకు, 


నబ్నులాల పరిమాణాన్ని 
బట్టి వాటి పరిణామ దళలు 
నిర్ణయించారు, గుండ్రంగా 
అండా కారంగా ఉంటే చిన్న 
క్‌ లు ఇంకా బొలా 
వస్థలా డన్న వన్నమాట, 
పెద్దవి సుడిగుంచాల్లా ఉం 
టాయి. అవి ణాగా ఎదిగిన 
నన్న మాట. ఈ ఇంటికీ మధ 
రకమువి నాటి పెకుగుదలల్లో 
' వివిధమయిస అవస్థలు మనకు 
చూపిస్తాయి. నక్ష(తాలవలె 
కాక నెబ్బ్యులొలు మన వలెనే 
బాల్యంలో చిన్న విగానూ 
వయస్సు ముదిరినకొద్దీ "పెద్దవి 





సుడిగుండంలాంటి మరొక నెబ్యులా 


గానూ “పెరుగుతాయి. 
నెబ్యులాలు అపరిమిత వేగంతో (పయాణం శ చేస్తున్నాయి. సెకండుకు 2,400 
మైళ్ళ చొప్పున కొన్ని, సెకండుకు 26 వేల మైళ్ళ చొప్పున కొన్ని (పయాణం 
చేస్తున్నాయి. ఈ "వేగంతో నెబ్యులాలు మన పాలవెల్ళీ వెపు (పయాణంచే స్తే విశ్వంలో" 
45 





మ తంతు UW సనమ సు 
(న్య వ్యొ 

డీ (౯ స్స భి హె అల కె ల్‌ శలాక ళ్న్‌ ts TI! జే 4 ఇ ళ్‌ ఇ i శ 
మున = ఇ సైవి టయ bs ఎఐరొదం పనసుంం 3D) ఎం సెల న వనవాసం న సి ల్సి 

క ‘ rs Oh 

తా గ్‌ & వా 

మసక యం” ra TJ ము 
యుల (న్ను 


న పం. శమ Ca spare ay Py 


as ల్‌ న (/ స 


ఎర న పో 
ak శ i tab 


TE a es gay 
dente వ 





+ ళ్‌ ల షం aE ; ల గ ర చ్‌ ఇ జ స సఖ వ అ ఇ ఖ్‌ ++ శ 
So ఇంటల అజ, బట్ట Wo" బాం ఆలీ జ, TFT అబద | 


య 
కర్ని ఒర్మయశా నక్షత్ర కూటందా ఉన్నది. సమీపంచో మ తన్ను నెబ్యులా, వషరామి “న్నాయి, 


సఖ 
ర వో 


 ధాగం (అమెరికాలో ఎర్‌ నకీత్రఫాలలో తీసిన ధాయో చ్చి 0) 


4. పొలవెలి 
na) 


(సతి నెబ్యులా విశ్వంలో ఒకపీథి, మీన పాల నెల్సీ అలాంటిచే ఒక "పె 'పెద్దఏ' స్ట 


పాల వెల్లి మనది. ఎందుకం కు మనం పాలవేలీ లలోనే ఉన్నాము. సూ దూ, సమస్త 
సూర్యకుటుంబం ఇందులోనే తిరుగుతున్నాయి. 


27 





వొలవిజాన సర్వస్వము 


వాలనెల్సి మనకు కనిపించే ఆకాశానికి మధ్యగా ఒకెల్పని సాలపట్టీలా 
వ్యాపించి ఉంటుంది. చీకటి ర్మాతులలో మోము వాల నెల్లి సి చూడవచ్చు. 

పూర్వకాలంలో (పతిబేశంలోనూ దినినిగూర్చి వింగెనింత విధాలుగా ఎను 
కొనేవారు. చేవతలు ఆకాశం మావ జఉంటారనికదడా వూరంల ఉహూ. అందుక “ళం 
వాల వెల్లి క్‌ "దేవతలకూ ఎన్ని విధాల సంబంధం నాధ్యహాతుందో అస్నివిధాలా నంబం 
ధాలు ఏర్పకచి కధలు క ల్పించారు. చేవతలు (పలిదినం అ౪కాళం నుండి ఒలింపి చూ 
పర్వతాలకు వచ్చేపోయే మార్గం అది అని (గీకుల ఊహా. 

"దేవతల దారిలో నక్ష తాలు ధూళి పాయంగా ఉన్నాయని (లు చేసిం 
ణాహా గొప్పకవిత్వం కావచ్చు. కాని దానికి మిము నవ్వు తాకు, 

రోమనులు ఇంతకం కె నవ్వువచ్చే వధంగా తమ ఊహాలు సాగించారు. నీవును 
"బేవతలరాజు జ్యూూపిటరు. అతని రాణీ జూనో. ఆమె తన సమాకుడ? పాలిసూ. 
ఉంపే ఆమె చనుబాలు జివి! ధారణా ఆకాశంసె (పవహంచిండట ! అజే వాలసెల్టి 
అని వారి ఉచేశం. 


(ప్రాచీన మెక్సికనులు ఈవిషయంలో ఊహించిన ఊహ మరీ చమ'క్యా_కంగా 
ఉంటుంది, పాలవెల్లి వాళ్ళ (పథాన దేవతకు భార్య అంటారు వాళ్లు, వాన 
(పథాన చేవత సాక్షాత్తూ ఆ 
ననే. చూసారా! వాళ్లు పాల 
నిపీసి ఆకాశానికీరాణ అన్నాను. 

ళా 
దాసి సౌందర్యం వాళ్ళను క 
డ్రి 
నించి ఉంటుంది. 
జత. 
పాల వెళ్ళి మనకు కోసివిస్యం 
ఉన్నట్టుగా ఒడాణంలా 'వేదు. 
95 Gy 
ని నిండా నక్ష కొలు వటం" 
దాసి నించి నక్ష లు ma 
ఉన్నాయి, అది సక తాల ప్న 
ముంద అనిచెప్పవచ్చు. ఇది ఎంగ 
"పెద్దదో మొ hసూహూంచలేతు. 
దాసి అడకొలతను మైళ్ళలో 
డ్‌ య 
అ౨శె'వ్‌సి చెప్పలేము. దాసి 
అడం" ఒక అంచునుండి శెండ్లో 
అంచుకు శాంతి (పయాణం 





చేయడానికి లక్ష సంవత్సరాలు పట్టుతుంది, 


టన సరి ల 
నఖ? 
స్య 





పాల వెళ్లిలో మబ్బులవంటి నక్షత్ర పదార్థం. (ఎర్‌ సక్షత్రశాలలో తీసీన ఛాయా చిత్రం) 


పాలవెల్లిలో ఉన్నవి ఒక్క నక్షత లే కాదు. అనేక గ్యాసు నేఘాలూ 
ఉన్నాయి, ఈ మేఘాలు నక్ష(తానికీ నక్ష కొనికీ మధ్య ఉంగే ఖాళీ స్థలాలని 
ఒకప్పుడు హారైల్‌ అనుకున్నాడు, తరవాత అవి నెబ్యులా 'మేఘూలని అతనికి తెలిసింది, 


పాలవెల్లి ఇంత పెద్దదయినా అది కూడా చేని చుట్టో తిరుగుతూనే ఉంది. 
ఎక్కడికో (పయాణం వేన్తూనే ఉంది. అది ఎంత వేగంతో తిరుగుతూ ఉందో, చేని 
చుటూ తిరుగుతూ ఉందో, ఎన్నాళ్ళలో ఒకచుటు తిరుగుతుందో చెప్పడం ఇంకా 
ట్‌ | ట్‌ 
సాధ్యం కాలేదు, 


29 





ర్‌, నక్షత్రాల రంగులు : వాటి వయస్సులు 


ఆకాశంలో అశేకరంగుల నక్ష తా లున్నాయి. ఆ రంగులు వాటి వయస్సును 
లేలుప్రుకొయి. మృగవ్యాధ, అభిజిత్తు అ'నేచుక్క_లు తెల్ల టివి, (బహ హృదయం 
బంగాకువన్నెది ; స్వాతి నారింజరంగు ; రోహిణీ, జ్యేష్టా, ఆరా, ఎారనివి. ఇంకొ 
ళా ఎరగా ఉన్న నక్ష(తాలు కూడా ఉన్నాయి. 
తెల్లగా ఉన్నవి పడుచు[పాయఫు చుక్కలు. పసువుపచ్చవి మధ్య నయుస్సువి, 
ఎ(రటివి ముసలిచుక్క_లు. 
అకుపచ్చ, అదారంగు చుక్కలు సాధారణంగా ఉండవు. కాని కొన్ని జప 
చుక్కలు మాతం అన్ని రంగులవీ ఉన్నాయి. చూశారా! శాత్ర్రజ్ఞులు నత్త(తాల 
రంగుల్ని బట్టి వాటి వును ట్ర నిర్ణ యించారో ! 
WE 6.. నక్షతాల కాంతి 
౫ “కాంతి అనేక విధాలు, వాటి ' 'రంగులుకకూడా అనేక విధాలు. గ్యాసుఖైటు 
గిపంకాంతి ఒక విధంగా ఉంటుంది, ఎలక్ట్రిక్‌ దీపంకాంతి మరొక విధంగా ఉంటుంది. 
లర. హం 


Mr కలి 7 భి 
Re) ఇ ౫ గె 
ఖ్‌ శు 


ఇనుము బాగా కాలినప్పుడు ఉంగోకాంతి వేకు. డాని ఘోద ఒక చిటికెడు అప్పు 
వేస్తే చానికంగు మరొక విధంగా మారుతుంది నత్ష్యతొలు కూడా క్షలాంటివే కొన్ని 
న్‌ వుండుతూ ఉండి ఉండాలి." కాని నేల క్‌ ల మైళ్ళ దూరం నుంచి 
మనవకివి చుక్క. శా కనిపి పిస్తున్నాయి. 


వనా శాన,జులు | పీజము గుండా నవి! తాల కాంపిసి (పనరింప జెసి బాకి 
హ్హ) గ య ' 


౮హాస్యాలక న్ని బయట పెట్టారు, 


(పిజమ్‌ అంకే మూడు పలకల గాజుముక్క_. అందులోనుండి కాంతిని (పసరెంప 


జ్ర స్టే పంద _ రంగులపట్ట gg మోకు తెలుసు. మో రందరు 
బప బక స్పూడు ఇంద ధనుస్సులు గోడను వేసే ఉంటారు. 





me - 
జక ట్రాలీ 


స్పెక్ట్ర్రనోాప అసి ఒక చిన్నయం(తం ఆంది. అది ఈ మూడులకిల గాజు 
ముక్కలకో" చేయు బడ్డ దే. .నక్షగకౌల కాంతిని ఈ యంత్రం os య. 
"జేసి రంగులపట్టని, (పనరింపజేస్తా జేస్తారు. ght pp pe క 
Yr పెట్ట స్పెక్ట్రమ్‌. తంట. ఈ హైప వూరు జకం. ఉంచుకోవాలి. 
ఎందుక్లీం శే చ్పక్టు )కలోనే నక్ష్యకౌల 1 అనేక గన్యాల్లు దాగి శోన్‌ష్టైయు.. శ్ర 
జలు ఈ రవాస్యాల నన్నిటిసీ జై జైటపెట్టారు.. ౨.౧.౫ Woe 


pid 
ల్లెఫ్ల 


శల 


గ్‌ ఆ 


ల్సి 


నబీ 


లాంటివి 


a 


కరర 


ర్‌ 


స 


వాటి 


షల 


(ల వెగం, 


ల 


య 


ప zp 
ద దూరం. 


(ల 
వో ary a Fa TD & 
ఎన్నొ రవ సాలు స్పెక్ట్ల/మ్‌ వ 


తా 


శ 
Cr 


జ 
న్‌ 
పెటి 


i 


గ 1 
సనా 


Go 


అచ బెట ఒజాయి. 
నూ 


he 





aig క్‌ కి 
భకుణ 1 
లలా అని 


RE 


ORG 
న 


Sw, 
వ 





ప న ఓ 
స సే 
పై” 
స 
ఉల ప 


అ న్ని 
ఖై 

స ( 
చ్‌ 

Ras 


ర్త 
EF DA 
igs 








౫% 


స నక్ష,చాల 
ను, 


వ్‌ 


స 


సము 


తా 


2 


Ghul ఆ 


ఖ్‌ 
«J 


అవ 
ళా, 


సొ 
చ్‌ 


న. 


ఆయా నక్కతాల వతు 


sh wD 
వండ te 
RTs 
5 2g bd 
pe గ్ద 4 
Ge ఖై 
63 kg 
ng 8 
irae 
a 
af 
shat 

క్ట 
ay 
సం 
ASB 
0 3 
Be E 
hb 3 4 
Be టీ 
ప Gp 1 
b B® 
2 ym తి 
Gp 
6646 ఈ 

ఈ ww 
చట 
9 
ఫీ శక 


ఇంత సామాన 


ఆధారం. 


0 ఎం తెంతటి అద్భుత కార్యాలకు 


i 
[గం 
: 


న చిన్న నాధ 


మె 
(యామీ 


త్ర 


వీసి యోగ పడుతున్న దో చూశారా 


శిల 


(5) నక్షతాల వేడిమి 


ఈకొలి చేపద్దతి చ్మితంగా ఉంటుంది. భూమిమిోద నక్షతం (పసరించేరంగు దాని 
కాంకెరంగును బట్టి ఉం'ుంది. ఒక నక్షు(త్రేం ఎరగా ఉన్న దంళు అది మనకు పసరించిన 
కాంతి ఎరగా ఉన్నదన్న మాట. స్పెక్ట్రాసోోవు గుండా (పసరించిన నక్ష(త కాంతి అ నేక 
రంగులను చూపుతుంది. ఆ రంగుల పొడవును కొలిచి నశత్న(తం స్థితిని కసిపెట్టుతారు. 

నేటికి 50 నంనత్స'రాల (కిందట మాక్స్‌ ప్లాంక్‌ అనే ఒక జరృక౯ా శా న్ర్రజ్ఞుడు 
స్పై క్త ము రంగులను బట్టిన క్షు (తాల వెడిమిసి తెలుసుకొనే సూ(తేం కనిపెట్టాడు. ౩స్మూత్రే 
(పకారం సూర్యుని మై 6000 డి గీల వేడిమి ఉన్నట్లు తెలిసింది. కొన్ని నక్షు[కాల న్‌ 
౨0 "వేల డగీలవరకూ ఉంటుంది. వేడిమినిబట్టి నక్ష తొలను 9. &. వో. (6. ఈ. శీ. అని 
తరగతులుగా విభజించారు. (80వ పేజీలో బొమ్మ చూడండి. అందులో B తరగతి 
నక్ష తాల "వేడిమి 28 వేల డి గీల వరకూ ఉంటుంది. అలాగే F తరగతికి 7 వేలూ, 
G తరగతికి 6 వేలూ, ఓ తరగతి వాటికి 5,100, M తరగతి వాటికి 8,400 డిగ్రీల 
"వేడిమి ఉంటుంది. వీటిలో చివరి మూడురకాలూ మన సూర్యుని అంత చిన్న నక్ష తాలు. 

నక్షత్రం ఎంతే 'వేడిమికల,దె తే అంత ఎక్కువ కాండిసివిడిచి పెట్టుతు ంది. అయితే 
రిక నక్షతం సకిమి అది విడిచిపెళ్లు కాంతిసిబట్టి లెక్క-కట్టలేము. ఎందు కంటారా? 
ఒక్‌ నక్షత్రం 'వెడిమిని లెండింతలుచే స్టే అడి ఏిడిచిపెకే కాంతి రెండు కెట్లు కాక పద 
జూరు "రెట్రవుతుంది. అందుచే కంటికి కనపడసి కాంతిని కూడా లెక్కలోకి తీసుకొవాలి. 


mc న 
Gm మ me న 


న! 





' వ్రవంచంలో శెల్ల పెద్దదైన కెమెరాతో నక్షత్రాలను నెబ్యులాలను ఫోటో చేస్తున్న డాక్టర్‌ హుమానళా 
99 


జాల విజాన సర్వస్వము 
("9 మ్‌ 


. చుక్కల రంగులను బట్టి కూడా వాటి వేడిమిని ని చ్రయించారు.. మందుతూడన్న 
స్తువు మోధి నుండి, నచ్చే కాంతి మయమొక్క_ రంగును బట్టి ఆ ఆ వస్తువు వేడిమి తెలుసుకో 
= ఉదాహరణకు ప్లాటినం తీగె కాలి స్తే ఈకింది ౩ పటిక (పకారం వేడిమి ఉంటుంది. 


మంచె వస్తువు రంగు ' ' "వేడిమి (సెంటి గోడు డిగ్రీలతో! 
లేళ ఎరుపు Rett a వ | పప న2(్టం 
ముదురు ఎరుపు ., జ సైస్‌ స 7019 
ఉజ్జ్వలమైన ఎరుపు స ట్‌ 9300 
పసుష్ప గ ట్ట వవ స, 1019 
కొ దిగా తెలుప నటట, ! ప్‌ '1,30U° 
పూర్తిగా తెలుపు అ “కక ప్‌ ర్‌ 0(00 


నక్ష తాలు is గంగులవి ఉంటాయని మోకు తేలుసు. ఒక ప శతం 
కాంతి స్పెక్ట్ర)సో-పు నుండి (పసరింప జేసీ డానిరంగు నిర్హ యిసాను. మిరు జా(గ త్తే త్రగా 
చూస్తే యంత్రనహాయిం 'ేకుండానే కొన్ని నత్ష తెల న చూడగలను. ఉదా 
'వారణకు జ్యేష్ట, ఆర్ష నక్ష తాలు ష్యరగా ఉంటాయి. అంకె అవి అంతె Sa 
నక్షతాలు 'కౌొవన్న మాట. 


ఇక్కడ ఒక్క పస తుం ఉంచుకో” వాలి. MCE 1 400 సగ, 
లకు తక్కు-నుండనబు కనిపిస్తుంది. మన సూర్యుడి వేడిమి 6 "వేల డలు పైగా ఉన్నది. 
అయితే ఇంత వేడిమి ఏవిధంగా ఉంటుందో. మనకు తెలియదు. వ చెవు 
టం. వంత "వేడిమిని పుట్టించడం మనకింకా సాధ్యం *తేదు. నిదు చ్చు స్‌ 


గ లంత వకూ మనం ' ఉత్పత్తి తి చేయగలిగిన “వేడ్‌మి 'కవలం మూడువేల టి 
న 


9. నక్షత్రాల బరువులు 
బరువు' విషయంలో కూడా చుక్క_లలో చాలాభేడం ఉంది. మన సూర్యుడి 
కంకు బరువైన చుక్కలు ఎక్కువగాలేవు. కొద్దిగా ఉన్నా అలాంటివి లక్సకొకట 


ఉంటాయేమో ! ఆర్ష) మన .సూర్యుడికం కె 20” రెట్లూ, జ్యేష్ట సుమారు 19 "శెట్లూ, 
మ్బ వ్యాధ సుమారు le శెట్లూ ఎక్కు-న బరువైన నక్ష తాలు. 


10. "నక్త (తాల పరిమాణం 


మన సూర్యడు మధ్యరక పు నక్షు(త్రం. కాని పరిమాణంలో మూత్రం అనేక 

నక్ష తాల కంకు ఛాలా చిన్నవాడు. మనకు తెలిసిన నక్ష తాలన్నిటిలోకి జ్యస్థా 

నక్షతం ఛాలా పెద్దది. . క్యేష్ట న పెద్దదని అర్థం. వున పూర్వులు అందుచేతనే 
$4 


నక్ష్మర్రాల దూరం 


దీనికి ఈ "పేరు పెట్టిఉంటాకు. అది సదికోట్ల సూర్యులంత ఉంటుంది. ఆర్ష) ' శకూడ 
ఇలాంటి బే. అందులో కెండుకోట్ల సూర్యగోళాలను పెట్టినా ఇంకా స్థలం మిగి తేడంటుంది. 

ఇవి ఇంత పెద్దవయినా సూమండికం శు ఆశు బరువైనవి కావు. దానికి ఒక 
కారణం కొంది. సూర్యుడిలో ఉన్న పదార్థం దట్టంగా ఉంది, అర్హ, జ్యప్థ వంటి 
నన్న తాల్‌ పదార్థం వాలాపలచగా ఉంటుంది. మృగవ్యాధ క-టంలో. ఒక చిన్న 
నత్సతం ఉంది. దాసిని సిరియన్‌ 'బిి అంటారు. ఇది చిన్నదయినా దానిలో పదార్థం 
చాలాదకళ్జం గా ఉంది. అగ్గిపెళ్షాళో ప్టేటంత సిరియన్‌ ' వి" తోని పదారం మన పద 
మూడు ధాన్యం బసాలంత బరువు ఉంటుంది. ఫొన్‌ మూ నె౯ అని మరో చిన్న నక్షతం 
ఉంది. అందులొ కూడ పదార్థం చాలాదట్టంగా ఉంది. ఒక అగ్గిపెళ్సైలో డాని పదార్థం 
నింపీడౌ అది మన 26 ధాన్యం బసాలంత బరువుంటుంది, 

సూర్యుడిలో ఒక ఘనపు మోటరు పడార్గం 1.4 టన్నుల బకువుంటుంది, ఒక 
ఘనప్తు. మోటరు సీసపుముద్ద సుమారు 11 టన్నుల బరువుంటుంది. దీనిని బట్టి పదార్థం 
పట్టంగా ఉండడమం కు ఏమిటో మోకు ఊహించగలరు. సూర్యుడిలో సి పదార్థం బరువు 
సీటి బరువుకంచు నలశ్రై రెట్లు ఉంటుంది, అంకే ఒక ఘనపుటడుగు సూర్యపడార్థం 
బకువు నలై ఘనపుటడుగుల నీటిబరువుణో సమానం, ష్‌. 


ll. నక్షత్రాల కాంతి 
 సూక్యుడికంటు లక్షల కొద్ది ఎక్కువ దీ_ప్రిమంతమైన నత్షకాలు ఛాలా 
ఉన్నాయి. న. డొకెడన్‌ అని ఒక నక్షత్రం ఉంది. మన సూర్యుడి "కాంతి ఒకటి 
అనుకుం'కే దానికాంతి _మూడులక్షలు. జ్యేష్టా నక్షత్రం సూర్యుడి కంచు 4 వేల 
కెట్లూ, ఆర్ష) 12 "వేల శెట్లూ, స్వాతి. వందరెట్లూ ఎక్కువ దీ వ్లిమంతము లె 
ఉన్నాయి. అన్ని టకం కె కాంతిహూన మైన నక్షత్రం ఫులోవు.. డానికాంతి మన 

సూర్యుడిలో 50 వేలో వంతు ఉంటుంది. 

12. నక్షత్రాల దూరం 
ఇప్పటికి 110 ఏళ్ల (క్రిందట ముట్ట మొదటిసారి ఓక నక్షత్రం దూరం లెక్క 
వేశారు. నత్ష(తాల దూరం మన ఊహకు అందరానిది. అన్నిటికంకు మనకు దగ్గి 
రగా ఉన్న నక్షతం మన సూర్యుడే. మనకు 9,28,70,000 మైళ్ళ దూరంలో 
తరవాత మనకు దగ్గరగా ఉన్న నక్షతం (ప్రోక్సిమా "సెంటారి. ఇది మనకు 
250,000,000,000,000 మెళ్ళదూరంలో 'ఉన్నది. ఇరవై అయిదు తరవాత పద 
మూడు “సున్నాలు - ఈ అంకె మారు చదవలేరు. నక్ష_తాలనో పోల్చిచూస్తే 

కిక 


వొాలవజాన సవ్వస్వము 
వ్యా ల! 


(గ్రహాలు మన పొరుగునే ఉన్నట్లు అనిపిస్తుంది. ఐనా నక్ష్యతాల దూరం అంకెల్లో 
చెప్పడం ఎంత దుస్పాధ్యమో మోకు దీనివల్ల "తెలిసి ఉంటుంది. 


“శేడియోలో ధ్వని విద్యు తరంగాలుగా మారి (పయాణం చేస్తుంది. దా. 
చేగమూ కాంతి వేగమూ ఒక్క_ళకే. లండన్‌ “శేడిరోూా స్టేషన్‌ నుండి ఒకపాట మనకు 
విసిపించాలంకే సెకెండులో పవోభాగం పట్టుతుంది. మనకు దగ్గరలో ఉన్న (పోక్పిమా 
సెంటారి నక్షతంలో ఒక శేడియో స్టేషకా ఉన్నదనుకొండి. అక్కడి పాట మనం 
వినాలంకు పాటపాడిన నాలుగున్నర సంవత్సరాలకు గాని అది వినిపించదు. కొన్ని 
నక్ష(తాలనుండి ఇలాగే వినాలంకే వందల, వేల సంవత్పరాలకుగానసి సాధ్యం కాదు. 
అంకే ఈ దినం అక్కడినుండి బయలు చేరిన పాట కొన్ని వందల వేల వళ్ళకుగాని 
మనకు చేరదన్న మాట. 

18. నక్ష తాల గమనం 

నక్ష తాల కాంతి స్పెక్టాసో_పు ద్యారా (పసరింప జెస్తే ఇం దధనుస్సు ఏడు 
తుంది కదా, కొ న్ని గంటలపాటు దాన్ని చూస్తూ ఉంకు అందులో రంగులు జను 
గుతూ ఉండడం కనిపిస్తుంది. ఈ ఇంద్ర ధనుస్సు పట్లీకి ఒక వైపు ఎరుపూ, ఒకవైపు 

"రేడు రంగూ ఉంటుందని మోకు తెలుసు. ఎరుపు వైపు రంగు శేఖలు జరిగితే ఆ 
నక్ష(త్రం మున దిక్కు- (పయాణం చేస్తూ ఉందన్న మాట. అలా కాకుండా నేరేడు 
రంగు వైపు జరుగుతూ ఉంచే మనకు నక్షత్రం ఎడంగా (పయాణం చేస్తూ ఉన్నదని 
అర్దం: ఈ విధంగా నశక్ష(తాల గమనం కనిపెట్టాడు డాప్టర్‌ పండితుడు. రంగు 
శేఖల వెడల్పునుబట్టి నక్షతాల గమనవేగం కనిపెట్టాడతడు. 

చాలా నక్ష తాలు జంటగా ఉన్నాయని మోకు తెలుసు. వీటి గమ 
నాలను ఒక దానితో ఒకటి పోల్చి వాటిలో ఉండే భేదాలను బట్టి కూడ వాటి 
గమనవేగం కనిపెట్టారు. 

ఒక-క్క-పుడు ఈ జంట నక్ష(తొలకు (గహణం పస్టుతుంది. ఉం ఈు ఒక 
నక్షతం దాని జత నక్ష తాన్ని కప్పేస్తుంది. అప్పుడుకూడా వాటి వేగాన్ని లెక్క 
కట్టడానికి సీలుపడుతుంది. 

చాలా బరు వెన చుక్క లు మెల్లగా (ప్రయాణం చేసాయి. తేలికై నవి త్మీవంగా 
పరుగిత్తుతాయి. వ. 

నక్ష(తాలు పరు7శ్తే వేగాలు మీ రూహించలేరు. ఉదాహారణానికి స్వాతి 
నక్షత్రం నిమిపానికి 720 మైళ్ళ "వేగంతో పరుగెత్తుతూ ఉంది, 

= 14. ఉంటతారలు 

య నక్ష(_తొలలో, మరొక విశేషం ఉంది. సాధారణంగా ఇవి జంట జంటలుగా, 


96 


నకర్రాలకు గహాలున్నాయా ? 


ఉంటాయి. (పతి తీ మూడు నాలుగు నక్ష క్ష(తొలలోనూ ఒకటి తిప్పకుండా జంట తారగా 
ఉన్నట్లు జెలిసింది. ఎక్కువ వేగంగా తిరిగ నక్ష తాలు. రెండుగా పగిలి ఈ విధంగా 
జంటలుగా మారినట్టు ఒక ఊహా. తక్కువ వేగం గల తాకలు మాతం ఒంటిగా'నే 
ఉన్నాయి. 

ఈ జంట తారల్లో కొన్ని ఒకదానికొకటి దగ్గిరగా ఉన్నాయి. మరికొన్ని 
వాలా దూనగంగా ఉన్నాయి. దూరంగా ఉన్నవి బే నక్షత్రం హెండుగా మూారినవి 
కావని అంటారు. ఇవి ఒకే నెబ్యులాలో వుట్టిన కవల పిల్లలు కావచ్చును. 

వి ఒకదానిచుట్టు ఒకటి తిరుగుతూ ఉన్నాయి మన భూముచుట్టూ చంద్రుడు 
తిరుగుతూ ఉన్నట్టు, ఇది కనిపెట్టింది హెనైల్‌. ఆయన ' కాస్ట్రర్‌ ' అనే జంట తారను 
పరిశీలించి, కాస్ట్రర్‌ చుట్టూ. డాని జంటతార కిఓ౦ సంవత్సరాలకు ఒకసారి చుట్టి 
వస్తుందన్నాడు. ఇట్లాంటివే మరి ఐదు జంటతారలను ఆయన కనిపెట్టాడు, 
15. నక్షత్రాలకు [గహోలున్నాయా? 

నక్ష(కాలకు (గహోలున్నా యో 'లేదో మనకు తెలియదు. బహుశా ఉండ 
వచ్చును. కాని అవి మనకు ఎలా కనిపిసాయి ! అంత పెద్ద నక్ష(తాలే "పెద్దపె 
బలెస్కో_పుల్లో చిన్న చుక్క-ల్లా కనిపిసాయి, మరి వాటి గహోలు ఎంతో == 
ఉంటాయి కదా, అవి ఎలా క్ట నిపిస్తాయి * కాని మన సూర్యుడికి (గ హోలున్న శే 
కొన్ని నక్ష తాలకు (గ్రహాలు తప్పకుండా ఉండిడంటాయని' మనమూహించవచు న 

ఆ కాశంపె మునకు చాలా కాంతిమంతంగా కనిపించే మృగ వ్యాధ నక్ష తానికి, 
నమిాపంగా ఒక గోళం కని పెట్టాడు ఒక శా స్తృజ్ఞుడు. అది మృుగ వ్యాధకు (గ్రహం 


అని అనుమానం అ సో చింది. “దాన్ని జాగ్‌ త్త తగా పరీశ్షి "సే అది మృగ వ్యాధ వంటిే 
మరొక నక్షతం అని తెలిసింది. 


అకార (గహాలున్నాయా "లేదా అన్న విషయంలో శాన నృృజులు ఎకు కు వగా 


పట్టించుకో ౩ లేదు. 'మనకు బొ త్రిగా కనిపించని వాటి జోలికి మనం ఎందుకు వెళడ ళ్లడం ? 
అ వాళంటాకు. వోన్‌ ఏమైనా సూచన లైనా కః పీంచేయా అంక అదీ "లేదు. 


ఐేే మన సూర్యుడికి మాతనే (గ్రహాలు ఎందుకున్నాయి [1 ఆన్న (ప్రశ్న 
రాక మానదు. సూర్యుడనే మన నత్షతానికి ఒకప్పుడు గొప్ప అవాంతరం వచ్చిం 
దనీ దానివల్ల డానికి (గ్రహాలు వర్చడ్డాయని ఒక మతం, 


అవాంతరథ ఏమిటో తెలుసా * మన సూర్యుడికి దగ్గిరగా మరొక నక్షత్రం 

వచ్చిందట ! అప్పుడు ఆ నక్ష(తం ఆకర్ష ణళక్రివల్ల సూరుండి మొద పెద్ద కెరటాలు 

చేచినాయట! ఆవిధంగా శెరటాలు లేచిలేచి, అవి చివరకు సూర్యుడిలో నుండి విడివడి 
7 


re. లో 
దాలవిజ్ఞాన సర్వస్వము 


జఉఇటపడాయి అటా. బెటపడ సూర్యుడి ముక్క-లు ఆకాశంలో గిరగీరా వెదునునూా, 
షా Gs గ రా Ge 

సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ (క్రమంగా గట్టిపడి (గ్రహాలుగా కరౌ చాయి. 
అవే మన భూమి, కుజుడు, బుధుడు, అంగారకుడు, గురుడు, ఛని మొద -లెనవి. 


ఒక్కొక్కప్పుడు కొన్ని కొత్త నక్ష 


(తాలు ఆకాశం మాద పహాటాతు.?" 


—_— 


ఖీ 
aS 


(పత్యత్షహౌా తొయి, అవి కొన్నాళ్ళు 





అద్బుతంగా (ఫకాశించి (శమం గా నన్న 


' రండు నక్షత్రాలు ఒకదానికొకటి సేవిధంగా , 
ల గిల్లి తుదకు మాయమై రోతొాయి, 


సమీపంగా వస్తాయి 
ల్సి పురిటిభో నంధికొ ట్లడం లాంటిడు. 
అంప్‌ ఒక నక్షతం ఫ్రుతుంది. బ్ర 
పరిపక్యదశకు రాక ముండే నశిస్తుంది. 
ఈ నక్ష తొాలను ఇంగ్నీ షులో 'నోసేి 
అంటారు. అంక కొత్త నక్షతైం 
అన్నమాట, 





ఇలాంటి నశ్ష(తొలు ఎన్నో ఫ్రటి 

ప ; A) 
చచ్చి ఉంటాయి. కాసి మొట్ట మొదట 
“వాటిని పరిశీలించి, అవి 'ఇట్టివసి సిర 
యించింది కుకొ (బాహా. ఇది 877 

మ 

' సంవత్సరాల (క్రిందటి “వూట. బళా 
(బాహి కసి పెట్టిన పొలి నక్షతం 17 
'చలల పాటు శు కుడి కొంకు ఎక్కున 
(వశాశెవంతంగా వెలిగింది. తరవాత 
| / మాసిపోయింది.,, 





1892 లో జరగా” మండలంలో 
"అలాంటి మరొక . నక్షతం కనిపించింది. 
.మరి 9 వళ్ళ తరవాత." సెల్సియస్‌.” మండ 





| రెండ్లు . నకుత్రాలా ఎడంగా వాటిదారి నవీ పోతాయి, 
కొ త్త నక్షత్రం పాత నకుత్రాలకం"టె: ఎక్కువ జాజ్విల్య 
మానంగా ప్రకాశిస్తుంది. కాని దాని'దీ ప్తి శాశ్వతంకాదు. లంలో వురొకటి కనివీంఛింది, (ప్రపంభరి 


రి 


అ 
నకరాలు ఇవోచంికదో యి 


భ్‌ ని..నకుతశొలలన్ని, పరికీలించాయి... వాటిని గూర్చెన సమ స్త = పరిశోధనలూ 
చేశాయి. ఈ నక్ష్మతేశాలలు తెల్సిన సారాంశం ఏమిటంశు, ఏదైనా ఒక న్నక్ష(తం 
ఒక నాన మరొక నక్ష తాన, ఏ డీకొంపే నోవాగా పరిణమిస్తుంది. 


re 


తకగాతో కసవించిన నోవా 4 వ రకం క ల. కనిపించింది. * 

ఒకె “లలోనే దాని శ్రీణదశ (ప్రారంభమైంది. ఆ నెలాఖరుకి అది 12 వ తరగతి 
నక్ష తేమైపోయింది, అంచు -చాని (పకాశం మూడింట చెండు నంతులు తగ్గి 
హోయింది. అయిదు నెలల తరవాత మళ్ళీ దాని. “(ప్రకాశం కొంత ' హాచ్చింది. రెండు 


మూడు. నెలలు: గడిచేన రికి అడి పూ శ్తిగా కాంతి విహీనమై పోయింది, పిలా 
తక్కీన నోవాలన్నీ ను, డ్‌ క | 


స్‌ో క 


brs నషి|తాలకు అవాంతరాలు 


పెద్ద పట్టణాల్లో వై డు  జరనమ్మర్లం చేశ 

కిక్కి-రిసి TN మోటార్ల, బట్లూ, 
సైకిళ్ళూ "వేగంగా వెళ్ళుతూ ఉంటాయి, 
Te పతి కొంత' దూరంళోనూ ' పోలీసు ' జవా 
= నులు రాకపోకలను సక్టుతూ 'జంటాడు. 
రోడ్లపై గీత తాము అటు (పక్క 
కా. ఎవరు నడవాలో నియమూాలుంటాయి. 
ప మనం నడిచే టప్పుడు ఎప్పుడూ. ఎడమచేతి 
౫ ..నెప్పగా నడవాలి. శాలి నడకను * పోయే 
వాళ్ళకు వేరే హాద్దు' లుంటాయి. ' 





ఇన్న్‌ జూ(గత్తలు తీసుకొన్నా, ఎన్నో 

ఒక నక్షత్రం పగిలినవ్పటి దృశ్యం: “ (ప్రమాదాలు 'సంభవిస్తూనే' "ఉంటాయి. 
(వి వడూ "వేలకొలది మంది నోడ్డు (పమాజాలనల్ల చనిపోతూడఉంటారు. ఆకాశ 
వీథుల్ల సంచరించే నక్ష్య్యఅాలకు కూడా ఇలాంటి (పమాడాలు కలుగుతూఉంటాయి. 


నోవా నశ కొల పుట్టుక we ' అనాంతారాల వల్ల కలిగించే అని 
_ చెప్పాను. వ్‌ అ నిక నశ్ష(తం చుట్టూ (పకాళవంత మై మెన గొప్ప ఆవిరి వ్లబ్బులు కచ 
పీన్తూ ఉంటాయి. ఇవి ఆ (ప్రాంతంలో వ ఏదో ఒక నట్టే ర్రతానిక కలిగిన అవాంతరాన్ని 
సూచిస్తాయి. క్‌ న్‌ 


$9 


ఇత ల 


ఈ వెలుప మేఘాలు సక్ష్మ తొల పుట్టినిళ్న్‌యిన నబ్బులాలని కొంతకాలం 
కొ స్ర్రజ్ఞులు (భమ పడ్డారు. ఇపుడు అవి నక్ష తాల శిధిలాలని లర మృగ 
సేర్ష క్ర దగ్గిరగా ఉన్న కొన్ని వెలుగు మేఘాలు ఇంకా భుగభుగ మండుతూ 'నే ఉన్నాయి. 
వాటివేడిమి 15 వేల డి గీలవరకూ ఉంటుంది. నురికొన్ని మూత్రం చల్ల బడివోయాయి. 
"అవి కూడా ఇలాంటి వే. 


3 


18. నక్షతాల జీవితం 


Cc 


నక్ష కాలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దపీ, కొన్ని ఎరటిపి, కొన్ని. తెల్లటివీ, 
కొన్ని చాలా బర్మువైనవీ, కొన్ని కేలికై నవీ ఉండడానికి కారణం మిారూహించండ్‌. 
ఒక పట్టణంలో ఒక లక్ష జనం ఉన్నా రనుకొండి. వారిలో శిశువులూ, చిన్న 
వాళ్ళూ, యువకులూ, మధ్య వయస్కు-లూ, వృద్దులూ, పండు  ముదునలులూ 
ఉంటారు. బకువుల్లో. ఒడ్డు పొడవులో, శక్తిలో వాళ్ళు అస్ని విధాలా ఒకటిగా 
ఉంటారా ? అలాో నక్ష తొలు కూడాను, 

నక్ష్యతాలు అన్నీ ఒ కే 'కాలంలో పుట్టనవి కొవు. అందులో కొన్న శిశు 
అవస్థళోనూ, కొన్ని చాల్యావస్థలోనూ, కొన్ని మిసమిసలాడుతూ ఉన్న యవ్వసం 
లోనూ, కొన్ని మళ్ళిన వయస్సులోనూ, కొన్ని పండువారిన వార్గక్ళంలోనూ 
ఉన్నాయి, ఈ విధంగా నక్ష తాల జీవితాలు వివిధా వస్థలలో ఉన్నాయి. 


19. నక్ష తాలు ఎందుకు (ప్రకాశిసున్నాయి 1 


య విశ్వంలో ఉన్న సమ స్తమూ పరమాణువుల కాడ క్ర. పరమాఃున్రులు 
ముఖ్యంగా రెండు విధాలు. శ ఘకాలంలోనే విచ్చిన్న మైవో యెవి ఒక రకం. ఎన్న 
తల్లీ బుచ్చి కానివి రెండవ రకం, 


మన భూమి ఈ శెండవ రకం. పరమాణువులతో చేయబడినది, అందుచేతనే 
భూమి మొద మనం గట్టగా నిలబడగలిగిడన్నా ము." 


గో ౧ 

ల 
on "J 
Pl 


లో 


త ఎన | 
. || fy . ఇ న by) 
a | fp కలిలో " 





(0౮) న = లల గు “చి తయోలు 
లీ 


సక్తి (కయ ఎక్కువ గా మొదటి రకం జరమాణువులశో చేయబడినవి. రెండో 
తం పరపూా:మువ్రులకు కాంతి వేదు. మొదటి రకం పరమాణువులు 'కాంతివంత మైనవి. 
జుందు చేతనే నక్ష (తొలు (పకాశసాయి. 
నావ్‌ 
20. నక్షత్రాల వృదికయాలు 
రు 


"మొదటి కం పంమా వు నక్ష(తొల వృద్దికు 'యూలకు కారణం. నక్ష తొలు 





హో 


వృద్ద్భాన gం “వచ్చినకొద్దీ ఏవిధంగా (క్రమంగా ముడుచుకుపోయి, చిన్నదై, కొంత 
విచానమె పోతుందో ప దొమ్మలో చూడండి. 


మత్రం చిన్నదై బొవడమే కాకుండా కాంతిహానం కోడా ఐపోతుంది. పుట్టినప్పుడు 
౦ 


గే 


ర 


£1 


ఇర అత ఇ శ య ఇ 
వ సు కమ స జ ఈ షర. 
జో Ca 


చిరంతే రాయ ౧గొ (పకౌాశిం నెదజలుతూ ఉంటాయి. అంక అందుజోని స గా ర్థం యిచ్చి 
™ 
నదచలుతున్నా యన్న మాట. 
pm 


చిపోయా ఉంటాను. మోయు 


0 


ఆ నిధంగా కాంతిని వెదజల్లి, వెదజల్లి అవి కస్త 
MN a2) 
=జవాళ యినకొది పెరుగుతారు. నక్ష తం "ఇద 'చెనఫొది చిక్కు. తుంది, 
మం కాగాక న సతు! bE © గా 


వయస్సు ముదిరినకొద్ది నక్షత్రం చిన్న దెపోవడమే కాకుండా కాంగో కన 
ది యా 

కూడా అయిళోతుంది. వృద్ధాప్యంలో అంనుఈోసి కెండవరకం పరమాణువులు 
దానికి ఏడుగడగా ఉంటాయి. అప్పుడు అది (కుంగిపోయి, చిన్న దె, ముడుచుకు 
సోయి, ేజస్సువోగొట్టుకొని, సహజ మైనవావు వచ్చేవరకూ నిరర్ధకంగా తిరుగుతుంది. 
వంతలో వదయినా (పమాగం సంభ వించిందా అది పగిలి విశభూళిలో కలిసిపోవచ్చు. 


బ్‌ 21. నక్షత్రాలు పోల్చుకొండి 
లః "ఆది మానన్రులు ఆకాశరంగం మోద అసంఖ్యాక మైన నక్ష తొలు ముది 
ఆశ్చర్య రోయారు, వారిలో శేకే శత్రిన కుతూహలం సంవత్సరాల తరబడి (పతిరాతీ 
పరిశీలనకు "వారిని పురికొల్పింది. నిత్యజీవితంలో వారి పరినరాల్లో వారు చూస్తూ 
ఉండే వాటితో నక్షు(కాల గుంపులను సరిపోలున్తూ ఉండేవారు. ఈ విధంగా వాటికి 
మేక, ఎద్దు, సింహం, పులి, ఎలుగుగొడ్డు, కాకి, హంస, నాగలి, పాము, నక్క, 
కుక్క మొదలైన పేర్లు పెట్టారు. అనేక కథలు అల్లారు. 
రానురాను సూర్య చం[దులు (పలి దినం వన్తూ పోతూ ఉంచే మార్లంలోని 
ముఖ్యమైన 26 నక్ష తాలను గుర్తించారు, నాటికి అశ్విని, భరణి. కృ త్రిక, వోహిాణి, 
మృగశిర, అర్హ, వునర్వసు, పుష్య, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్లుణి, ఉత్తర ఫల్గుణి, 
వా స్త్కచ్నిత, న్వాతివి శాఖ, అనూరాధ, జ్యేష్ట, మూాల, పూర్వాషాఢ, ఉ త్తిరాపాఢ, 
(శ్రవణం; ధనిష్ట, శతభిషం, పూర్వభా(దపద, ఉ త్తరాభొ దపద, రనతి అసివేస్ల పెట్టారు. 
నే R (తి నక్ష తౌన్ని నాలుగేసి భాగాలుగా విభజించారు. అలాంటి తొమ్మి చెసి 
'ఛాగాలు చేర్చి ఒక రాశి అన్నారు. అలాంటి రాసులు పన్నెండు అయేసరిక ఈ 
సూర్యచేర[దుల మారం పూర్తి అవుతుంది. దీనిని రాశి చృక్రం అన్నారు. ఈరాసులు 
పాటిలోని నక్షత్రాలు చేరిస్తే ఏ యే రూపంలో వాళ్ళకు కనిపిస్తే ఆ యూ పేన్లు 
పెట్టారు. "మేవం, వృహభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, 
'ధశుస్సు, మకరం, కోంభ్యం,; మానం = ఇవి రాసుల పేర్లు. 
ఇంతటితో నక్షత్ర పరిశీలన ఆగిపోలేదు. భూమిమోద "చేశాల విభజనకం కె 
ఎక్కువగా ఆకాశంపె నక్ష్మత మండలాల విభజన జరిగింది. నక్ష(తాలను రాసులుగ 
విభజించి. వాటిని గుర్తించారు. ఇంకా ఈపని సాగుతూనే ఉన్నది. 
42 


నక్షత్రాలు పోల్చుకొండి 





పె చొమ్మలో మీకు సింహం, కన్య, వేటకాడు, రెండు ఎలుగు న. పెద్దదీ, ఒకటి 
చిన్నదీ__- రెండు పొములూ, రెండు కుక్కలూ,. ఒక కాకి, ఒక విపంచి కనిపిస్తూ ఉనాయి. పూర్వ 
కాలంతో మన దేశంలోను, సెక్కు ఇతర దేశాలలో కూడా ఈ నక్షత్రాలు ఈ ఆకారాల్లో కన 
భావించారు. ఇవి మీకూ ఇలాగే కనిపిస్తున్నాయేమో చూడండి. 


'పెద్ద ఎలుగుబంటి వీపుపై ఉన్న నాల్లు నక్షత్రాలు, తోకవెంబడినే ఉన్న మూడు నక్షత్రాలు కలిసి మస స స్తిర్తి 
మండలి 'మౌతుంది. ఇవి 'నాగలివలె ఊన్నాయి. తోకలో ఉన్న మధ్య నక్షత్రం పెనున్నది అరుంధతి. చిన్న 
ఎలుగుబంటి లోక కొననున్న పెద్ద చుక్క (ధువ నక్షతం. ఎడమచేతి వెపు పైన మూలనున్న వివపంచిలో 
ఉన్న పెద్ద నక్షత్రం వేగా. మన సూర్యుడు తన సమస్త గ్రహాలతోనూ దాని దిక్కుకే వెళ్ళుకూఉన్నాడు. 


48 


దాలవిజ్ఞాన సర్వస్వము 


అయితే నక్ష తాలను తెలుసుకోవాలని మికు కుతూహాలం కలగడం నహాజం. 
కొన్నిటితో మోకు పరిచయం కలిగిసాను. ఒక ఉద్యానవనంలోని పువ్వులు చూసి ఇని 
గులాబి, ఇది చేమంతి, ఇది మల్లె, ఇది విరజాజి అని తెలుసుకాడం లాంటిదిని. 
రోజూ ఏ అర్ధ గంటో ఆకాశాన్ని పరికించే కుతూసాలం ఉంకే వాలు, కోని 


(2 





. ఇందులో మీకు ధనుస్సు, వృశ్చికం (తేలు) తుల (త్రాసు) రాసులు కనిసిషన్నాయి. శం 
చిర వరిచితములే ఐ ఉంటాయి. పెద్ద ఎలుగు, చిన్న ఎలుగు, వేబకాడు, (మృగవ్యాధుడు విపంచి, 
పాములు వెనకటి బొమ్మలోనూ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఉన్నవి హంస్క ఒక కుర్చీలో కూర్‌ 
త్రీ విగ్రహం (దానిని కానియోసియా అంటారు), ఒక కిరీటం, డేగ. ఈ నక్షత్రాలను గుర్తువట్టడ మెలాగ్‌ 


వ 
తర్వాతి పుటలలో చదవండి. 
‘44 


అం నం జ గా gl క్త 
సషశాలు దోల్పుకొ ౦ద 
Real 


దినాల్లో J న్య (కాలతో మోకు “స్నేహం కమకుసేంది, 
జనవరి నెలలో వదో ఒకర్మాతి ఉ త్రందిక్కు- ఆశాశేం మూాడండ్‌. స పబుషులనే 

నక్ట(కొలు చాల మందికి తెలిసే ఉంటాయి. వాటిని ఊ (కింది పటం గో మూాడండి, 
ముందు ఈ స ప్రబుషులనో పరిచయం. చేసుకొండి, 

భవ బుషులను కందకు నాగలి అన్నారు. కొందరు గ్నురసు బన్నీ అన్నారు. 

వందకు ఎలుగుబంకిి అన్నాను. అపి వాళ్ళకు ఆయా వధాలుగా కనిసింజా యన్నమాట. 

అగ న్వు నక్ల (టైం దెగ్గర చిన్న దయిన జురుంధతిని “మనించండి. వివాహా నవుమూలో 


అసంధకిసి ననూవరులకు చూపించే కచారం మన డోశంలో ఉంది. 


ప్రిపళ్ణివసెదయ 
| © మ 





నక్షడ్రాలను పోల్చుకొండి 
ఫులహ(కతు నత్త తొల 'మోూది నుండి ఒక తిన్నసి గీత ' ఊహీంచండి. దానిని 
ఇంకా తిన్నగా పోనియండి, ఆ గీత ఆప్రాంతంలో ఉజ్వలమైన ఏ నక్ష అన్ని "తాకు 
వుందో అజ (భువన నశ్వ(తం. దీని వెలుగు మనికి చేరడానికి 6$ ఏళ్లు పట్టుతుంది. (ధ్రువ 
| ( ప్ర (0) చి ( 


40 


దొలవిజ్రాన సర్వస్వము 
నక్షతం మన కంటికి ఒక్కటిగా కనివిస్తూ ఉంది. కాని నిజానికి అది ఒక జంటతార, 
ఇలాగే అతి ఫులన్య నక్ష[కాల మోదుగా ఒక గీతను ఊహించి నో నిస్తే 
అది మఘ సశ్ష(తాన్ని తాకుతుంది, జాగ్రత్తగా పరికిస్తే మఘ నక్షత్రం కొడవలి వలె 
కనివీస్తుంది. మనవారు దీనిని పల్పకిబొంగు వలె ఉన్నదన్నారు, 

ఇది సింహ రాళిలోనిది. దీనిలో (ప్రకాశవంతమైన నక్షత్రం వెలుగు మన వరకు 
వచ్చి చేరడానకి 15ళి సంవత్సరాలు పట్టుతుంది. తేజస్సులో వది మన సూర్వుడికం'కు 
. 987 కెట్టు అధికమైంది. సప్త బుషులు ఉదయించి నప్పుడే తూర్సున మఘ కూ౭జా ఉద 
యిస్తుంది. మాఘ మానంలో పార్ట మినాడు చంద్రుడు మఘనక్ష(తం దగ్గి) ఉంటాడు, 

ఉప్పుడు వశిష్ట మరీచి నక్ష తాల మీదుగా ఒక గీత నోనియ్యండి | ఉబ్యల 
మన ఎ(రని నక్షత్రం మోద పడుతుంది. అది స్వాతి నత్చ(తం, ఇవ తులారాశిలోసది, 
సాం నక్షతం సూర్యుడి కంశు 12 వందట రెట్లు అధిక మైన తేజస్సుకలది, 

క త్తు ఫుల_స్య నశ్ష తొల మోదుగా ఒక గీత వోనిస్తే చత నక్షతం మాద 
పడుతుంది. చిత్ర, స్వాతి, మరీచి నక్షతౌలను కలిపితే ఒక విధమైన ముకొ-ణంగా* 
కనిపీసుంది. తెజస్సులో సూర్యుడికం కు నాలువేల కటు అధికమెనది చితి. ఇదె 

వావ్‌ 2 Ma స్తం 
కన్య, తుల శాసులలోనిది. 

అతి పులహ నక్ష కాల మీదుగా ఒక గీత పోనియ్యండి, అది పునర్వసు 
నక్మతం దగ్గరకు పోతుంది. దీనిని కొందరు ధనుస్సు ఆకారంగానూ, కొందరు పడవ 
ఆకారంగానూ ఊహించారు. 

పునర్వసు పక్క-న మనోహర మైన నక్ష్మ(తొల సమూహం ఉంది. ఆకాళం 
మీద ఇంత మనోహరమైన దృశ్యం మరొకటి మికు కనపడదు. ఈ నక్ష్య్యతాలను 
పాశ్చాత్యులు ఒరయకా అంటారు. మన దేశంలో కాలపురుషుడు అనీ, నృ తొ 
సునుడు అనీ అంటారు. కొంచెం పికి స్తే ఈ నశ్షత్రసముడాయం మిాఠెక్ష పెద్ద 
మానవాకారంగా కనిపిస్తుంది. ఆ ఆకారనే వృ(తాసుకుడు, ఇందులోని కొన్ని న్న 
(తాల వెలుగు మనకు చేరడానికి 750 సంవత్సరాలు పట్టుతుంది. 

వృ(తానురుని నడుం దగ్గీర అందమైన మూడు చుక (లున్నాయి, ఏటిని 
చాలామంది గొల్ల కావడి అంటారు, ఇంగ్రీషువాళ్ళు ముగ్గురు రాజులు అంటారు, 

వృతాసురుని తల దగ్గిర మినుకు మినుకుమని నుండుచున్నది మృగశిర 
'నక్ష్మతం, మృగశిర , వృషభ, మిధునరాసులలోనిది. . 

46 


వృ(తాసునుసి ఇభుజాలలోని ఎ్మరని నక్షత్రం గమనించండి. దీని పేరు ఆర్ష). 
వద్‌ వృషభ రాళిలోసిది. తేజస్సులో వది సూర్యుడి కంశ 90౮ నెల్లు అధిక మైనస్‌. 
దీని వెలుగు మనకు చే లేనకిక్‌ 142 సంవత్సరాలు పట్టుతుంది. 


గొల కావడి మోదకు తిన్నగా చూడండి. (దాక్షగు త్తినంటి కృత్తిక నక్షతం 
కనిపిస్తుంగ. దీనిది పిల్లలకోడి అని అంటారు. కృ త్తికలో మనకు ఏడు (పకాశవంత 
మెన నక్ష ఛొలు కనిపిసాయి. (సకాశంలో కవి నాలుగో రకం నక్ష తెలు, 
గలీకొయా. పీటిని పరిశీలిస్తే అతనికే అందుళో ఇంకా అనేక నక్ష్మ్యతాలు కని 
వీంచేయి. వాటిలో 5కి నక్ష (కా "లను అతడు పరీక్షించాడు. వాటి గమనాలను గణిం 
వాడు. కృ తికలో సుమారు శకెంకువేల నక్ష(తాలున్నాయని అతడు తేల్చాడు. 
ఇదొక నక్ష(తాల గుత్కి అని కొలిసింది. దీని నుండి నెలుగు మన దగ్గరకు రావడానికి 
267 సంవత్సరాలు పట్టుతుంది. మన సూర్యుని కృత్తిక దగ్గర ఉంచితే తొమ్మిదో 
రకం దీ ప్తిగల చిన్న చుక్కగా మనకు కనిపిస్తాడు. కృ త్రిక మనకు గుత్తిగా కని 


వీంచినా అందలి నక్ష తొలు ఒకదాని కొకటి ఎన్నో లక్షల మైళ్ళ ఎడంలో ఉన్నాయి. 


క్తి తికకూ మృగశిరా మధ్య రోహిణీ నక్ష్మత్రం ఉంది. దీని ఆకారం ఇంగా గ్‌షు 
V అక్షరంలా ఉంటుంది. ఇది వృషభ రాశిలోనిది ; ఉబ జ్ఞ (ల మైన నక్షత్రం. దీనిలోని 
"వెలుగు మనకు చేరడానికి 80 సంవత్సరాలు పట్టుతుంది. 


వృ(తాసుకుడి హాల కీంన చాలా తేజోవంతమైన నక్షతం ఒకటి ఉంది. మన 
కంటికి ఇంత తేజస్పుడో కనిపించే నక్షతం మరొకటి లేదు. దీనిపేరు మృగ వ్యాధ ; 
సీలిమళో కూడిన తెలుపు రంగుతో (పకాళిస్తూ ఉంటుంది. 


Moers tn 
సస న. ts 


wt 
A ay 0 న 


ళీ 
LEI 


గ్ర ర 
గ 





సూర్యకౌంతిని (ప్రిజిము గుండా (ప్రసరింపజేసి 'వర్ణ పట్టికను వేయుచున్న న్యూటకా మహాశయుడు 
ల టి 
47 





సూర్యుడు లలా పుట్టాడో అ ఎట్లా సాధ్యమాతపని సూర్యుడు ఇప్ప! 
వాడా + అతడు పుట్టి ఏ ఏ రెండు మూడు వందల కోట్ల ఏల్ల్‌న ద ఫునా శా స్మృజ్ఞాల 
ఊహాకు అందని విషయం లేదు, 


భగవంతుని స్యష్టై అద్భుతం ' ' మనకు కనిపించే అకాశం ఖాళీగా లేవు, అది 
మనకు కనిపించని వదో ఒక అద్భుత పదార్థంకో సిండి ఉంది. దానికి * ఈశక * ఆ, 
వేరు పెట్టారు. ఈ ఈధథ "రే మనక “వెలుతురు మోసుకు వసుంది. ఆ కాగం"పు 
అన ఎ. 
ఉన్న అద్భుతమైన దృశ్యాలన్నీ దీనివల్లనే మనకు కనిపిస్తున్నాయి. ఈథర్‌ నుండి 
సమస్త విశ్వం పుట్టుతూ, అరుగుల లయ మై పోతుంది. ఈథక లో ఒక నేఘం 
లాంిిది వికసిస్తుంది. అని కొ ట్రకొలది మైళ్ళ పొడవు స మెఘుం. అట్లా వికసంచివ 
నుఘం నక్ష తాలకు పుట్టసిల్లు. అదె నక్ష శ్ర(తాలు జేసే యం(తిం. దాన్నే మసం 
నెబ్యులా అన్నాము. 
పూకు నెనుకటి పుటలో నెబ్యులాలను గూర్‌ ర్న తెలుసుక” న్నారు. మన 
సూర్యుడు పాలవెల్లి లోని చిన్న నశ్షతం అనికూడా వెలుసు? కన్నారు. పాలవెల్లి 
(పొంతంలో అనేక నెబ్యులాలు ఉన్నాయి. అవి నుడిగుంః? డాల్లా తిరుగుతూ ఉన్నాయి. 
వాటిలోంచి నక్ష (కాలు పుట్టుతూ ఉంటాయి. అల్లాంటి ఒక్ష సుడి గుండంలో మన 
సూర్యుడు కూడా పుట్టాడు. 


ఐతే ఈ (గవోలో శి నెబ్యులా సుడిగుండం లోంచి పుట్టిన మన సూర్యుడు గిరి 
గిరా తిరుగుతూ ఒక నక్షత నమిావానికి వచ్చాడు. పౌర మినాొడు. నమ్మడం వొంగి 


46 





ఇలాంటి ఒక నెబ్యులా నుండియే మన సూర్యుడు పు పుట్టి ఉంటాడు 


" దీనిలోంచి లక్షలాది నక్షత్రాలు: పృట్టుతూ ఉన్నాయి, (ప్రపంచంలో కెల్ల పెద్దదైన పాల్లొమర్‌ 
సక్షత్రశాలలో 200 అంగుళాల అడ్డుకొ లతగల దూరదర్శినిలో చూచి తీసిన + ఛాయా చిత్రమిది 


నట్టు సూర్యుడి మిోదవొంగు వచ్చింది. పెద్ద అలలు లేచాయి. అ నక్షత్రం దగ్గిరకు, 
వచ్చిన కొద్దీ అలలు మరీసైకి లేచాయి, చివరకు సముద్రంలో పెద్దకెరటం పెకీలేచి 
ఫెళ్ళున కిందపడి ముక్క లైనట్టు సూర్యుడిపై పెకెరటాలు  ఫెళ్గున 'విరగివడ్డాయి. ఆ 
విధంగా ఊడిపడ్డ ముక్కలు "గకగిరా తిరుగుతూ "వేలకొద్ది మెళ్లో దొ ర్రిపోయేయి. 
(క్రమంగా అవి గట్టిపత్తాయి. అవే సూ వర (గ్రహాలు _ మ సపడూ, శ్లసి' 
మొదలైనవి, . ' | a క 

ఈ (గవ హోల్లోకూడా కొన్ని ముక్కులు ఊడి పడ్డాయి. ఉదావారణకు మన 


భూమిలోంచి ' ఒకయుక్క- ఊడి పడింది. దాన్నే మనం చంద్రుడు అంటున్నాము; అది 
49 


టై సర్వస్వము 


ఇప్పుడు మన భూమికి (గహమై దాని చుట్టూ తిరుగుతూ ఉంది. అబే విధంగా గురు 
(గ్రహాం నుండి 8 ముక్క-లు ఉొడిపడి దానికి (గహాలై, దాని చుట్టూ తిరుగుతూ 
ఉన్నాయి. చివరకు చిన్నగహామైన అంగారకుడి నుండి కూడా రెండు ముక్క-లు ఊకి 
పడ్డాయి. ఒక (గహం బహుశా ముక్క-లై ఉంటుంది. వేలకొద్ది దాని ముక్కలు 
సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. 

ఈ విధంగా పుట్టింది మన సూర్య -కుటుంబం అంతాను. 

ఇక్క-డ ఒక ఏిషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన సూర్యుడు పుట్టిన నెబ్యు 
లాలో ఏముందో తెలుసా ! శా న్ర్రజ్ఞులు ఈ నెబ్యులాల స్పెక్ట మె పరీక్రి స్తే అందులో 
పాడొజి౯, హెలియమ్‌ అనే రెండు వాయు పదార్థోలు మాత్రం ఉన్నట్టు తేలింది. 
అంపే మన సూరుుడూ, అటువంటి ఇతర నక్ష_తొాలూ ఈ రెండు వాయు ఇడా! 
లశో చేయబడ్డ వన్నమాట. 


ఈ సర్వ నృష్టీ (ప్రారంభంలో శేవలం వాయు పదార్థమని దీనివల్ల తెలుస్తుంది. 
మనభూమి, మన పర్వతాలూ, మన నదీ నదాలూ ఒకప్పుడు కేవలం వాయు 
రూపంగా ఉండేవని తెలుసుకొంకు మనకు అఆశ్చర ౦ కాదూ ! ఈపాటి గాలిలోంచి 
ఇంతటి మహోవిశ్వం పుట్టించిన భగవంతుడు ఎంతటి మహిమావంతుడో ఊహించండి ! 

ఈ విధంగా పుట్టిన (గ్రహాలన్నిటికీ. సూర్యుడు శేంద్రం (గ్రహాలన్నీ సూర్యుడి 
చుట్టూ తిరుగు తున్నాయి. డాని అకర్షణశ క్తికి కట్టుబడి ఉన్నాయి. సంపూర్ణంగా 
సూర్యుడిపై ఆధారపడి ఉన్నాయి. మన భూమినే ఉదాహరణగా తీసుకొండి. 
సూర్యుడు చేకపోతే మనకు వేడీ వెలుతురూ కూడా ఉండను. అప్పుడు మన 
భూమే గడ్డకట్టుకొని పోయిన ఒక చీకటిగోశం అయిపోతుంది. చానిసై ఎలాంటి 
(పాణే జపించ లేదు. 


అసలు భూమి ఈ విధంగా ఉండనే ఉండదు. సూర్యుడి ఆకర్ష ణళ క్తి పోయే 
టప్పటికి అది అత్యంత వేగంతో ఎక్కడికొ ఎగిరిపోయి. ఛిన్నాభిన్న మైపోతుంది. ఆ 
విధంగానే తక్కి-న (గహాలు కూడాను. చూశారా ! మన భూమి ఇతర ([గహోలూ 
ఎంత నిస్సహాయంగా నూర్యునిపై ఆధారపడి- ఉన్నవో ! 

సూర్యుడు మనకొక నిప్పుబంతిగాో కనిపిస్తున్నాడు. ఈ బంతి ఎంత "పెద్దదో 
ఊహించగలరా 1 

మన భూమిని అడ్డంగా కొలిస్తే 7,900 మైళ్ళుంటుంది. నూరు బో మోర బే 
విధంగా కొలి స్తే 8,65,000 మైళ్ళుంటుంది. చూడండి! మన సూర్యుడు ఎంత పెద్దవాడో! 
సూర్యుడి వ్యాసం పై వున భూమి వంటి నూరు గోళాలను సుళువుగా నిల బెట్టవచ్చు- 

| లు 


50. 


సూర్యుని పుట్టుక 


ఐతే సూర్యుడు మన శెంత దూరంలో ఉన్నాడో ఊహాంచ గలరా? 9 కోట 
కి0 లక్షల మైళ్ళ దూరం వున ఊహకు .అతీతం కదా ! నిజంగా సూర్యుడు మన 
భూమికి అంత దూరంలో ఉన్నాడు. బాగా జోరుగా పోయే రైలుబండి. ఎక్కి. 
సూర్యుడి దగ్గరకు మనం నెళ్ళాలంకు సుమారు శి00 వళ్ళు పట్టుతుంది. గంటకు 150 
మైళ్ళు (సయాణం చేసే వాయు విమానంలో ఎక్కడా ఆగకుండా (పయాణం చస్తే 
72 ఏళ్ళు సట్టుతుంది. 





క్‌ 
' సూర్యుని ఛాయాచిత్రం. 


సూర్యున్నిపె మచ్చలు 
సూర్యుని ఆకారం ఎట్టిడి? ఇది చెప్పడం కష్టం. సూర్యుని కన్నెత్తి మనం 
చూడలేము. అతని లేజస్సు మన కన్నులను మిరుమిట్లు కొలుపుతుంది, కాని దూర 


దర్శిని నూర్యుని గూర్చి అనేక నంగతులు తెలుప గ లిగింది, దూరదర్శిని యం(తాలను 
గురించి మరొక -చోట మోకు చెప్పుతాను. 


మూరు స్వయంగా దూరదర్శిని తయారు చేసుకోవచ్చు. గొప్ప శా న్ర్రజ్ఞులు 
స్వయంగానే తయారు చేసుకొన్నారు. మిరు సలా తయారు చేసుకో గలరో చేశ 
చోట చెప్పాను. (పయత్నించండి. ఖ్‌ 


ర్‌1 


బాలవిజ్ఞాన సర్వస్వము 


మూరు దూరదర్శిని తయారు చేసుకుంకు అందులో స్యయంగా సూర్యుక్ణి 
'శరాడండి. మోకు అనేకచి.తాలు కనిపిస్తాయి. నాసో రండి. మికు దూరదర్శినిలో 
సూర్యుణ్ణి చూపిస్తాను. ఒక్క- విషయం "జాపకం ఉంచుకోవాలి. వట్టి కళ్ళ తో దూర 
“దర్శినిలో కూడా "es మారు కో చూడ లేరు. రంగు అద్దాలు కళ్ళకు పెట్టుకొ ండి. 
-వట్టి కళ్లతో చూశారా, కళ్లు చెడిపోతాయి. 

"లక చూడండి. సూర్యుడు మోకు పెద్ద గుండపు తెల్లటి అద్దపు వీళ్లవ త కని 
వీస్తాడు. అంచులు మబ్బుమబ్బుగా ఉత లై కూడా భూమిలో 
గుండ్రంగా. ఉన్నాడని దీనివల్ల మోకు తెలుస్తుంది. i 

ఇం ంకా కొంచెం శ్రద్ధగో : చూడరోకి, శెల్లటి సూర్యుడి ముఖంపై పె నల్లటి మచ్చలు 
కనిపిసాయి శోకెలటి కాగితం" మోద నల్లటి సిరా మచ్చల్లా ఉంటామవి. మకా 


వాలా 
తు టో 
య | rl 
| 
శ 


న్‌ ల ఏమో అంత అద్భు 
జ్జ 
x ౧ సతంగా క కనివించటం లేదు. కావి 
క్‌ నిజంగా అవి ఎలా అద్భుత మైన 
ప (og 


మచ్చలు. మికు కనిపిస్తున్న ఆ 
మచ్చలు కొన్ని వేలమైైళ్ల వెళా 
ల్యం కలవి, కొన్నిటిపె మన 
_ భూమివంటి పది గోళాలు పెట్టినా 
నని నంత 


"ఇప్పటికీ By ఏళ్ళ (కిందట 
గెలీలియో ఈ మచ్చలను కని 
పెట్టాడు. అ నేక దేశాల్లో 
“పటారు, మొట మొదట 

లు టు 
(1611లో) పిటి సంగతి (పసం 
బూానికి తెల్పినవాడు జాళ 











1 
D 
7 « 
ll se ఎన్‌ ఎక 1 » టం! 


ఒక్కరోజులో సూర్యుని మచ్చల్లో కలిగిన పస రెండు డు బొమ్మ ఫోకస్‌ . .అతేనిది పోలెండు 
౬కు మధ్యనున్న గోళం మనభూమి. సూర్యని మచ్చలతో మన “చేన్ధం. 
భూమిని పోల్చండి, మచ్చ లెంత పెద్దవో చెల్లుస్తుంది. 


స్ట. _ ప్యోటికన్‌ మొదట ఆ మచ్చలను, మాచి మేఘా లనుకొన్నాడు, కాని అత 
నికి సరజేహాం మాతం కలిగింది. మరునాడు మళ్లా చూశాడు. అ. మచ్చ అక్కడే 


ర్‌2 


సూర్యుని వై మచ్చలు 


ఉంది. మేఘమైకే అట్లా నిలిచి ఉంటుండా ? మరునాడు మళ్ళా చూశాడు. మచ్చ 
అక్క-జే ఉంది కాని కొంచెం జరిగింది. ఆ మచ్చ కదలిక (పతిరోజూ గమనించాడు. 
అ : (క్రమంగా మరొక మచ్చ కసి 

mm * పించింది. కొన్నాళ్ళ తర 
a ౯. వాత మరొకటి కనిపించింది. 

ఎ ల... క్రమంగా ఈ మచ్చలు ఒక 
జ . దాని నినక ఒకటి అంచు 

Wr పట పు - వరకూ పోయి మాయ 
| న మయ్యేయి. దినాలకొద్లి 
కు "4 oF ఫా (టికన్‌ సూర్యు ల్లో 

వ. కప ల Be చూస్తూనే ఉన్నాడు. మళ్లా 

అ ' Fay LS ప ' ' మచ్చలు కనిపించేయి. అవి 
తూ శ. త్‌ , కూడా వెనకటి మచ్చల 
డ్యాని సంచ. వలెనే తూర్పునుండి. పడ 
మరకు (పయాణం వేసి 
అంచు లవర కూవచ్చి మాయ 





వబ 












న. a షప. ries Boe Ha 

| NM. YN శీ; చూశారా! ఫ్యాబ్రికన్‌ 

1 Sele we ose క. బెవిక! ఈ విధంగా అతడు 

|  మాక్చంకి. LL a te "| ము ఫి SE సూర్యుడి 
సూర్యుని మచ్చలు జిరుగుతున్న విధం మచ్చలను పరిశీలించాడట ! 


సూర్యుడు కూడా తిరుగుతున్నాడని, దీనివల్లనే తెలిసింది 

ఈ మచ్చ లెట్టివో నిశ్చయంగా ఎవ్వరికీ తెలియదు. ఇవి బహుశా సూర్యుడి 
లోవ పెద్ద పగుళ్ళని ఫోందరి అభి పాయం, సూర్యుడిలో గోప్ప తుఫానులు పీస్తూ 
ఉంటాయనీ, వాటివల్ల వర్పడిన పెద్ద గోతులసీ పీటిని మరికొంద రంటారు. నిజ 
మేమిటో ఇంకా ఎవరికీ జెలియదు. 

అనేక దినాలు సూర్యుని వంక చూస్తే ఈ మచ్చలు సిరంతరంగా మారుతూ 
ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఒకటి “రెండు దినాల్లో ఒక మచ్చ తన ఆకారాన్ని 
పూర్తిగా మార్చివేయ వచ్చు. ఒకప్పుడు ఈ మార్పు అతి వేగంగా జరగవచ్చు. 
మన, భూమి అంతమచ్చ కొన్ని గంటల్లో మారిపోవడం కద్దు. అందుచేతనే మన 
_భూమినల సూర్యుడు ఇంకా ఘునీభవించ లేదనీ, ఇంకా కుత కుత ఉడుకుతూ ఉన్న 
(ద్రవప పదార్థమే సూర్యునిలో ఎక్కువగా ఉందసీ తెలుస్తుంది. 


53 


బాలవిజ్ఞాన సర్వస్వము 


లీ 
4 


లేవవచ్చు. అలాంటి జ్యాలలో మన భూమి ఒక బటాణీ గింజలా వేలిపోతుంది. 
మరోోకొ-క్క-ప్వుడు మన భూమిని మింగగలిగి నంత పెద్ద అగాధమైన గోతులు 


ఒకొ్మొ-క,-ప్పుడు సూర్యునిపై వెలకొద్ది మైళ్ళ ఫొడవుగల అగ్నీ లలు 





సూధ్యనిలో మరికొన్ని సుడీగుండాలు, మచ్చలు 
ఎర నక్షత్రశాలలో తీనిన పై ఛాయాచిత్రం 


సూర్యుడు కూడా తిరుగుతాడా ? 


సూక్యునివై నుచ్చను మిరు జాగ త్తగా పరిశీలిస్తే అతనినిగూర్చి ఒక ముఖ్య 

విషయం తెలుస్తుంది కెలెస్కోఫులో చూడండి. మొట్టమొదట మచ్చ మోకు 

సూర్యుడి ఒక అంచు దగ్గర కనిపిస్తుంది. ఆ స్థం గుర్తు పెట్టుకొండి, మర్నాదు ఆ మచ్చ 

ఫొంచెం జరుగుతుంది. (మంగా అది దినదినం జరుగుతూ సూర్యుని రెండవ అంచుకు 
గ్రే 


మచ్చల్లో మార్పులు 


వెళ్ళి అక్కడ మాయహాతుంది. ఒక అంచునండి మరొక అంచుకు సూర్యుడికి 
అడ్డంగా ఈ మచ్చ [(పయాణం చేయడానికి 19} దినాలు పట్టుతుంది. 


మళ్ళా అలాగే చూస్తూ ఉండండి. ఈమచ్చ సరిగ్గా 12} దినాలకు మొదట 
కనిపించినచోట తిరిగి (వత్యశ్ర మాతుంది. దీవి అక'మేమిటో మోగే (గహీంచండి. 
సూర్యుడు కూడా తిరుగుతున్నాడని దీనివల్ల మికు తెలియటం లేదా ! 25 దినాలకు 
ఒకసారి సూర్యుడు తనచుట్టూ "తాను తిరుగుతున్నాడని దీనివల్ల మనకు స్పష్ట మైంది. 





సూర్యుడు తన సమ స్త గ్రహకుటుంబంతోను వేగా నక్షత్రం వైపునకు ప్రయాణం చేస్తున్నాడు 
(సూర్యకుటుంబం (పయాణం చేస్తున్న దిక్కును బాణం సూచిస్తుంది 

అంతేక కుండా నూర్వుడు తన నమస్త కటుంబంతోనూ సెకండుకు 12 మైళ్ళ 

చొప్పున అపరిమిత వేగంతో ఎక్కడికో (వయాణం చేస్తున్నాడు. చేనిచుట్టూ 

తిరుగుతున్నాడో మనం చెప్పలేము. బహుశా వేగా నక్షతం దిక్క-కు వెళ్తుతున్నా 

జేవోూ నంటారు. ఒకచుట్టు తిరిగి రావటానికి బహుశా 20 కోట్ల సంవత్సరాలు పట్ట 

వచ్చునని ఒక అంచనా ! 


మచ్చల్లో మార్పులు 
ఇప్పుడు మనకు కనిపిస్తున్న మచ్చలు ఫ్యా(బికన్‌ చూచిన మచ్చలే అనుకో 
రాదు. వీటిలో ఎడతెగకుండా మార్పులు జరుగుతూ ఉంటాయి. కొ త్రమచఛ్చలు 


వస్తూ ఉంటాయి. పాతవి పోతూడంటాయి. కొన్ని మచ్చలు దినాలకొద్ది రూపం 
మారకుండా ఉండటం కూడా కలదుం 


ర్‌ర్‌ 


విద్యుత్కే- రకాల సుడిణండాల 
వల్ల ఈ మచ్చలు కలుగుతూ 
ఉన్నాయని శొందరూహించాదు. 
ఈ  సుడులకు అయస్కాంత 
శే(కాలున్నట్టు అనుమానం. 
పిటి వలనే మనఘాని పె కూడా 

a) ర 

అయస్కా_ంతివు తుఫానులు 
కలుగుతున్నాయని అంటారు. 
కావచ్చును. 


క్‌ సూర్యుని వెలుతురు 


మ్‌ ఇంట్లో విద్యుద్ద పాలు 

న్నాయా' ఉంచే మిోరురా(తిళ్లు 

చదువుకొనే టప్పుడు ఉపయో 

గించే బల్బు ఎంత “కాండిల్‌ 

పవర్‌ "దో చూడండి. 25, 40, 

సూర్యమం3లం ఒ౩ ధాగం ఛాయా చిత్రం 0, 100. Shae 100 

ఇందులో మీకుఅధమం రెంకుసుడీ పండాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాండిల్‌ పవర్‌ కంళకెు పద్దబల్ను 

పెట్ట నే పెట్టరు. కాండిల్‌ పవర్‌ అంకే (కొవ్యొత్తీ దీపపు వెలుతురు. 40 కాండిల్‌ 

పవర్‌ అం#ు నలి కొవ్యొ త్తి దీపాల వెలుతువు అన్నమాట, సాధారణంగా వెలు 
తుకును ఈవిధంగా లెక్క. పెట్టారు. 

సూర్యుడు ఎంతకాండీల్‌ పవరో తెలునా ? 


మున భూమిమోదపటే సూర్యుడి తెలుతుకు 60 వేల కాండిల్‌ పవరట ! మన 
భూమిమోదప జే వెలుతురు? మాత్రమే ఇంత లేజస్సు గలది, 

ఐతే సూర్యుడి వెలుతురు అంతా భోొమిమోద వడదా వమి + వాతా 
వరణం స్వచ్చంగా ఉన్నప్పటికీ, నూటికి 40 పాళ్ళు కిరణాలు మాత్రమే భూమి వరకూ 
చేరతాయి. వాతవరణంలో బొగ్గుపులునుగా భిలాంటి వాయు పదార్థాలు సూర్య 
కిరణాలకు కిందికి దిగనియ్యవు. 





8. సూర్యుని. వేడి 
సూర్యుడు ఇప్పుడు వెనకటంత 'వేడిగాలేడు, సూర్యుడు పడుచుగా ఉన్న ప్వూడు 
అతసి'వేడి 1ఉ,000%' మొదలు ౨0,000) డిగ్రీల వరకూ ఉండేది. (5 మంగా : అతడు 
56 


ad కక Oa Sn జై. లా ల 
(8) సూర్యుడు ఒర సిద బుడగ 
( 


తన వేడిని పోగొట్టుకొంటున్నాడు, వయస్సు ముదిరిన కొద్దీ అతసి వేడిమి, తగ్గిపోతూ 
ఉంది. సూర్యుడిపుడు బంగారువర్మం తారగా మారాడు, అం'కే,'ముదిమి వస్తున్న 
దన్నమాట, అందుకోసం సూర్యుడు 
సాధారణంగా 6000 డి గీలకం"కు 
ఎక్కు-న వేడిగా లేడు. 

ఐతే ఒకొ-క్క-ప్పుడు అతని "వేడి 
ఉద దతం అవుతుంది. సూర్యమండలం పె 
ఇద పెద్ద మంటలు లేస్తాయి. అవి ఒక 
wu విధమైన ప్రషతషాన ల అప్పుడు ఆ 
1... పాంతాల్లో 10 వేలు మొదలు 12 
వేలు డల వరకూ వేడి ఉంటుంది. 


9. సూర్యుడు ఒక సెద్దబుడగ 

దినదినమూూ మనకు వేడినీ, వెలుతు 
రున్తూ శ క్తిసీ ఇస్తూ ఉన్న సూర్యుడు 
మన కంటికి కనిపిస్తూ ఉన్నంత సామా 
న్యుడు కాడని ఇప్పుడు మోకు తెలి 





సూద్యనిపై మంటలు ఇట్లుం రడ చ? ఈ మంటలు అత 
లాది మెళ్ళమేర 3 తమ నాలుకరలను చాబాయి, మన సెం 
1 యు bE | ష్ణ అ ar రాక్‌ 
భూమి ఆ మంటల్లో ఒక బటాచేగింజిలా ఉంటుంది, తితో, అపరిమితమైనంత వడిళ ధగ 


ధగలాడుతూ నిమిహోనికి 720 మైళ్ళ వేగంతో. తికుగుతూఉన్న మన నూర్యుడు 
వట్టి వీటిబుడగ "లాంటి వాడంటే మిరు మ ON కాని నిజంగా సూర్యుడు 
వట్ట బుడగ. అతడింకా గట్టిపడ లేదు. ఐజే శేనలం వీటి బుడగ అసి మో రూహించ 
వ ఇనుము, సీసం, సున్నం “మొదలైన అచేకప పదార్థాలు అపరిమిత మైన వేడివల్ల 
కరిగి ఆవిరి ఐతే దానివల్ల ఏర్పడిన: బుడగ ఇడి. 


దా? మనము ఊహించవలేనంత కాం 


నూరుండు ఒక అవిరి బుడగ అంగు మాతం ఎవరు నమ్ముతారు ! అందు 
కోసం దీన్ని కొంచెం విడదీసి చెపుతాను. 


" లోజోలు కానివ్వండి, సత్ర కానివ్వండి, ఆవిరి. కానివ్యండి ౪ పదార్థాలు 
నూర్యుడిలో ' ఉన్నా, భూమిలో ఉన్నా -- అన్నీ అతిసూవ్ల రమైన అణువులశో 


వేయబడిన బే, 
ర్ర్‌ 


బొాలవిజాన సర్వస్వము 
గజ 0 


నం 


స్యూత్రంగా జ్ఞాపకం ఉంచుకొవాలి. ఇనుప అణువుల కూడిక వల్ల ఇనుమూ, నీనఫు 
అణువుల సంయోగం వల 

™~ 
వీ న మూ, (పాణవాయువు 
అ-సువ్రుల కలయిశ వల్ల (పాణ 


అ mునంయోాగంవల సమన పదార్థాల సృష్టి ఐనడి. ఈ వాక్షం మూదు 
na) 


వాయునా అవుతూ 
ఉన్నాయి. 

ఈ అణువులు విద్యుచ్చ కీ 
కణాలచే చేయబబ్హాయి. విద్యు 
చ కి ఒక పదారం కాదు. 

_వ థి 
అది ఒక శ కి, ఆఫ కి మనకు 
+ అనాటి అని 

ఎన్నో పనులకు వినియోగ 
పడుతూ ఉంది, దానితో 
దీపాలు వెలుగుతున్నాయి; 
పంకాలు తికు"ప తున్నాయి; 





- 
"9 ణం జ 
సూర్వునిెప బుంటలు మన దేశంలోని కొడె కెనాల్‌ సూర్య పరిశిలన యం(తె =e నడుస్తున్నాయి; 
షః లో తీనీన ఛాయాచి, శే "ళ్ళు పరుగతుతున్నాయి 
శాల న ఛాయాచిత్రం Pal ఖ్గి న న్న ణం 
అం లేకాదు. విశ్వంలోని సమ సమూ విద్యుత్క-ణాలతో నే నృ; ఉఆయిసదట '! ఐసె 
ఆవ 2 
ఘన పదారాలలో ఈ కణాలు గుతంగా ఉన్నాయి; వాయు(దవపదారాల్లో 
న జజ య ౧౧ 
వదులు గా ఉన్నాయి, 


సూర్యుని కాంతిని ఇంతకుముంచే మనం విద్నుద్దీప కాంతితో పోల్చాము, 
నిజంగా సూర్యుడు ఒక పెద్ద వీద్యుద్దపం. నక్ష తాలస్నీ కూజా ఇంతే. 


సూర్యుడిలో అణువులు (బద్దలై అపార మైనళ క్రి (టకు వస్తుంది. ఈ విధంగా 
బేటపడుతూ ఉన్న శక్త్‌వల్లనే సూర్యునిలో వేడీ వెలుతురూ కలుగుతూ ఉన్నాయి. 


10. సూర్యుని శ క్రి 


ఘౌమీపై మన జీవితం సూర్యుడు మనకు ఇచ్చే శక్టిపె అధారపడి ఉంది. 
సూర్యుని శ క్రివలనే మన భూమి తన స్థానంలో తొణుకూ జెణుకూ "లేకుండా కస 
బడి ఉంది. ఒక్క-దినం సూర్యుని శ క్తి భూమిమిద పృసరించకపో సే అది రెక్కలు 
లేని దక్రీవతె ఎక్క డోపోయి పడుతుంది. 


58 


సూయ్యని శకి 


సూర్యుని శక్తి మన జీవితానికి ఎంత అననరమోా ఆలోచించండి. అడి లేకపో 
యనం గడ్డకట్టుకుపో తాం చేతులతో పనిచేసినా, యం(కొలతో పనిచేసినా వునకు 
వదో ఒకేవిధమైన? క్తి కావాలి. వైలుఇఎజను గదలాలఎెు బొగునుండి (గహించిన 
ఆవినిశ క కావాలి. మోటారు నడవాలం సు సెట్‌ోలునుండి వచ్చిన శ క్రికావాలీ, 
మనం (బతేకాలంో, అవోరంనుండి వద్చేశ క్రి కావాలి. కాని బొగ్గుళోన్మూ 
చెటోలుభోనూ, మన ఆహాోరంణో'.నా ఉన్నశ క్తి ఎక్క-డినుండి వస్తుందో తెలుసా? 
ఆ శక్తి అంతా సూక్యునివోంచే వస్తుంది. 


సూర్వునినుండి ఈ శ క్తి ఎట్లావస్తుందో చెపుతాను వినండి, ఒకే శక్తి అనేక 
విధాలుగా మారుతుందని మోకు తెలుసు. ఏద్యుచ్చ_ో నెలుతురై దీపాలు వెలి 
గిస్తుంది; వేడియ వంట చేస్తుంది; న విం చేశ క్రిలయి రైలు నడీవీస్తుంది. ఆే విధంగా 
సూర్యునిళ క్త వివిధరూపాల్లో మన ఉపయోగానికి వస్తుంది. 

చట్టుచేమలు సూర్యునిశ క్తి క్రి (గవాంచి దానిని ఆహారం గా మారుసొయి. 
నూర్యశ_ కేవల్లనే చెట్లు పెరిగి, పెద్దవై, ఎండి, (మో ్లీ పడిపోతాయి. అవి వేలకొద్ది 
వళ్ళు చూవిలో శు. "అవే బొగ్గుగా మారుతాయి, మనము ఆ బొగ్గును 
కాల్చి "వేడిన, వెలుతుకునూ పొందుతున్నాము. ఆ ఆవిరి డైనమోను నడుపుతుంది, 
దానివల్ల విద్యుచ్చ క్రి పుట్టుతుంది. అది తిరిగి మనకు వెలుతురూ, వేడీ ముద 
నవి ఇస్తుంది. 


పె ఉదాహరణలో సూర్యునిశ క్తి కీ నాలుగు విధాలుగా మారింది. మొదట చెట్టకు 
జీవళ క్‌ు తర్వాత బొ దానినుండి ఆవిరిశ డగ, తరవాత ఏద్యుచ్చ 8x, తుట్ట 


తుదకు వెలుతురుగ, వేడిగా. ఈ విధంగా--శ క్టి అంతటికీ మన సూర్యుడే మూలం, 


సూర్వుడు ఒక సెకండుకు 50 టన్నుల శక్తిని విడిచిపెట్టుతూ ఉన్నాడట! 
ఇంతళ క్రీ మనకు రాక ఇందులో సగం మాత్రమే మనవరకూ వచ్చినదనుకోండి. 
అప్పుడు సున్నాకు 10° డి గీల (కందకు భూమిపై వేడిమి తగ్గిపోతుంది. అట్లా కాక్‌ 
ఇప్పుడు వస్తూజిన్న శక్తికి రెండింతలు వచ్చిందా మన భూమిడై వేడి 180° డి(గీల 
వరకూ -పెరగిపోతుంది. అవ్యను మనం భూవమిమోద (బతక'నేబేము. "వేడి! (పాణాలు 
విడిచేస్తాం. కొని మన అదృష్ట్రవ కాళ్లూ కా సూర్యుడు sss లక్షలకోద్ది సంవత్సరాల 
నుండి వేడినీ, శ క్రినీ ఒకేవిధంగా ఇస్తున్నా కు. లేకపోళే వ విధమైన జీనం భూమిపై 
ఫుక్తుదీకాదు; (బతి "కేపీ కాదు" 


మన భూమికి (ప్రతీ చదరపు గజానికీ రెండు గరాల శక్తిని సూర్యుడు 
ఇసున్నాడు, కాని నువ మాశ కిని ఉపయోగించుకో లేకపోతున్నాము. ఐతే ఈశ శి 
ద ల్ల డి 4 


59 


బాల విజ్ఞాన సర్వస్వము 


అంతా వ్యర్థం కావటం లేదు. చెట్టు, మేఘాలు, నదులూ ఈ శ కిని ఉపయోగించు 
కొంటున్నా మి, వాటి నుండ్‌ మనం (గహిస్తున్నాము, 
సూర్యుడు ఏడిచి పెట్టుతూఉన్న 50 టన్నుల శక్తీ భూమిమోద పడడంలేదు. 
భూమి చాలా చిన్న గోళం, చానిపె పడినంతవగకూ అది ఉసయోగించుకొంటుంది. 
మిగిలిన దంతా ఆకాశంలోకి నాల్లూవెపులా వ్యాపించి పోతుంది. ఇట్లా ఏడిచి పెట్టుతున్న 
శక్తి అంతా సూర్యగోళం న ష్టపకుతు: ఇ్నశుకదా! ఈ నష్టానికి అది ఎంత కాలం 
ఆగగలుగుతుంది ? సూ సూర్యుడు స్ట్‌. ఖర్చుచేసి దివాలా ఎత్తుకాడా టే ఎప్పటికీ 
తరగని శ క్తి కాణాచి అతని కున్నదా ! 
సూర్యునిపై (పతిదినం లక్షలకొద్ది ఉల్క-లు కురుస్తూ Pe అది 
సూర్యుని శకి ఆదాయం. ఏతే ఉల్మా_పాతంవల్లు కలిగే శ కి ఒక గొప్పశకా ? 
ఉల్క-లు మన భూమిమిద కూడా పడుతూఉిన్నాయి, భూమి "ఎంత చిన్న గోళమై శా 
దీని మోద కొన్నిలక్షల ఉల్కలు (పతీవీడూ పడుతూనే ఉన్నాయి. దానివల్ల మన 
భూమికి నష్టంకాని, (సయోజనంకానసి కనిపించడంలేదు. sar os "సెకండుకు 
29 లక్షల “వాప్వున పడే ఉల్కలు అతని కేముంత తప్పక రగ కి క్రీ ఇవ్వలేవు, 
సూర్యుడు ముడు చుకుపోతూ ఉన్నా డనీ దానివల్ల ఈ క ల్‌ కలుగుతుందనీ 
వెనక కొంద రన్నారు. సూర్యుడిలో అణువులు ఎప్పుడూ బద్దగొత సే ఉంటాయి, 
వాటివల్ల కలిగిన అద్భుత మైన శ క్రి మనవకకూ వస్తూ ఉన దని య. లాగు 
అణువు బద్దల గొట్టడంవల్ల (బ్రహస్టండ మైన భక్తి వస్తుందని ఈ పాటికి 
కందరికీ తెలిసే ఉంటుంది. అణుబొంబు ఎంత శ కి వంతమైన ఆయుధమో ' మోకు _ 
చెప్పాలా 1! ఒక కోడి గుడ్డంత బాంబు హీరోషిమా అనే పెద్ద జపాను బేశఫు పట్టణం 
మాది వేస్తే అది విధ ౦న మైవోయిం వి. ఆలాంటి ఆటను వాంబులు, అంతకం శు పెద్దవి... 
(పకృతి చేసినవి. లక్షలాది సూర్యుడిలో (పతిరోజూ పగులుతున్నాయి. అవి హీరో 
విమావంటి వేలకొద్ది పట్టణాలను చిటికలో భన్మీభూతం చేయగలశ క్తి కలవి. 
సూర్యుడిలో. ఎక్కువగా ఉన్న హ్మాడోజ౯, పాలియమ్‌ వాయువులు రెంగూ 
అడే దాగుడుమూతల్లో వాటి అణువులు (బద్దలై వాటిలోంచి అపారమైన శక్తి బెటకు 
వస్తూ ఉంటుంది. అందులో ఒక చిన్న భాగమే మనకు కాంతిగా, శక్తి గా, వేడిమిగా 
వస్తూ ఉంటుంది. ఈ. విధంగా బైటపజే శక్తి సూర్యుని మరి 20 తకం సంవత్సరాల 
వరకూ ఇప్పుడున్న స్థి సితిలో ఉంచగలుగుతుంది. 


11, సూర ;గహణము. 
సూర్వ్యునిచుట్టూ భూమి తిరుగుతూ ఉన్న కై ' భూమి చుక్ణి సా చంద్రుడు నకు 
గుళూ ఉన్నాడు, ఒక్కొక్కప్పుడు చంద్రుడు భూమికీ సూర్యుడి! మధ్య వచ్చి తేన 
వ 


రాహు కెతుప్పలు 


నీడతో సూర్యబం బాన్ని కచ్చీపసాకు, అప్పుడు మన భూమిపై కొంత భాగానికి 
సూర్యుడి వెలుతురు రాదు. దీన్నే మనం [గహణం అంటాము. 


ఈ విధంగా చం(దుడు సాలుకు పన్నెండు -పదమూడు . సార్లు సూ మ్యఢికే 
భూమికీ మధ్య వస్తాడు. కాని అన్నిసా సాహూ సరిగ్గా మధ్యకు రాదు. అంకు తన నీడ 
భూమి పెకి పే సికిగో రాడు. నార గ్రహణం కొ వాలంకే సూర్యుశూ, 
చం(ద్రుతూ, భూమి ఒకే నీత మదికి రావాలి. 


ఇవి మూడూ ఒకే గీతపై వచ్చే కాలం శాన్త్రజ్ఞులు గణించి చెవ్పగలరు. 
వేలకొద్ది ఏళ్ళ (కిందట ఇఛాల్లియనులు సూర్య గహణం 18 ఏళ్ల 10 నెలల 10 దినాల 
కొకసారి వస్తుందని తెక్క-వేసి చెప్పారు. మన చేశంలో జ్యాతిశ్నా త్రజ్ఞలా 
(గహణకాలం వ. నిమిషం పొరపాటు లేకుండా చెప్పారు, 


(గవాణం (పపంచంలో అన్ని చోట్లా ఒక విధంగా కనిపించదు. 1812 జూలై 

రివ లేదీనాడు యూరప్‌లో సంపూర్ణ సూర్య గహణం కనిపించింది. మన దేశంలో 
నిపించ నేదు. 1860 జూల 18వ శేదీనాడు కలిగిన సూర్య గహాణం ఒక్క 
అమెరికాలోనూ ఫ్పయిక్లో మాత్రమే కసిపించిండి, 1878 జూలె 29వ 
తేదీని వచ్చిన సూర్య(గ వాణం ఒక్క-పసిఫిక్‌ తీరం పెనా కొలరాడ్‌ తేబ్రడేనూం మాతం 
కనిపించింది. 1982 ఆగష్టు కి! "లేవీని కలిగిన (గ్రహణం ఒక్క- ఉత్తర అమెరికాలో 

మాతం శనివించింది. 
రాహు కేతువులు 

పూర్వకాలంలొ సూర్య(గహగణాన్ని గురించి (పపంచంలో అన్ని చే శాల్లోనూ 
పింతవింత అభి పాయాలుండేవి. రాహువు అనే రాక్షుసుకు స్ట మింగినప్పు 
డెల్లా (గ్రహణం కలుగు తుందని మన బేశంలో ఒకి స ౦ ఉండేది. (గ్రహణం 'అశే 
సట “పట్టుకోవడం” అని అర్థం. అంచు అ రావ్షసుడు పట్టుకునే వేళ అన్నమాట. 


ఐకె ఆ రాక్షసుడు పాపం మన సూర్యుక్లో ఎందుకు మింగుతున్నా డో | 
వాడికి మన సూ ర్యుడేమైనా అస కారం చేనాజేవూ | 


శ్‌ ళ్ళి 


దీనికొక పెద్ద కథ ఉంది, వినండి చెప్పుతాను, ప 

పూర్వము వ రాక్షుసులకూ యు ద్దాలు జగుగుతూ ఉంచేవి. ఇంతా 

ష్‌ సువ వాఖి ల్లు అన్నదమ్ములే. తల్లులు వేకు, తండి బేకడే దేవతల కంటు శాక్షనుల 

అక కావటంచేత 'జీవతల్లో ఇొలామంది చచ్చిశోనూ ఉండేవారు. " అందు 

సం జేవతలందగూకలిసి (బహ దగ్గరకుపోయి. తమకు చావు లేకుండ నైన ఉపాయం 
శ. డు గింాదారు, అమృతం తె తాగితే చావు ఉండదని (అవా చెప్ఫాడు,' 


f1 


దాలవిజ్ఞాన సర్వస్వము 


మరి ఈ అమ్మతం ఎలా వస్తుంది! పాల నము[దం మధి సే అది వస్తుం 
దన్నాడు. అంత పెద్ద సము డాన్ని వుధించాలండు డానికి తగిన కవ్వం, ఆ కన్నాని! 





re 








"anna? 


||| 





|| { 


చేవతలూ రాక్షసులూ మందర పర్వతం కవంంగా పాల సముదం మధిన్తన్నారు. 
[ pa.) 


తగిన తెడూ కావాలికడా |! ఎలాశ తే నేమి అందరూ ఆలోచించి మందర పర్య 
తాన్ని కవ్వంగానూ, వానుకి అనే గొవ్ప పామును కవ్వం తాడుగానూ వర్పరిచారు. 


ఒక్క దేవతలు మధించగలరా ? రాక్షసుల నపహాయంకూడా వాళ్ళు 
కోరారు. రాక్షసులు తలవెపూ, 


చేవతలు తోక వెపూ వాసుకిని పట్టి మందర సర్వ 
తంతో సమ్ముదం మధించారు, 


అమృతం ఒక కుండతో పెకి వచ్చింది. అందరూ దాని కోనం "పినగులాట 
(పారంభించారు, రాక్షసులు కుండ ఎత్తుకు పోయేటట్టు కనిపించింది. అప్పుడు విష్ణువు 
జగన్నసహినిగా మారి వాళ్ళముందు నిలబడ్డాడు. ఆమె అందానికి అందరూ ముగ్ధులె 
బగడం మాని. నిలబడ్డారు. 


(2 


జః 


రాహు శేతువులు 


జగనొస్హప్‌"ని వాళ్ళను అందరినీ పిలిచి “మోలోమోాకు ఎందుకు నెట్లు 
కొంటారు ? మీరంతా పంకుళ్లో కూర్చొండ్‌, నేను అందరికి అమృతం వడ్డిస్తాను” 





అంది. అందరూ న చే అన్నారు. చేవతెలందరు ఒక వెపూ, రాక్షసులందగూ ఒక వెపూ 
పంక్కులుతీరి కూర్చున్నారు. జగన్నాహిని అమృతభాండం మ్‌ మొదట చేవతల 
పం కీతో వడ్డన (వారంభించింది, “వడ్డించే వాడు మనవాశై శె పపం 
ఇబ్బంది లేదు' అనే సామెత ఉందికదా. 


సి కూర్చు న్నా 


క్ర 
are - 


చేవతలపం కీ పూ_ర్తయేటవ్పటికి అమృతం ఐవోతుం చేమో అని రాత్షసుల్లో 
తెలివైన ఒకడికి అనుమానం తోచింది. వాడు మారువేషంతోవచ్చి చేవకలపం క్రీలో 
కరార్చున్నాడు, జగన్మోహిని అందరితోపాటు వాడికి అమృతం వడ్డించింది. వాడు 
తాగుతూ ఉండగా సూర్య చం(దులిద్దరూ దగన్న్టోహినికి సెగచేశారు. వెంటనే ఆమె 
అర్థంచేసుకోొని విమషుచకంతో పొడిని కొట్టంది, కాసి అప్పటి శే అమృతం వాడి కంఠం 
నుండి లోపలికి పోయినందువల్ల వాడు చావలేదు. కాని అమోఘమైన విముచక్రం 
వాడి తలను ముంగడెం నుండి వేరుచేసి వేసింది. తల రాహునవుగాను, మొండెం 
శితువుగానూ తమా శైంది. 


రాహు శేతువులు ఉఊరుకొంటారా 1 సూర్య చంద్రులమిద పగ పట్టి వాళ్ళను 
63 


దాలవిడాన సంషసంము 
వే 


ప్‌ొ 
బాధిస్తూ చే ఉంటారు. రాహువు సూర్యుష్షై మింగినప్పుజెల్లా సూర్యగ్రహ ౫౦ కలుగు 
తుంది. ' కేతువు చందుర్ల మింగినప్పూజెల్లా చం(ద్మగహాణం కలుగుతుంది. 


అప్పటికి 4100 పళ్ళ [కితం 


శీ 


నాలో ఇప్పటకి 4,200 వళ్ళ కితం పట్టిన సూర్య (గహణం కళ ఒకటి 


లీ 


కా 


స్ట పాటా ఈంది. 
మడ్‌, 


ణ్‌ 


అక్కడి 


“హో” అని ఒకడూ “హీ” అని ఒకడూ ఇద్దరు ఆస్థాన జ్యోతిష్కులు ఉండే 
వాళ్ళు, ఒక నాడు సూర్య(గ హణం పట్టంది. సరిగ్గా ఆ వేభకు వాళ్ళిద్దరూ తప్ప తాగి 
ఆ సమయంలో చేయవలసిన పూజాపునస్కారాలు వవీ చేయలేదు. డాసివల్ల 
పట్టణంలోని [పజలంతా తమశేదో ఆపత్తు వస్తుందని భయపడిపోయారు చక్రవర్తికి 
కోపం వచ్చి ఆ ఇడ్డరు జోోతిష్ము-ల తలలు తీయించి వేకౌడు, 

సూర్వుష్హై క్ర పెద్దపాము మింగుతుందని చీనావారు సను ఉంజీవారు 
(గ్రహణం ప్రారంభంకాగాచే బాజాలు వాయిన్తూ వీథుల్లో తిరు/వారు. సూర్యుణ్ణి 
మింగుతూఉన్న పామును చెదరగొట్లాలని వాళ్ళ ఉర్రైళం ఆకాశం చెపు ఇాకాలు 
కూడా కొడతారు. ఉచ్చాటనమం(తాలూ, పామువుంతాలూ చదువుతారు, 
వీటన్ని టికీ జడిసి సూర్యుడ్ణి మింగుతూడిన్న పాము పారిహోతుందని వాళ్ళ నమ్మకం. 
ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఇలాంటి సమ్ముకాలు 'లేకపో లేదు, 


=. ,ఈ.కథలు వినడానికి మోకు ఛాలా వినోదంగా ఉంటాయి. సూర్య చం(దుల 
సంగతి బాగా తెలియని కాలంలో మన పూర్వులు అల్లిన కథలివి. సూర్య్యగహణం 
ఎలా కలుగుతుందో ఇప్పుడు మోకు తెలిసింది కదా ! తెలియని వాళ్ళకు మారు 
నిజం చెప్పి వాళ్ళ మూఢనవ్వుకాలు పోగొట్టాలి. మనం సంపాదించిన విజ్ఞానం 
మనకే. కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడాలి. విజానదానం కంక 
గొవ్పదానం మరొకటిలేదు. న 


18, సూర్యుని-పె మంటలు 
సూర్య గవాణకాలం శౌ స్త్రజ్ఞలకు నూర పరిశీలనను మంచి అవకాసం 
కలిగిస్తుంది. మన. భూమిచుట్టూ వాతావరణం ఉన్న క్రై సూర్యునిచుకళ్తూ (కోమోస్ఫి 
యర్‌ అనే ఒక ఆవరణ ఉన్నది. అది మండుతూడఉన్న వాయుపదార్గంగో కూడిఉన్నది. 
ఈ అవరణ సంపూర్ణంగా సూర్యగ్రహణం సట్టినపుడు న్పష్టంగా కనివిస్తుంది. 
1868 లో పట్టిన (గవాణాన్ని పరినీలి స్వే ఈ అనరణ ఉదజని మొదైన మండే 
వాయు వచా ర్థాలత్‌ కూడి ఉన్నదని తెలిసింది. ఇది కొన్ని వేల మైళ్ళ దళనరి కల పొం 
64 


క్‌ జఫ అలి టి స్ట్‌ జప ల్ల - 
(3) యూయడడు ఆసలు డగా ఉన్నాడా ? 


అనికూడా తెలిసింది. ఈ అఆవరణఅంతా అగ్ని జ్వాలల నమూహాం, ఈ జ్వాలలు 
తిన్నగా వొడుచుకొని వసూ ఉం 
అవన 

టాయి, సూర్యుడు ఉజ్వలంగా. 
మండుతూ? ఆన్న సప్పుడు ఈ జారలలు 
ముపికలు తిరుగుతాయి. 

సంపూర్ల సూగ్యగహ.౩0 పట్టి 
నపుడు జాగ త్రెగా పరిలీలె స్తే సూర్య 
బింబం చుష్టూ అంచు లనుండి అగ్ని 
జాం౧లలు వొడుచుకువసూ ఉన్నట్లు 

బె టీ లు 





న్పష్టంగా కనివీసుంది. 
డి hee 


0) 


లి ద 
ఉగ లణ్వ్యడా 7 


13. సూర్యుడు అసలు 


ఇదంతా సూర్యూడి పెభాగం సంగతి, సూర్యుడు లోపలకాడా వేడిశా 
ఉన్నాడా ? దీని సె కొన్ని వాదోపవాదాలు జరిగాయి. 


సూర్యుడు వేడిగా ఉంకు ఎందుకు చల్లబడడు ? (ప్రతి వేడిళస్తుపూ చల్లారవల 
సిందే కదా అన్న (ప్రశ్న వచ్చింది. 


హా (పళ్న వేసింది శాజ ర్‌ 
FE DT a మేయర్‌. ఎంత సామాన్య మైన 
wm Er SE వ. 5 & న ప్రశ్న ! కాసి ఎంత గొప్ప(పళ్న! 
bk Bag | | 7. . వ వ, 


Mri. 







ఈ (పశ్నకు జవాబుకు డా రాబర్‌ 
| py a 
1... మేయే ఇచ్చాడు. 
iyi “నూర్వుుకు మండుతూ ఉన్న 
' అగ్ని గోళం కాదు, దాసివేడి తోక 
య గ మ '' చుక్కలు దానిపై విరిగి పడటంవల్ల 
We . hie ఇద్‌ అతని జవాబు, ఇది నము 
దగ్గ విషయమా? పె విధంగా 
౧ (sn 


( జ్‌ 
i జ్‌ 
‘ 
1 
' 





సూర్య పరిశోధనకు ఉపయోగించే కొడయిశెనాల్‌ యంత్రం. i 5 
దీన్ని న్చెక్టో9 హెలియా[గ్రామ్‌ అంటారు, న Cor SE సభలో 
58-వ పుటలోని సూర్యుని ఛాయాచిత్రం దీనితోనే తీశారు. చెప్పితే వాళ్ళంతా నవ్యారు. 
ఆశేళ్ళ తరవాత లార్డ్‌ కెల్విక్‌ సూండా ఇలాంటిబచే ఒక సిద్గ*ంతం (పతిపా 
దించాడు, కెల్వి౯ సామాన్యుడా? అతనికాలంలో అతడు చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు. 
66 


కల్వి౯ అంతటితో ఊరుకోక సూర్యుడి "వేడి బట్టి సూర్యుడి వయస్సు లెక్క 
పెట్టసాగాడు, తోకచుక్కలు సూర్యునిపై పడటంవల్ల సూర్యుడిపై "వేడిమి కలిగిందని 
కడా అతని వాడం ! ఐచే ఇప్పుడు సూర్యుడిలా ఎంత “వేడిమి ఉందో, తోళచుక్క-ల 
ఎతీనంవల్ల ఇంత "వేడిమి కలగడానికి ఎంతకాలం బట్టుతుందో తెక్కు_ వే డు. 

ఐకే ఎప్పురూ తోకచుక్కలు సూర్యుడిరూద  పకుమూం ఉంటాయా | వక్ష 
చుక్క లకు కూడా ఒపకపి మితి ఉంటుండిక్‌దా ! 

కెల్యి౯ా తోకచుక్కల పరిమితి లెక్క చేసి మరి కి లక్షల వీశ్లతరవాత సూర్యు 
డికి ఈ వేడి ఉండదన్నాడు. 

ఇదొక ఊహ. ఇదంతా పొరపాటని తే ర్వాత కెల్లి నే ఒప్పుకొన్నాడు. 
శాత్రపైల ఆల అన్నీ నిజహాతొయా? కొన్ని గురితవ్పీవోతాయి. ఇది 
చూపిం చడాసికి మిాకు కల్రిలా సంగటి చెప్పాము, 

14. సూర్యుడు ఎప్ఫుదై గా చల్హిపపతాదా 

ఐతే సూర్యుడు ఎప్పుడూ చన్లబడడని అనడానిక పేలు లేదు. మన. భూమి 
ధ్ర సూర్వువిళొో ఎక భాగమని వెనక మోన నేర్చుకొన్నారు కదా! మన భూమి 
ఒక కాలంలో వవిధంగా అపకిమితమైెన వేడిగా ఉండి ఇప్పుడు చలారిందో అబే 
వశం” సూర్యుడు మజా చల్లారాలికదా | 


JP rT re erem అ అ ల, [క TTT nT wn te ॥ ఇ orn ప * “ల 
(0 0 oa yt స కళ్ళి ౧% లన. . 
స wk De | ల 
తి ys న్‌ 5 ౧ ॥ ae 
శి ॥ 4 న. v 
MRE న్‌ ఇ 
కక శే dre 
య త 





సూర్య పరిళోధనాలయం - కొడై కెనాల్‌ 
చందుడు భూమికంళు చల్దటివాడు. కాంణం తెలుసా! భూమికం శు 
చంద్రుడు చిన్నవాడు, అందుచేత అత డింత త్వరలో చల్లారాడు, భూామిశంటె 


66 


పెద్దది గుర్భుగహం, గుదుడికంకు ఎన్నో సెట్టు పెదవాడెన సూర్యకు ఇంకా చల్లార 
ద a ౧ Yr” Mas గీ (గ 
లేదంకే ఆశ ఎ్రగమేముంది ? 
నూర్వుడికంచు ఎన్నొ రెట్లు ఎక్కువ వేడిగా ఉన్న నక్ష(కాలున్నాయి కదా! 
వాటితో వోల్చిచూస్తె మన సూయా డు కొంత చల్లారినాడనే చెప్పవచ్చు. అంజు 
సూర్యుడు 'వేలకొన్చె నంవశ్చ్సరాల నుం౫ చల్లబడు' ౮* వే. ఉన్నాడు, కొన్ని లక్షల 
నంవ తరాలకు ఇంకా చల్లబడ తొడు. కొంత కాలానికి మన భూమివలె చల్చబకవచ్చు. 
15. తేలిక పడిపోరున్న మన సూర్యుడు 
అంతే కాదు. ఇప్పుడు మన భూమికంకె కొన్ని నందలరెబ్లు పెద్దవాడైన 
సూర్యుడు కొన్నాళ్ళకు మన భూమి అంత చిన్నవాడు అవుతాడు. సూర్యుడు 
(శమంగా ముడుచుకుపోతున్నాడు. అతని వేడి త గ్లిన కొద్ది అతని పరినూణం కూడా 
తెగ్గుతుంది. 
చూచారా ! స్పట్టినప్పుడు మోరు చిశ్నవాళ్ళుగా ఉండి పెరిగినకొద్రీ "పెద్ద 
రు రా (ఉం (ఎ 
వాళ్ళ అవుతారు. సూర్యుడు అట్లా కాదు. పుట్టినప్పుడు చాలా పెద్దవాడుగా ఉండి, 
ఫై క్ష రు యట 
వయస్సు ముదిరిన రొ చిన్న వాడె పోతూఉన్నాడు. (కమంగా అతడు బరువ్రులోనూ 
a ల 
పరమాణంలోనూ కాజా తెగ్తిపోతూడన్నాడు, అత డీ విధంగా తగ్గిపోతూ ఉంచేచే 
కదా మసభూమో, ఇతర[గ హోలూా పుట్టింది ! 
సూర్యుని బరువు ఏ పాబు తగ్గుతుందో తెలునుకొంశు మీరు అశ్చర్యపడ 
తారు. నిమిషనిమిపాని క ఈ బరువు కరుగుతూనే ఉంది. నిమిషానికి 25 వోట్ల టన్నుల 
చొప్పున జరుగు చున్న దీ వొనువల, ఈ విధంగా కోటఫొది సంవత్సరాలనుండి సూర్యుడు 
౧ mn QQ 
తన బరువు పోగొట్టు కొంటూనే ఉన్నాడు. 
16. మనకు దూరమైపోతూఉన్న సూరు?డు 
ర్న ప్ర 
సూర pia గా ద న న నయతి క 
సు ర్యగోళం బరువు తగి కొస భూమిమోద డాని పట్టు తక్కు వెపోతూడఉంది 
అందుమూలంగా మన భూమి సూర్యుడికి దూర మైపోతుంది. 
సూర్యుడు మనక దూరమైపోతే భూమి గతి వమి కావాలి? డానికి సరి కోయి 
నంత వెలుతురూ, వేడి ఎట్లా వసాయి + భూమి అంతా చీకట్లో మునిగి మనమంతా 
గడ్డకట్టుకొని పోవమూ ? 
కొన్నాళ్ళకు మన భూమికి ఆ గతి పట్టక తప్పదు. ఆలా అని ఇంతలో మనం 
భయపడనక్క-ర లదు, “కొన్నాళ్ళకు” అంక కొన్ని కోట్ల సంవత్సరాలకు అన్నమాట. 
భూమి 'సూర్యుడినుండి దూర మైపోతుందన్నారు, ఎవరైనా కొలిదారా ? 
అని మిారడుగుఛొరు, 
7 


నాలవీడాన సర్వస్వము 
వ 


అవును లెక్క వేశారు. ఒక్క. శతాబ్దానికి 89.87 అంగసళెల చొప్వున మన 
భూమి సూర్యుడినుండి దూరంగా పోతూ ఉన్నది. 
| 1: సూర్యుని వయస్సు 

సూర్యుని నయస్సు అంచనాలు బావా ఉన్నాయి, ఏ యే ఆధా రాల పె ఈ 
అంచనాలు వేశారో చెప్పితే మోక విసుగు పుష్ణుతుంది. అందుచేత కొందరు కాన్ర్ర 
జాల అంచనాలూ, వాళ్ళ పేర్లూ చెప్పు తాను. 


హౌల్ళ్‌హోోల్డ్స్‌ సూర్యుని వయస్సు దాడావు 2 కోలు ౨౮ లక్షల సంవత్సరా 


లన్నాడు. ఎస లాం కిక కోటి ఎన భె క్షలస్నాడు. వీ అను మరోశా న్రజ్ఞడు 
నీ కోట 20 లక్షలన్నాడు, 
18. సూర్యుని అంకం 

మన అం౫రికి నలెనే సూర్సుడికి కూడా అంతం ఉన్నది. పుట్టిన (ప్రతీదీ చావక 
తప్పదు. ఐతే మను ష్యుల వల సూర కు అల్వాయుష్ము-డు కాడు. అతడు పుటి కోలు 
సంవత్సరాలైంది. మరిశొన్ని కోట్ల సంవత్సరాల త గ్యాత సూర్యుడు భూమిలా చల్ల 
బడి, చందము)డివలె ఇంకా చల్లారి, (క్రమంగా బొగ్గయి, బూడిదై, ఈ మహావిక 
వాతావరణంలో కలిసిపోయి మవమాయమౌా తాడు. అప్పుకుమునభూమియో?! అంతవరక్తు 
మనభూామి ఉండనే ఉండదు. అంతకుముం దే ఎస్ఫుడో గడ్డకట్టకొనిపోయి, ఒక 'అంధ 
కార గోళమై, పట్టుతవ్చి, చేనిశోనో డీక్కొ నో లేక బద్దల య్యో పొడి ఐపోతుంది, 


| న్‌ 






వన్‌ UL 





68 





ట్స్‌ 


మనకు ఆకాశం మోద శనిపించే (గహకారక లన్ని టిలోనూ సూర్యుని 
తర్వాత చందు?! పెద్దవాడుగా కనిపిస్తాడు. అందుచేతనే మన పూర్వులు చందుస్‌కి 
ఉడుపతి అని సేగు పెట్టారు. ఉడుపి అంశే నక్ష తాలకు (పభువు, 


కాని వొ స్పవానికి నక్షకౌల కంశు చంకుడు చాలా చిన్నవాడు. మన 
భూమి అడు గొలతి 7,914 మైళ్ళు. చందుడి అడ్డు కొలత 2,160 మెళు మాత్రమే, 
Go షా ర్వ Gl శ) | 
బరున్సభో కూడా మన భూమిళొ పోలి సే చందుడు చాలా "లేలిక అయిన వాడు. 
మనభూమిని 80 భాగాలు చే సే అందులో ఒక భాగమంత బరువు ఉంటాడు 


చందుడు, మన ౫*7"మి అంతే “పెట్ట బంతిలో చందుకి వంటి 50 బంతులు వేసి 
|| 
వీగించ నమృ,. ; 


శ జా 


.. శర్మదుడు ఇంత, చిన్నవ్యాణనా _చుక్క-లకం చ సెద్దనాడుగా కనిపించ టానికి 
కాగణం మనకు చుక్కాలకం అ అతడు, దగ్గగగా ఉండడమే. చం(దుడు మనకు ఎక్కు-వ 


69 





ఉశం పతి 


“దూరంగా “ఉన్నప్పుడు ౨, 53,000 మైళ్ళలో ఉంటాడు, వాలా దగ్గరకు స. నప్పుడు 
బి లక్షల ళి2 చేల మైళ్ల దూరంగో ఉంటాడు, ఎందుకంశు భూ మిచుట్టూ కిది శేటవ్వుడ డు 


"అతడు గుండం గా సన (గ కోలగా తికుగు తాకు, 


Md) 


చందుని 'వెలుతుకు మను చేర జాకి “ండు సూడు సెకండు పట్టుతుంది, 


a 


విల్బ్భళా నక్షతళాలలో డసిన అర్థచం ద ఛాయా చిత్రం 
70 


జ్‌ 
ల్ని 

లీ 
» 


(0 
ఫ్‌ 
Lk 


చందుతు మనకు ఇంత దగ్గరగా ఉండటమే కాకుండా వున సమీప బంధువు 

కూడాను. చందుడు నిజంగా మన చందుడు. మిన భూమికి ఏకైక ఫ్యుతుడు. ఒక ప్పుడు 
ఈ ధా 

వునభూమిలో ఓక భాగం. మనభూామి ఇంకా గట్టిపజనప్పుడు, అందులోసి ఒకభాగం 


ఊడిపడి చంద్రుడయ్యాక. ఆ విఫంగా ఊడిపడి తనదారిని తాను ఎక్క-డికొ పోక 





ఎర నక్షత్రశాలలో ఫోటో తీసిన పన్నెండవ దినంనాచి చం 
14 


భూమిని అంటి పెట్టుకొ ని దాసిచుట్లుూ జికుగుతూ ఉన్నాడు. అతని విశ్యానం 
వెచ్చవగనది. 


స. చంద్రుడు వ శాసషజులు 


కాలు 
ఆ స్‌ స్ట 
చందుడు : భూము దూ ఎంతకాలంలో కషి జాడ "కంగ-లో సన్నం 
అశేబంత సూశక్ష 0గ్గా లెక వేశారంకే శొన్రజులు ఈ విషయంలో ఎంత 


(గ్రైమపడి ఉంటారో " చూడండి. అనేక శ పుల నూర కలది ఏళ్ళ మకు ఫలితమిది. 


ఆనేక విష మాలు 


జ 


సర్‌ ఐసాక్‌ న్యూటన్‌ తన ఆకర్ష ౯ సద్గాంతెన్ని గురంచన 
చం(దుడినుండో తెలుసుకొ న్నాడు. కంక హానీ పోయిన్‌ కా ౯, నగ డాయ ఆరన్‌ 
అనే ఇద్దరు గొప్ప గణత శాన్ర్రజ్ఞులు చందుని ఆకర రాఖి = కని గురించి తిము సగం 
జీవితమూ, ఒరిశోధనటూ+* ధాగపోశారు. చందు: ఈ గి ౩. దాని వనకటి చరిత 
కూడా పర్రఫో 'ఛస్తూ 'నెవక్కి. నెళ్ళి వెళ్ళ, భూమి చంను సూ? ఇంకా "వరుకాని కాలం 
వరెకు? వెళ్ళారు. 


ఈ విధమైన పరికోధన ఇంకా సాగుతూనే ఉంది. (బెన్‌ గారు 80 ఏళ్ళపాటు 
కష్టపడి (పతి గంటకు చంగదుడి సానం గురుపెటాగు. దానివల నావికులకు అపదిమిత 
యు అలా (J) CN జ 
మైన (పయోజనం కటిగింది. నమ౫(ద్రం అలలు ఎస్ఫూడు ఎంతవ కో "'అసాయెోా ఈ 
"లెక్క-లనల్ల తెలిపింది, 


(a) 
మి 


9 చంద్రుడిలో కరర మారులు 


ఎస్ఫుయూా ముసుకు ళు శేవిధంగా కనివీసాడు. చందు: లో టా'కాక 
మొదట నన్నసి రేఖగా కనిపించి (కమంగా పెరిగి ప “ర్తమినాడు ప్ప ఇ ర్తిగా కి సిఎసానుం 
తర్వాత తిరిగి (క్రమంగా తరుగుతూ అమావాన్య నాటికి పూర్తిగా మాయమ! తొడు. 


మోరిది ఎప్పువూ మూస్తూ ఉండే విషయమే, 


చందుడి! నంయంగా కాంతి లేదు... మనకు వబ్బని  నెలుగు_ ఇస్తూ 
“సుధాంశువు” ''కీతాంకువ్రు” అని 'పేరుపడ్డ చంద్రుడు 'కాంతిహీంనుడం ట మూరు 
నమ్ముతారా ! కాని నిజానికి చందుని. య. ఎరువు న "మ్ము మాత్రమే అంచ: 
నమ్మండి, స తేన కాంతి ఎరువు ఇవ్యకపోశే పాపం మన చంద్రుడు ఒక్‌ 
బొగ్గు బంతిలా 'ఉండవలసిన వాటే. 


ఛం(దుడు సూర్యుని నుంచి శాంతి ఎరువు పుచ్చుకొని మన భూమికి వెన్నెలా 
పా. ఉన్నాడు, వరాశారా! వెన్నెల. కూడా వునక్తు సూర్యుడు we DE" 
భూమిపై ఉన్న మనం వ విధంగా ఎల్లప్పుడూ సూర్వుసి మూడ'లేమూ?, అ పే 
72 





(10) చంద్రునితో కనిపించే పమార్చులు 


చంద్రుడు తిరుగుతూడం'కు దానిలో ఒకథాగం మ్మాతమే సూర్యరశి ని (గహాస్తుంది.., 
అం లేకాక చందుడు మన భూమి చుట్టూ తిరుగుతూ తన పూర్తి స్యరూపం మనకు: 
చూూవీంచడు, 3 


తీ కో 


చంద్రునిలో సగభాగంవై ఎప్పూడూ సూర్యుని (ప్రకాశం ఉంటుంది. మనకు 


ఏర్‌ నమత శాలలో ఫోటో తీసిన చంద్రరేఖ 
78 





వాలవిజాన నర్యసంము 
జ 6 oy 


చం(దుడు సన్నటి శేఖుగా కస్పిసూ ఉన్న ప్వుడు కాజా చం(దుని నగంభాగం (పకా 

వినూ ఉంటుంది. కాని మనకు రేఖగా కసిపస్తూ ఉన్న చంద్రుడు మన వైవు తిరిగి 
pour 

ఉన్న ఇండన నగంలోని ఫాగం. చత నేమంశు చంపడు మున కెప్పుడూ అచే 

భాగం మాతం చూపిసాకు. శెండవ భొగం మనకు ఎప్పునా కనిసించదు. 
చండ (కముగా చ్బ అవుతూ ఉన్న సకష మనం నుక్షపత్షం అంటాము, 

సర్గ మి తెర్హ్యాతి చం(దుశు శ ణించే పక్షాన్ని మసం క్‌ అప్పపమిం అంటాము. ఇక్కడ 

"కరడు విషయాలు జ్ఞాపకం ఉంచుక్‌ వాలి. కృష్నపక్షంభోని ఛంద లేఖకు శుక్షపక్షవు 





ఉదయ సూర్యుని గురిచూచి కొటడానికి పంచిన విల్లువలె చంద్రరేఖ ఉంటుంది 
చంద రేఖ వ్యతి శేక ంగా ఉంటుంది. ఇది మొదటి విషయం. శెండవ' విషయం. 
చేంద రేఖ ' వంపు ఉదయిస్తున్న "లేక అ న్ఫమిస్తున్న సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. 

సూర్యుణ్ణి గురిమాచి కొట్టడానికి వంచిన విల్లువలె చంద ౭ఖ ఉంటుంది. 

4. చందమామలో. కుందేలు 

చందుడికి శశాంకుడు, శశి అనిపేన్షు. అంశు కుండజేటి గుర్తు కలవాడు అని 
ఆర్థం. చం(దుడిలో మనకు కనిపించే మచ్చే కందేలులా ఉంటుంది. ఫొందరికీమచ్చ 
మ్గిపి.ముఖం వలె, వీతవలె, వమ్యరివలె, పుస్తకం చదువుతూ ఉన్న జాలిక వలె 
కూడా కనిపించిందట. ! 


కి 


స్ట... శజ్తూదురు మజ్ఞందురు | వెజ్డులు సీలోని నలుఫు, విమరాశి సుమో, ! 
I Ys పం. na 
న్‌ జుజ్జుకొని నిన్ను రాహువు | గజ్తున మరి (తన్నకున్నె "కాకు న్నె వనీ ! 
అని దీనినే ఒక కవీ చమత్క-రించాడు, 
74 


న ల స స ఇస్‌ 


స 1! కూరి ఆం, అ అం ఇర కొ 
నటల చలి _/ శ్ర wl! meg ఆఅ క 


ఇదంతొ మన చై ఇ స నర యన ల శు ఉన్న భూఖండాల వీడే 
ఈమచ్చలని కొంనకు అనుకొన్నారు. ఇని చాలా వ కాలపు మూట. శులెస్మో_ప్రుజో 
చందుణ్ణి చూచి ఈ మచ్చలు భామి సీడ కాదన్నాడు గెలీలియో. బహుశా 
చందుడిలోని సము(దా లే మనక ఈ మచ్చలుగా క నిపిస్తున్నా ఒనుని ఆయన ఉఊహిం 
చాడు. కొందరు ఈ సము(చాలకు 'పేన్లు కరో పెట్టారు. ఒక దాన్ని “ శాంతనము(ద్రం' 
అన్నారు. మరొక దాన్ని “వర్గ సముద్రం" అన్నారు. 'శొాంటినము(దం ఉత్తరం నురగ 
దన ణానికి 424 మైళ్ళు, తూర్పునుండి పడమరకు 424 మైళ్ళు ఉంపసి లెక్కలు 
వేశావు, అడే విధంగా వర్ష సము(దం 750 మైళ్ళు పాడక, 700 మైళ్ళు వెడం 
ఉందని అంచనా వేశారు. 


5, “అెలెసోం 


ర్‌ చర్మడ్రుని చరసాల 


రా 


వనుక మోరు కొలెస్కోఫులో సూర్యుడో చూశారు. ఇప్పూడు చందుకి 
“మాడండి. మోకు మచ్చలు కనిపిస్తాయి. అవి హెచ్చుతగ్గులు "లేకండా. ఎగుడు 
దిగుడులు "లేకుండా నముుదాల వటె నన ఏ వందల ఏళ శ (శింయట జ్యోతి 
స్వా నథ్ల,జులు వీటిని స్‌ు. డాలనుకొన్నా దం వీ వింతకాదాొ. చం; దుడితో అభలు 
ళ్‌. ఇప్పుడు న. ఈ ప. జీవం లేని “పెద్ది = కూడా తెలి 
సింది. చం(దలోక ౦లో జీవ మెందుకు “కేదో ? చందునిలో పీరు లేదని చెప్పాను 
కడా! దానితో పాటు అక్కడి గాలికు+డా లేదు. గాలీ, నీడా శేకపోతే జీవం 
ఎలో ఉంటుంది ? 


చంద్రుడు మనకింత దగ్గిరగా ఉన్నా మనం అక్కడికి వెళ్ల 'లేం, గాలి 'లేనిచోట 
మనం ఒక్క- నివిపమైనా బతక గలమా ? 


Par 
| 


“ చందుడిలో గాలీ నీరూ | లేక పోబ్టో నకింత స్పష్టంగా కనిపిస్తున్నాడు. 
మామూలు బలస్మోపులో కూడా చం[దుడు మనకు చక్క-గా క నివిసొడు. ఎందు 
చేతనం చందుడి పె నేఘూలూ, 'పొౌగమంచూ వంటి మన చూపునకు ఆ అడ్డు వచ్చేవి 
వపి లేవు కనక. సీరు లేని చందుడిలో మబ్బు ఎలా ఉంటుంది! అందుచేత శాస్త్ర 
అ చందుర్గో అటి జా(గ గా పగికీలించారు. మూల మూలలా శోడించారు. 
ముకతొనికి భూమికం కె చందుని గురించే మసక ఎక్కు.న వివయాలు జెలుసును ! 


వాలొెవూాన్‌ పర్వతం మోద పెట్టిన 200 అంగుళాల దూర దర్శిలో చూస్తే 
'చందునిపె ఒక ఇటు ఉం శ్రేనూంపూా. కనిపిస్తుంది. అప్పుకు చందూ స గురించి కలా 
అద్భుత మైన వి పిహసయాలు తెలిదువచ్చు. 


గ్‌ 


చంద్రునిపై పర్వతాలు, బిలాలు (ఎర్‌ నకుత్రశాలలో తీసిన ఛాయా చిత్రం) 


6. చంద్రునిలో బిలములు 


ద 


సంఖ్య 80,000 కు యైన ఉన్నవట ! ఇన్ని బిలాలనూ సంపూర్ణ ముగా పరిశీలించి 
74 


చందుడిలో పెద్ద పెద్ద శీలములు ఉన్న వని చాన అర తేల్చారు. ఈ పలాల 





చం దుసిఓ పరఠాలు 
ష్‌ ల 


వాటి పటాలు కాడా తయారు చేశారు, కొపర్నికన్‌ , (గైమాల్లీ, పెటో, పక 
టస్టనిస్‌ మొదలైన 'పెర్తుకు-డా పెట్టాము, 

ఈ బలాలు ఈ విధంగా ఎందుకు ఏన్చజ్లాయో చెప్పడం సాధ్యం కాదు. ఇప్‌ 
పెద్ద అన్ని పర్వ తాబ బిలము,లై ఉండ వచ్చునని ౫క శొహ. బలమైన ఉల్యా-పాతాల 
వల్ల వర్పడినవని కొందరి హా. ఇవి 50 మొదలు 100 మైళ్ళ వర అడ్లుకొలత 
కలిగి ఉన్నాయి, 


(చం చుస్సిబి పరంతాతు 


ఏబాలే కాక చందుడిై శు గొప్ప పర్వ వాలు కూడా ఉన్నాయని తెలి 
సింది. వాటికి మన ఇని మోద పరకాల క్షు పెట్టావు. కొన్ని సర్వ కు మన 
హిమాలయవమంత పెద్దవి. అక-డి ఊోయర్‌ ఫెల్‌ అనే పరంతం 26,691 అడుగులు 
ఎత్తు ఉన్నది. మన ఎవశెస్టు పర్యత శిఖరంశో దీన్ని పోల్పిచూడండి. ఎవరెస్టు 
ఎత్తు 99,002 అడుగులు. హా ౨,311 అకుగులు, ఇంటే భేదం. అదే విధంగా 
చందుడిలోని న్యూటన్‌ మహాబలం గోడ 2కి, 85వ అడుగుల ఎత్తు. 

ఈ ఎత్తులు ఎట్లా అక్క వేశారా" జౌలుసా? ఆ పరంతాల నీడలు కొలిచి 
ఈ లెక్కలు తేల్చారు. (69 వ పుటలో చం(ద్రలోకంలోని పర్వతాల సీడలు' చూపే 
బొమ్మ చూడండి.) 

చందుడిలో నొప్పు పగుల్లుకూడా కనిపినాయి. అవి క ఎప్పుడు, ఎలా 
వర డా రూ చెప్పడం సాధ్యం కాలేదు. 


8, చంద్రునిపై మరికొ"న్ని వింతలు 

చం(దుడిలోని మహాోబిలాలలో కొన్నిటినుండి కిరణాలు వొడుచుకొని వన్తూ 
ఉన్నాయి. కొన్నిటి నుండ ఈ కిరణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం 
పౌర్ణమినాడు కనివిసొయి. ఈ కిరణా లేమిటో ఎవరికీ ఇంకా తేలియదు. బహుసా 
చందుడిళో అన్నీ 'పర్వశాలున్నాయని కొందరన్నారు. ఒకప్పుడు మాతం అనెక 
అగ్నిపర్వతాలు ఉన్నమాట నిజమే. కాని అవన్నీ ఇప్పుడు అరి పోయెయని ెలిసింది. 
చంద లోకం మృత[పపంచం,. దుక్ర్కు..డ్ర ఎట్టి జీవమూ లేదు ; అక్కడ. చెట్టు 
చేమలు పెుెగవు; అది సీరులేని ఎడారి; గాలిలేని లోకం. అక్క-డ 250 డి గీల 

దుర్భర నున వేడీ సున్న కింద 200 డిగీల గడ్డకు పోయ చలీ ఉంటాయి, 

0. సముదం పోటుప్తాటులు : చంద్రుడు 
వ రమా అమావాన్యలలో నము(దం పొంగుతుందని నము(దతీర పట్టణాల్లో 
ఉన్న రి ల్లలందగ ఫం. బెబటుసు, నమ్ము దానికి పాయు పోటులు. ఉంటాయని కూడా 
77 


దాలవిజ్ఞాన సర్వస్వము 


వాళ్ళకు "తెలుసు, పోటులో ఆన్న ప్పుడు వీరు పొడుచుకొని రావడం, పాటుగా ఉన్న 
ప్పుడు నీరులోపలికి పోవడం కూడా తౌలుసు. 


ఈ విధంగా సము(దం పొంగటానికి కారణం “కేవలం చరదుజే "కాదు, 
సూర్యుడు కూడా దీనికి కొంతవరకు కారణం. కాసి సూర్యుడు మనకు వాలా 
దూరంలో ఉన్నాడు. అందుకోసం అతని ఆకర్ష ఇ మన భూమి మోద ఎక్కువగా లేదు. 
చందుడి ఆకరణ మన భూమిమె ఎక్కు-నగా 'ఉంది. ఇవపవస్తువును సూదంటురాయి 
తన వపు లాగుకొన్న క్లే సూర్య చం(దులు మన భూమిని తమ వెపు లాగుతారు, 


సమ్ముదం వొంగు మనం మయాడగలుగుతున్నాం, నేం కూడా అటే విధంగా 
పాంగుతుంది. కొని మనం డాని మూడ లేక పోతున్నాం, 


ఒకప్పుడు భూమివై ఒక సీటిచుక్క- ఐనా లేనికాలం ఉండేది. అప్పటికి భూమి 
ఇంకా గట్టిపడ లేదు. అగ్ని పర్వ తాల్లోంచి (సవహీంచే లావా ఉంచేది ఈ గోళం పెన, 
అప్పుడు చందుకు (దవరూపంగా ఉన్న భూమిని ఇంకా పెకి BE ర్తి ంచేవాడు. ట్ర 
"కాలంలో భూమ్మిపె "లేచిన అలలు చాలా పెద్దపి. భూమి ఇంకా వేగంగా తెయుగుతూ 
ఉండేది. సూక్యుని చుట్టూ రెండు మూడు గంటల్లో ఒకసారి తిరిని వచ్చేసేది 
చంద్రమండలం భూమి ఒకశఉఊానికొకటి దగ్గరగా ఉండేవి. అందుచేత భూవిమోద "పెద్ద 
అలలు లేస్తూ ఉండేవి. అవి భూమి వేగాన్ని (క మంగా తగ్గించేయి. భూమికీ చందు 
డికీ ఎడంకూడా ఎక్కు-వైంది. అట్లా జరక్క-పోతే కన. న లస os 
మూడు గంటల చే అయ్యుది. భూమి వేగం (క మంగా పంకా తగ్తుతూ'నే ఆంది, 


10. చంద్రుని పుట్టుక 


“మన భూమికి పుట్టించే ఒకడు, వాడుకూడా చ చచ్చివోయాడు.. రిని వై చందుడ్జో 
గురించి ఒకరన్నారు. చందుడు ఎందుకు చచ్చిపోయాడో ? 


wa ఈ మహాగోళాల వ పుష్టుకలను గురించి మ ట్య మనం 
జ్ఞాలు తమకు "కలిసిన విజ్ఞానం పె క్త. చెప్పాను. 


ఒకానొకప్పుడు భూవి జీడిమామిడి పండులా ఉంచేది. అప్పుడది నూఘ్యసి 
చుట్టూ భయంకర మైన వేగంతో తిబుగుతూ ఉండేది. చెంయడుమూడు గంటల్లో [క 
సారి తిరిగి వచ్చేసేది. (క్రమంగా ణోడిమ దగ్గర భాగం డాడి పడింది. అది సు = భోని 
భూ గిర గిర తిరగడం (పారంభించింది. వేలకొద్దీ వళ్లు మనభూమి, దానిలోంచి ఊడి 


78. 


800 గంటల పగలు 
పహ ఈ ముక్కా- దగిర దగికగా గిర గరా ముగుతూ ఉండేవి. తర్వాత సూఘ్యకీ 
డే గె స ఏ ఫీ 
ఆకర్ష ణ శ క్రి వల్లా, ఈ నోళౌల 
లం జర్‌ అవి: “ఒకదానికొకటి 
ఎడం ఈల (పారంభించేయి, 
భూమినుండి ఊడిపడ ముశ్కే- 
మన చం(దుడు, 
ఈ ఉాడిపడ ముక్క-నల 
Ge మన్‌ 
ఏర్పడిన గొయ్యి ఇప్పటి మన 
సన మహాసమ్ముదం యిన 
దని ఒక ఊహా, 
చం వోడు మన భూమినుండి 
డడ్‌పుడ. బహునా. ర కొట 
| | ౧ 
70 లక్షల నంవత్సరాల ఉం 
యా 
టుండని కొందరన్నారు. తర 
వాత ఈ అంచనా 400 కోట్ల 
సంవత్సరాల వరకూ పాకింది, 
ఈ విధంగా ఉడి పడ్డ చం 
(దుడి జీనిత చరిత మనకు తెలి 
యదు, 5"ని అతని ముఖంపై 
చం(డ్రుడ పుట్టిన విధం ఉన్న లక్షలు మా వేల 
కొెలది ఏళ్ళపాటు అతనిలో భయంకర మైన ఉత్పాతాలు కలిగినట్టుగా స్పష్ట పడుతుంది. 





11. 800 గంటల పగలు 


చందుడు మనకు తన ఒక భాగం మా(తమే చూపిస్తాడని మిరు వెనుక 
చదివారు. మనకు కనిపిస్తూ ఉన్న చం(దలోక భాగం పగలు శి00 గంటలది. అంత 
“కాలమూ ఎడతెరిపి లేకుండా సూగ్యుడు దాంపైె (పకాశిస్తూనే ఉంటాడు, అక్కడ 
“అపరిమితమైన "వేడిమి. మండు కైండ కాస్తూ ఉంటుంది. మనకు కనిపించని భాగానికి 
ఎపుడూ ర్యా. అక్క-డ గడ్లకక్టుకు పోయ్‌ చలి. 


చందునిపైె వేడీ ఇంత ఎక్కు-వగా ఉండడానికి ఒక కారణం ఉంది. మన 
భూమిచుళ్ళుగా నాజొవరణం సూర్యకిరణాలను బాగా భాగం తినేస్తుంది, అందుకని 
మనకు ఎండ అంత తీళ్లంగా ఉండదు. చందునిలో అట్లాకాదు. "అక గ్రాడ సూర్య 


79 


టిలవిజాన సల; 
కు లే 


కీర కాలకు అన్లైమో లేదు. అవి తిన్న గా చందుడి ముఖంమోాద పడి మాడుసాయి, 
Cc వాని 
చంవలోకంలో సూసుుం'సస నలటి ఆకాశంలో జూజంలంమాసంగా (పకాశినూ 
ప్రీ సగ" న. a 
ఉంటాను. చందలోకం తో సూఘ్య శు అ సమి స్ప అక్క-డ చిమ్మచీకటి ఉం[ఎంది, 
మరి చందలో రొసిక్సి చంసుడు తోడుగా | 


చందళోకంలో బక పగలూ సి రా(్రీ జుంశు మన క సమె అన్న మాట. 
చం దుడిలో ఓక్‌ మసిపే ఉంకే అతడు పాపం మన 14 డివాల జాలం కటికి చీకటిలో 
ఉంటాడు. మరి 14 దినాల కాలం వుండు కొండలో మాడి రో క శా 


ld మృత (ప్రపంచం 
ఇబాం[9' (పపంచాన్ని మృతి (పపంచం అనక మ రవమునాలి ? 
ఐతె చంద్రుడు భావనలో ఒక భాగమే కదా ! భూమి పచ్చగా ఉండడ మేమి. 
wad ఈ విధంగా ఎడారి ఐ పోవడనేమి ? అని ము అడగనచ్చు. దానికి 
ఒక పెద్దకారణం చంద్రుశు బాలా చిన్నవాడు కో. “పు పద్దచి పొవడం 
చేత, తన పెద్ద ఆక కర్త ణళ క్తిచేత ఒక పెద్ద వాతావరణపు పొరను పట్టి ఉంచింది. 
ఆ వోతోేషకణు దాని జీవనానికి అధారంగా ఉంది. చందుశికి వా తొవరణాన్ని పట్టి 
ఉంచేటంత శ క్రిలేదు. అతడు ఒఓక్క- బొగ్గుపులుసు గాలి మూ(వెం కొద్దిగా పట్టి 
ఉంచగలి గాడు. అచేమి లాభం? దానినల్హ (పాణం ఎగుతుందా 4 “౪ బట్టి" దం దుడు 
మృత (పపంచం. అయి రోయాశు. 


19. నాలుగురకాల [ప్రపంచాలు 
ఇంత వరకూ మనం తెలుసుకొన్న దాన్ని బట్టి నాలుగు రళొల (పపంచాలు 
మనకు స్పష్టంగా కసవిస్తున్నాయి. 
క న్‌ లః ఓక్‌ప్పుడు మన ఘహామికళూడా వదో : యే ష్‌... నాలో “కేవుం 
వాయుప దార్థంగా తిరుగుతూ ఉండేది. 


2, సూర్యునివంట (పపం నాలు. ఇది ఇంతా చేసుకో లేదు. వది కుత కుత జడకు 
కుతూ ఉన్న లో హ[ద్రవం ఆవిరీ. . ౪ ఒకప్పుకు మన భూమికూడా _ అంక 
చందుని పుట్టుక కాలంలో _ అట్లాగే ఉంచేది. 


“లీ మన భూమివంటి (ప్రపంచాలు. లోపల వంకా అపరిమితమైన: "వేడిగా 
“భోవా(ద్రవం ఉండి పెకి మాగతం గట్టిపడి నా తొవరణం కప్పుకొని జీవానికి 
వాస సయోగ్యంగా ఉంది. 


80 


(11) చందుడిరో పరిచయం 


4. దిని తర్యాకి దశ చం[ద్రభోకం : మాడి యిన, జీనంపోయిన, ఎడా: 
మృత (పపంచం. ఒకనాడు మన భూనికి కూడా ఇటే గతి పట్టుతుంది. 
(పపంచ పరిణామంలో ఇది నాల్లనదశో. మన భూమి మూడవదళలో ఉంది, 


14. ధ్వసిలేని లోకం 
చందలోకంగో ట్ర ధగ ఉండవు. గాలి లేకుండా ధ్వని ఉండకు 


క్ర దా! 
అక్క-డ మాట్లాడడం సాధ్యంకాదు, చం్భదలోకంలో మనిషే ఉంకు వాడు చెవిటి 
వాడిగా, మూగవాడి గా ఉండవలసిందే. అయినా మానవుడు చంద్రో కానికి వెళ్ళ 


డానికి మూటా ముల 1 కట్టుతూ నే ఉన్నాడు, 


15. చం|దుడి తో పరిచయం 
బలస్క్మో-పులు ఇంత పెద్దవి కానప్పుడు చందునిళో మనుష్యులునాష్టైరని 
కొందరు (భమించారు. చందుడిలోని బిలాలూ, వాటి గోడలూ అక్క-డి మనుష్యుల 
పనులే అని ెప్పర్‌ నమ్మేవాడు. అక్క-.౫ 800 గంటలు 
నిర్విరామంగా ఎండ ఉంటుంది. కాబట్టి ఎంగ తగులకుండా 










అక్క-ఒడ మనుష్యులు పెద్దసుం౦ంగాలు తవ్వుకున్నారసి కెప్టర్‌ 
అనుకొనేవాడు. పెడ బలెస్కో-వుళో వూసే కెపెక్‌ పొర 
© ae) జాలి ౧) 
పడతాడని స్పష్ట మెంది. 
డత yas 
ఇప్పుడు చంద్రుడితో మనకు వాలా పరిచయ మైంది. 
"విల్సన్‌ నత్ష(త శాలలో ఉన్న 100 అంగుళాల దూరదర్శినిలో 
గ: వరా స్తే dass మునకు $0 మైళ్ళ దూరంలో ఉన్నట్టు 
కెప్లర్‌ కనివిస్తాడు. ముప్ఫై మైళ్ళ దూరంలో చం(దుడు ఉంళు 
అందులో మనం చూడ లేనిది వదైనా ఉంటుందా ? 


అందులోని పర్వతాలు, లోయలు, గోతులు _ అన్నీ స్పష్టంగా క్ర నిపిసాయి. 

ఇప్పుడు అందులోని కొండలు, వాటి ఎత్తులు, వైశాబ్యాలు, అన్నీ మనకు తెలును. 

అక్క-డి కొండలకూ, గోతులకూ, చే మదాసాల = "పర్లు పెట్టాను. వా పటాలువేశాము, 

వాటిని కొలి చాయి. అక్కు ద  సవుందో యు భు మనఘాంమి యమొక్క (్రువ మండలాల 

సంగతి జెలియకముం చే చం(దుసి (ధున మండలాల సంగతి సమ స్తం తెలుసుకో న్నారు, 
81 


బొలఏజ్జాన సర్విసక్షము 
చం(దలోకంలో MI చయం కావడం మోకు శులస్యో.పులో చూడవచ్చు. 
అఆ దృశం అద్భుతంగా ఉం:ఎంది, 
16% పరర గార 


పను నడకను అ మన కరక es ఉన్నది. మనం చిన్న వాళ్ళం 


వా 


క - 
swe ra BE J వార అగ 
i ర్ట vd Pn మో వౌ పరె 





మాణాలకు తగినట్టుగా ఉంటుంది. అది కొన్ని వేల ముళ్ళ పొడవు ఉంటుంది. 
చందుడు మన భూమి చుట్టూ తొగుతూ దాని సీడలోనికి వచ్చా దానిలో ముసిగి 
పోతొడు. అపడు చంద "గహాణమైనదని అంటాము. అనగా మన భూమినీడలో 
"చం(దుడు చిక్కు-కొం"కు చంది (గహణం అనవ్రతుండి. 


ఫా వింగ్‌ (అక ాొకొంంగా ఉంటుంది. అడి య తిరగే దారి దాటి 
ఎంతో దూనంభో పడుత ంది. అందుచేత గహామిక్‌డ లో సట్టుబడ కా రండు, 
(గహణకాలం, (గవహాణంపే వెళ, చందుడికీ భహామిక్‌ మధ్య ఉన్న దూఎంపై అధారపడి 
ఉంటుంది. చంద్రుడు అప్పుడు దూరంగా ఉన్నాడా పహాణం త్వరగా వదులుతుంది ; 
ల ఉన్నా డా ఎక్కువసేపు ఉంటుంది. 


ప ఎంతకాలం ఉన్నా 1 గంట 50 నిమిపూలకు మించి ఉండదు, 
సాలుకు వడు చం(ద్మగవహాణాల వరకు కలగడాః కి అవకాశం ఉంది. 


17. చం(ద్రళోకానికి (ప్రయాణం 


''చందలోకానెకి వెళ్ళి తిరిగి రావడానికీ మూడు దినాలు పట్టుతుంది. వురి 
'మూడు దినాలు అక్కడ శోధన పట్టుకుం శు మొ త్తం ఆసుదినాలు పట్టుతుందని చెప్ప 
వచ్చు" అన్నాడు నేథన్‌ పాఖొనర్‌. 


అమెరికాలో “ఇంటర్‌ వ్లేనెటరీ" సాసెటీ అని ఒక్‌ నంఘం ఉంది. అది 
(గ సహోలకు (పయాణం చేసే విషయంలో పరిశోధనలు చేస్తుంది. సోమ్‌ నగ్‌' ఆ సంపూ 
'నికి అధ్యక్షుడు. | 
82 


చందా గోళానికి (ప్రయాణం 


మానవుడి సావహాసానికి అంకం చేదు. అతని ఊాహాకు అందని చోటులేదు. 
చం[దుడిలో నీళ్ళు :శేవని "తెలుసు. అక్క-డి గాలి కూడా మనకు వీల్చడానికి వీలైన ది 
కౌదని తెలుసు, శ్రా చెలిసి ఉండి వాడా చందలళో కానిక ఇంత కకొ 
శాన్నీ చీల్చుకొని ఒక్కా గెంయన నె, పడదామని యోచిన్తూ డన్న మానవుడి 


గ 
సాపానం చూడండి, 


చం పొడి దగ్నీరకు ఏవాయు నిమానమూ వెళ్ళ ₹దు, . మన భూమినుండి 44 వేల 
అణు సలు పెకి బల్ళిశే పొ అక్క డ విమానం యం ాెలన్నీ ఆగిపోతాయి, దానికి గాలి 
పట్టు ఉండదు. = ఫికర్‌ గాలి 
స టం సహాయంతో $4 వేల అడు 
గులు పెకి వెళ్ళాడు, అక్క-డ మన గాలి 
అంతమై పోయింది. అక్కడ నుండి 
సుమాస 240 మైళ్ళు పైవరకు వాలా 
పల్చటి 7 గాలిపార ఒకటి ఉంది. ఆ పైన 
అంతం లేని అవకాశం. అక్కడ గాలికేదు. 
చం(ద్రుగు మనకున్న దూరంలో 54 “వేల 
అుపుగులు వ పాటి ? 
అయినా మానవుడి సాహనం కంటు 
వడలేదు. ఇంకా, ఇంకా పెకి వెళ్లాలనే 
అతని ఆశ. (ప్రకృతిశోనే అతడు పంతం 
పట్టాడు. 
విమానం తయానమువేయడానికి ముందు 
విహృదయంలో  పువక విమానం 
తయారైంది. కవి ఎప్పుడూ భౌతి తిక పపం 





షికొర్ట్‌ను ఆకాశసీ మల్ల్‌" సికి తీసు" నిహోయిన గాలిగు్మటం 


దాని క్రిందనున్న చిన్నగొండోలాలో నే చానికి ముందు పరిగెత్తుతూ ఉంటాడు, 
పిః గార్డ్‌ కూర్చొని వె భ్శినది చందలో కానికి (పయ+ణం కవిళా(పపం 


(29 


చంలో పూ ర్తికయింది. భౌతికంగా మాతం ఇంకా కావలసి ఉంది. 


ళా పా. అపాం న అ ౯ లిన్‌ న జ, ఆ స ర్తి క టా Fs 

నూ ఇళ్ళకు sce ఎట్ల యా లాగు. తన న్‌ థానాయకుక్లి చందలోకయా త 
చేయించాడు. తరవాత సాచ్‌. జి. వెల్స్పు చం(ద్రలో శకానికి (పయాణించగల కల్పనా 
నివరానం తన నవలలో స; వాడు, ఇలా అ నేక్షులు అనేకంగా కలలు' కన్నా హు 


నషి. 


గాల విజ్ఞాన సర్వస్వము 


ఈ శ ఆాభారంభ ౦లో ఒక (ఫెంచి ఇంజినీరు చం(దలోశానికి వెళ్ళడం సాధ్యమే 
నని చాటాడు, తరవాత ఆండీ బింగ్‌, హారన్‌ ఓబక్మ్‌, హోహ్మన్‌ , మాక్సు వెలియే 


—ద 
గాగూరిా నా జబ అపు, దది ఇ సగం ౧5ోక్ర' త 
నికోలన్‌ నాన్‌, గజ్జి ర్త మొదలైన నుగ స్ర్రక అలు చ (ద యాః 


సాధ్యమే నని కోలా ను. 


ఒక అంతర్జాతియ ఇంటర్‌ సేనెటరీ 

, m3 ) 
కమిషన్‌ వర్చ్పడి (పపంచంలో ఎన 
"అవరు, ఎక్క టెక్కు డ ఇలాంటి పరిశొధ 
నలు చేస్తున్నారో, వాళ్ళను అందరకి 

"ఇ 
ఇలాటి లలో స్‌ 
ఒక చోటచేర్చడాసికి (పయత్చి సూడందడి, 
oc 
అ 
గాలి అవసరం కకుంణా (పయాణం 
చేసే విమానం తయారు చేయడం నీవం 
దది ఆశయం. అంప కాకుంపి మున 
లో యు ల ల లో 

గాలివార పెన గపకటుకు పోయి చలిని 
యాగ డట 
ఆదుకో గలిగిన విమానం ఆయు ఉంచి "ల 
అది. 2 లకల 40 వేల మైళ్ళ (పయా 
ణం కదా ! ల్రిణంౌ” గాలాతేని మహః 


హను 
“ాథంలో, 


అంత దూరం (పయాణం చా A EE 
విమానం స్‌ భోహాంయో చెయ్యాలి / E ee hres 


ne Ney 
పావులు వో ( nx Fame eT న్‌ా 1 
దాసి వేగాళికీ. అదుము లోపలి re 


rea. - 
బా 
డి wy 
DP nm వానాలు. 





మనిసి.” ఆగ గలొగేటట్టు ఎలాంటి 


వెనకటి పుటలొని గాలిసమ్మటం (కింది గొంచోలా 
ఏర్పాట్లు చేయాలి ? చంద్రుడిలో అది ంచోలాలో (ప్రవేశిస్తున్నాడు 


దిగడానికి ఎలాంటి ఉపాయం పన్నాలి ? గాలిళని ఆ (పపంచంళో మనిషీ వీల్చడాసికి 
భూమినుండి గాలి వవిధంగా తీసుకు నెళ్ళాలి ? నీటి మాశుమిటి ? ఇలాంటి వెన్నో 
సమస్యలున్నాయి పరిష్క- రించవలసినవి. 


ఈ (ప్రయత్నాల్లో, ఈ పరిశోధనల్లో ఎంగో మంది సాహసికులు (పాణాలు 

ఒడ్జేశాగు. లకాలాది ధనం ఖర్చుపెట్టారు. గంటకు 700 మైళ్ళ “వేగంతో (ప్రయాణం 

చేయగల రాశెట్లు తయారు చేశారు. గంటకు నెయ్యి మైళ్ళు (ప్రయాణం చేయగల 
84 


చందరొ కా సిక్‌ (ప్రయాణం 


చొ అగ దగి ఇ శ తె ష్‌ అ ఇ లో .. 
రాకెట్లు తమాగు చేయడానికి (పయ ets జసగుతున్నాయి. (7 ఫ్రీ (పయత్నం విఫల 
వకాతూ ఉంది, కాని (పతీ విఫల పయత్న మూ విజ్ఞానాన్ని హాచ్చిస్తూ ఉంది. (పతీ 
ఛైఫల్యం చం దలోక ప్రయాణానికి ఒక కొ9 త్త మజిలీగా! ఉంది. 


ns, 





tt Bs Wipe RE సళ్ళు 





గంటకు ఏడువందల మైళ్ళ. వేగంతో క 
- రాశెటు 


మానవుడు ఆకాశంభో దిగి(జయం చేయడానికి పూనుకున్నా శు. 'సన్నాసోలు 
జరుగుతున్నాయి. చైన్యాలను గద పసుస్తున్నా డు. నంచి రాలను సమకగార్సు 
కొంటున్నాడు, సైన్యాలకు (వ మశిక్షణ ఇస్తున్నాడు. అతని శవాలు చార్ములై 
ముందు పరిగాత్తుతున్నాయి. ఎపిక్‌ ఓక్‌ ప్పుడు ే(తయా(త ఆరంభమాదతుంది, 
తన పాకం కంల చందలోకంలో ఎగయి తుందం'సే ఆశ్చర్యపడ నక్క-ర 
"లేదు. శీ ఇప్పు? మనం నందనం చేద్దాం ! ! 


బాలవీజ్ఞాన సర్వస్వము 


క్ష. 
0 Fa | శంస , 


స శ ణి క Fry ఖో కళ కే 
U ల్‌ = నై 
Cue pre నే క్‌ Pp 





విల్పక్‌ నక్షు(తేశాల యందలి 100 అంగుళాల దూరదర్శిని 


మొన్న మొన్నటి వరకు (వవంచంలో కెల్లా ఇచే పెద దూరదగ్శిని 


ఉక య్‌ 
ఠః కాలపు జ్య్యరిర్విజ్ఞాన మెక్కువగ ఇక్కడ జరిగిన పకిళోధనలపె ఆధారపడి ఉన్నది. 
డ్‌ 


af 





మన పోతి అన్న దమ్ము లు 


దనం గగ ద 
1. కదులుతూ ఉన్న నక్షి|తాలు 


ఆకాశం పరిశీలించగా పరిశీలించగా అనేక నష్ష( తొలు పాము స్థానాలనుండి 
కదలడమే లేదనిపించింది. లక్షలకొద్ది ఏళ్ళనుండి అవి మాయు లేక లే స్థలాల 
నుండి కదలకుండా ఉన్నాయి. కాని కాస స్ప్రే మాతం నిరంతరం తిరుగుతూ ఉన్నట్టు 
కనిపించేయి. అనీ ఎక్కు వగా (పకాళిస్తూ ఉన్నవి కూడా. 


కదులుతూ ఉన్న ఈ “నక్ష(కాలు” నక్ష తాలు కానే. కావు, అవి భూమి 
వలనేసూ సూర్యుని ఆశ్రయించుకొని అతని చుట్టూ తిరుగుతూ ఉన్న (గ్రహాలు, అవి 
'ఎంత (పకాశి స్తే నేమి, నక్ష(తాల కంక చాల చిన్నవి. దగ్గరగా ఉండబట్టి అవి 
అంత కాంతితో మనకు క నిపిన్తూ ఉన్నాయి, 

మన భూమిని కలుపుకొని సూర్య కుటుంబంలో తొమ్మిది (గహోలున్నాయి. 
బ్రవి"కాక “ యాస్టరాయడ్స్‌ ' అనబడే చిట్టి (గహోలున్నాయి. ఇవి సూర్యుడి 
చుట్టూ తీకుగుతూ ఉన్నా, చాలా చిన్న వి కొవటం'చేత వీటిని 'తెక్క_లోనికి తీసుకోరు. 

సూర్య కుటుంబంలో స్వ్యప' కాశం వేత వెలి. వాడు ఒక్క. సూ సూర్యుడే 
తక్కి.న వన్నీ సూర్య కాంతి (పలిఫలించటం వల్ల నే వెలుగుతూ ఉన్నాయి. 

అంగారకుడిపై నిలబడి మిరు చూస్తే మన భూమి ఒక పెద్ద నత్సతంలా 


నక్ష(తెలసు = (గహ కలక ఒక "పెద్ద భేదం వమిట'! భూశతారా సక తాలు 
సూర్యులు. అవి మండుతూ ఉన్న మహోగోశాలు. (గహోలకు స్వయంగా కాంతి లేదు, 


87 


జొ సర౭న యు 
బాలవిజ్ఞాన సర్వస్వ 


'సూక్యుకు వాటికి నెలుతుకు ఇవ్వక పోతే అవి చీకటి నోభాలె- ఉంటాయి, మిరు 
నక్ష తాల్లో [గ్రహాలు పోల్చుకొాగలరు. ఎలాగో కక నక్ష (కౌలు మినుకు 
మినుకు మని మెరుస్తాయి. (గహాళట్లో ఈ మినుకురుతనం ఉండవు. అంతే కాకుంజు 

(గ్రహాలు సూర్య "కందులు వోయ దారినే మనక కసివినాయి. ఈ 1 


సూర్యుడి నుండి మన ఇగామివలనే పుట్టినంయువల్ల ఉపి మన సా ప అన్న దమ్ములు. 


స. సూర్యుణ చూ (గహోలు 
లు 


ఈ దారాలను 'కక్ష్యలు" ఆం 
టారు, ఇన్ని (గహోలున్నా అవి 
ఒక దానికొకటి డీకొనను. వాటి 
మధ్య వేలకొద్ది మైళ్ళ ఎడం 
ఉంటుంది. (గ్రహా లప్పుడూ 
తమ తమ దారులు తప్పను. 
ఈ (గ్రహాల్లో మన భూమి 
మూడవది. మనభూమికీ సగార్యు 
డికీ మధ్య మరి రెండు (గస 
లున్నాయి, (పక్కసటం చూస్త 





మోకీ విషయం న ఏష్టప మా. 


9. బుధుడు 


బుధుడు సూ సూర్యుడికి చాలా దగ్గికగా ఉన్నాడు. సూర్యుడికి చాలా దగ్గరకు 
వచ్చినప్పుడు 2 కొట్ర 80 లక్షల మైళ్ళ దూరంలో ఉంటాడు. చాలా దూరం వోయి 
నప్పుడు 4 కోట్ల 80 లక్షల మైళ్ళలో ఉంటాడు, బుధుడు సూర్యుడి చుక్టూ తరి 
శ్ర త్య సండ్రంగా లేదు. కోలగా ఉంది. 

సూర్యుడికి ఇంత దగ్గరగా ఉండడంవల్ల బుధుడు మనకు సరిగ్గా క సివించడు. 

అందుచేత మనకు బుధుణ్ణి సరించి తెలిసిన సంగతులు బొల తక్కువ. 

బుధుడు 68 దినాల కొకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతాడు. అంచు బుధ 
లోకంలో సంవత్సరం మన భూమిలో నె 965“ నోగ్‌ులది కాగు. 88 ఇనాల"ే 
'అక్క-డ సంవత్సరం ఐపోతుంది, 


88 


(12) బుధ 


be 


రుంంతుపుల: లని తకం 
బుధలోకంలో బుతువ్రులు బేవు, ప Reve సూర్యుడె చుట్టూ తీరగడంలో 
కొంచేం బరి? తిరుగుతుంది. అందువల్ల మనకు బుతువులు కలుగుతున్నాయి. 
యుడు ఫామిలా కాకుండా తిన్నగా తీపగుతున్నా డు. అందుచేత అక్కడ బుతు 
వ్రు లేవని చప్బవచ్చు, 
-_ 88 దినాల పగలు 
సై తినచుక్టూూ తాను బొంగరం వళ 24 గంటల కొకసారి తిరుగుతూ 
ఉంది, బుఘుతు పూడా న "దేవిధంగా తిరగడానిక సుమారు అంతే కాలం తీసుకొంటాడు. 
కాని టా చుట్టూ 88 దినాళ్లోనే ఒకసారి తిరగ గస్తాడు. ఆ 868 రోజులూ అక్కడ 
పగలే, దీనికీ కారణం బునుడు ఎప్పుడూ సూర్యుడి ఒశే భాగం చూవించడము. దాని 
రెండవ భాగానికి ఎప్పుడూ రాత, 
నిరులిని లొకం 
శ వలెనే బుధుడిలో సీళు లేవు. అందుకోనం అక్కడ వ(పాణీ 
. పుట్టదు, బతకదు. అది కూడ చందుని వలె నృుత్మపపంచమే. 
యుధరేఖ 
నలె బుధుడు కుడా శేఖగ్యా, అర్థబుబంగా , పూర్ల బింబంగా కోని 
సినాడు, బుధశేోఖ క =డా చందశే రేఖ వలనే త. ఉంటుంది, - ” 
కొన్ని చెశాల్డా కనిపించడు 
బుధుడు "సెకండుకు 80 మైళ్ళ వేగంతో సూర్వుడి చుట్టూ తిరుగుతున్నా డు. 
అంత వేగంగా తిరగక వోతె సూర్యుడిలో వెళ్ళి పడకాడతడు. అంత వేగంగా 
తిరుగు తాడు కాబశ్షే బుధుక్లో బంగీ మలో మెర్క్యురీ అన్నారు. మెక్కు్య్యరీ (కు 
పురాణ గాధల్లో "దేవతలకు 
దూత. అతడు మనో వేగంతో 
ఎక్కడ పడితే అక్కడ 
(పత్యక్షమయ్యువాడని వారి 


బుధుడు భూమికంకు 
చిన్నవాడు, కాని చందుని 
కంకు పెద్దవాడు. ఐనా 
బుధుడు సరిగా కనిపించడు. 
కొన్ని "దేశాల్లో అనలే కని 
మన భూమితో పోలిస్తే బుధ్యగ్రహం ఇంత ఉంటుంది వించడు, | 
89 





గా 
Pen eh 0 క 





మబ్బు మబ్బుగా ఉన్న శుక బింబము 
అర్షచంద్రుని వలె 
(a) 








1. శుకుడు 
స క్రపకు కొన్నా సే నాక. గానూ, 
కొన్నాళ్ళు సంధ్యా కె కార గానూ ఆకాశం 
జూజ్వల మానం” (ప ఘన కోనా ఉంటాడు, 
శుకుని (కే సలం సౌందర్య చేతనా శన గాక్సాత్త 2) 
వారు. ఆకాశం పై య. వీ పివో నెలే 


నన్న 


కాదు. 
పగటి చుక _ 
శుకుడు పగటి చుక్కగా అ అనేక సార్లు 
కీంచాడు. 1716 లో లండన్‌ అశాశంపై 
పట్టపగ లే కనిపించాడు. ేశమంతా బ్బ 
డికినట్టుడికి పోయింది. 1750 లో వ" నల్‌ 
అజేవధంగా కనిపించాడు. 1797 లో నవే 


or, 
2 


లియన్‌' ఇటలీచేశం జయించి ప్యారిన్‌ తిరిగి వచ్చాడు. మళ్ళా శ్యుకుకు పట్టపగలు 


కనిపి స్తే, ఆవేళ (పజలంతా నెపోలియన్‌ విజయం గూర్చి కంకు పగటి చుక్క-ను 


గూశ్చే ఎక్కువగా చర్చించు కొన్నారట. మన “దేశంలో కూడ శక్ర పగటి 


చుక్కగా ఎనో ఇనారు కనువించాడు. 


ఎనిమిదేళ్ల కొక్ర సొరి'శుక్రుడు | 
పోలా కాంపిమంతగా కని! 
వీసొడు. ఏ(పిల్‌ 1905 లో : 

పెల్చోర్ల్‌ నగరంలో శుక్రుడు |, 
"పెద్ద నోకచుకరంతే కనిపిం స్‌ 
వు పళ 3 
' చుక్క_ అనుకున్నారు. | 


సక్రరఖ . 
_  అఆకాశంసె చంద్ర రేఖ 
.వ్షలె ఉన్న శుక్ర రేఖను 7ెలీ a 
లియో ముట్ట మొదటిసారి 





br మ AME మక పల పడునతపనాపటే = నను See ete 


iin 
- 'ఈంద్రునివళి భీ క్రరుహాడా 'మొదట' Bor igen . 
(క్ర మ్మక్రమాభివృద్ధి పొందుతూ ఉంటాడు 


90 


శుకుడు 


వూరూ గౌెడ. చందుడి ననే కునుడ కు కూడా రేఖల, అర్థబింబంగా, సంపూర్ణ ంగా 
కనిపిస్తూ ఉంటాడని అతడు (పపంచానికి తెలీపాశు. 
సుకుడు కొన్ని అంకెలు 
ఈ కుకు సగటున 6 కోట్ల 72 లక్షల మైళ్ళ దూరంలో ఈన్నా డు. 
ఒక్క- నందుని మి నహోయి సే స్టే శుకుడు మనకు కవాలా దగ్గరవాడు. మన భూమికి 
కేవలం 2 కొట్ట 60 వం. మైళ్ళ దూరంలో ఉన్నాడు, అందుచేతనే చం(దుడి 
వతళవాత (గహాలన్నిటి కంటు (పకాశేవంతేముగా కనిపిసాడు. 


శుకుడు బుధునిన లెకాక సూర్యుడి చుట్టూ దాదాపు గుండంగా విరుసమూ 
ఉన్నాడు. ఒకసారి సూర్యుడి చుక్టూ తిరగడానికి మన 925 రోజులు పట్టుతుంది. 
తన చుట్టూ తాను తిరగటానికి 9ఫ గంటల 21 నిమిహోలు పట్టుతుంది. తన. శుక్ర 
లోకంలో దినం భూలోకవు దినము కంచు 89 నివిపాలు తక్కువ అన్నమాట. 


శుకుడు దాదాపు మన భూమి అంత ఉన్నాడు. ఈ [గహం చుట్టుకొలత 
౨2,400 మైళ్ళు. మన భూమి 25,000 ముళ్ళ చుట్టుకొ లత. శెంటినీ పోలి “స్టే 
ఎక్కువ తేడా కనిపించదు. 


నుక్రలోకం దినం 
శ1ుక్రలోకంలో దినం బహుశా మన $80 దినాలతోసమానం. మన 285 దినా 
లకు శుక్ర లోకంలో ఒక సంవత్సర మూతుంది. 
న్నుక్రుని దూరం 


శుక్రుడు మనకు చాలా దగ్గికకు వచ్చినప్పుడు రెండు కోట్ల అరవై లక్షల 
మైళ్ళ దూరంలో ఉంటాడు. సూర్యుడికి ఒక (పక్క- మన భూమి, మరొక (పక్క- 
శుకుశూ ఉన్నప్పుడు భూమి శ్ముకుల మధ్య దూరం పదహారు కోట్ల మైళ్ళు 
ఉంటుంది. అందు చేతనే శుకుని కాంతిలో భేదాలు కనిపిస్తూ ఉంటాయి, శుక్రుడు 
వునకు చాలా దగ్గిరగా ఉన్నప్పుడు అతి జాజ్వల్యమానంగా కనిపిస్తాడు. 

శుకునిపై వాతావరణం 

శుక్రుని దూరదర్శినిలో చూ స్తే డానిపై ఒక దళసరి మబ్బు పొర కనిపిస్తుంది. 
మన భూమి చుట్టూ వాతావరణం ఉన్న శ్లే దాని చుట్టూ మేఘం శాశంతంగా 
ఉంటుంది. భూమికి ఉన్నంత వాతావరణం శుకుడి చుట్టూ ఉంది. కాని అక్కడి 
వాతావరణంలో (పాణవాయువు లేదు. కార్చక డయాక్సైడ్‌ మాత్రం అపరిమితంగా 
ఉంది. కొన్ని వ్‌ ట్ల సంవత్సరాల . [కిందట భూమి కూడా ఇలాగే ఉండేది, శుకుడిపె 


ర 


93 


ఇంకా చెటు చేమలు వుట్ల 
య ౧౧ ee 
జో 
జీవం పుట్టవచ్చు. 


విశాలమైన నమ్ముదచాలూ, 
ఉడుకుతూ ఉన్న సిటివి. 


బాలవిజ్ఞాన సర్వస్వము 


లేదు. కొస్ని సంవత్స రాల తర్వాత బహుశా అక్కడ 


ఉడుకునీటి నము (దాలు 


శుక్రలోకం భూమికంకు వేడిగా ఉంది. దాసికి కారణం ఇగామికం కు అది 


సూర్యుడికి దగ్గిరగా ఉండడమే, అకాడ నిళ్ళు ఉడుకుతూ ఉంటాయి. శు కలోకంలో 
బురద భూములూ ఉన్నాయి. 


అక,-డ సము దాలు 


వ, అంగారకుడు 
అంగారకునిపై కాలువలు 


అంగారక (గవాం ఆకాశంమిోద ఎర్రని నిప్పు ముద్దలా కనివిస్తుంది. ఈ (గహోన్ని 





1909 అక్షోదిరు [4 1909 అకోఐబట 


చో 
టి 








. 1918 మార్చి 14 


19 





1918 మార్చి 18 
అంగారక (గ్ర హాం వివిధ కాలాల్లో పైరీతిగా కనిపించింది. 
. వైనున్న తెల్లటి మచ్చలు (ధ్రువ మండలాలనీ,దానిలో 
' కనిపించే గీతలు కొలవలనీ ఒకప్పు డన్నారు. 
92 


గూర్చి ఆమధ్య వలం లుం నాం 
గాధలే (వాశారు. మనకు లి కోట్ల 
50 లక్షల మైళ్ళ దూరంలో 
ఉన్న ఆ (గ్రహంలో మనుష్యులు 
ఉన్నారనీ, వాళ్ళు అద్భుతమైన 
కాలువలు తవి వర్షంలేని ఆ 
లోకంలో పంటలు పండిస్తూ ఉన్నా 
రనీ ఊహా సౌధాలు కట్టారు. ఇలా 
చెప్పిన వారు సామాన్యులు కారు. 
చెప్పింది ఒకము కారు. అందుకోనం 
వూాలావుంది. మొన్న మొన్నటి 
వరసా? అదంతా నిజమే నని 
నమ్మారు. 

3శిలువల ”” 
గూర్చి ఇంకా వింత వింత ణాహొలు 


“ అంగారకుడి 
3 


అల్లారు, ఆ కాలువలు జంట కాలు 


వలన్నారు. అంగారక (గ హాం 

ఉత్తర (థువంలో ఉన్న మంచు 

"వేసవి కాలంలో కరిగి సీర తే, ఆ 

సరు వ్యర్థం కాకండి కాలవల 
న్‌ య 

గుండా (అవహీంప జేసి దానిళో 

అక గ్రాడ్‌ (ప్రజలు వ్యవసాయం సాగ్‌ 


అంగారకుడు 


స్తున్నా రన్నామ, కాలువల మ్యాపులు వేశారు. అంగారక లోకానికి పియాణం 
చేయుడాకిని ఇంకా “గాడ (ప్రయత్నాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. 
అయితే ఇదంతా ద్భస్థ దోషమని ఇప్పుడు తేలింది. అంగారకుడి మె కాలువలు 
చందమా వులోని కంచేలు వంటివి. 
నిశ్చయంగా తెలిసిన కొన్న విషయాలు 
కు కలోకంకోజు మన రోజుకంకు 99 నిమిపూలు తక్కువ అసి వెనక 
చెప్పాను. అంగారక లోకంలో రోజు మన రోజుకం కు 40 నిమిసాలు వెదది. అంకే 


అంగాం కుడు తనచ్చు బా తాను 24 గంటల 40 సిమిహోల్లో ఒక సారి తిపగుతున్నా 
డన్నమాట, 


అంగారక లోకం సంవత్సరం మన 687 రోజులనో నమానం, ఆ లోకపు 
దినాల్లో 669 అవే చెప్పాలి. అంచ. అంగారక (గ్రహం సూర్యుడి చుక్టనా నున 687 
దినాల్లో ఓ ఒకసారి చుట్టి వస్తుందన్నమాట. 

ఈ An సూర్యుడి చూ గుండ్రంగా కాక కోలగా తిరుగుతుంది. ఇట్లా 
తివుగుతూ స గారడి డికి దూర మైనప్పుడు ం 1 కోటీ 55 లక్షల మైళ్ళ దూరంలో ఉంటుంది. 
దూలం దగ్గరకు వచ్చినప్పుడు 1 కోటి 28 లక్షల మైళ్ళ దూరంలో ఉంటుంది. 

అంగారక (గ్రహం మన భూమికం కె న 

తేలిక లో 

అకుడ (పతీదీ తెలి కే. ఆ గహామే i దానిలో (పతీవస్తువూ భూమి్మిపె 
కంశు కేలికగా ఉంటుంది. అక్కడ .వాతావరణం ఉంది. కాని ఆది వాలా లేలిక 
ఐనది. అక్కడి మేఘాలుకూడా చాలా పేలిక. వాటిలో సీకుండదు. . 

అంగారకలోకం ఉ త్తర దక్షిణ (భువాల్లో ఉన్న మంచుటోపీలు మన భూమిపై 
వలి ఎక్కువ దళంగా లేవు, అవి బహుశా కొన్ని అంగుళాల. దళం మాతం కలిని 
ఉన్నాయని ఈ మధ్య పేలింది. 


అం శారకలోకం క₹కెలెస్కోపఫులో కమలాఫలం రంగు గోళంగా క నిస్తుంది. 
దానిపై నల్లటి వారలూ, ఉ త్తరాన మంచు టోపీ కనిసాయి. 


అంగారలోక పు వాతావరణం 
అంగారక లోకంపై మనభూమిపై వలెనే వాతావరణం ఉన్నది. అయితే 
ఈ వాతొవరణం పొర. బహుతొ 50 మైళ్ళ దళం ఉండవచ్చు. అంగారక లోకంలోని 
గాట ఫీ పీల్చి వ మనం (బ్రతుక లమ. ఎవరెస్టు పర్వత. శిఖరం పె ఉన్న గాలి మనం పీల్చ 


"i 


బాల విజ్ఞాన సర్వస్వము 


డానికి సరిపోదు. అంగారకలోకం గాలి అంతేకంకు పల్చగా ఉంటుంది. ఆ గాలిలో 
(పాణవాయువు కూడా తక్కువే. ఐతే చెట్టుచేమలు పెరగడానికి మూ(తం సరి 
పోతుంది. జంతువులు (బతుకడానికీ మూత్రం ఆ (పాణవాయువు సరిపోదు. సీకి 
ఆవిరి వాతావరణంలో కనిపిస్తుంది. 


భూమిక ౦కు సూర్యుడి నుండి దూగంగా ఉండడం నల్ల అంగారకలోకం భూమి 
కంశు చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ అక్కడ 50 డిగ్రీల వేడి ఉండవచ్చు. 
సాయంకాలం అవుతూ ఉన్న కొద్ది వేడి వేగంగా తగ్గిపోతుంది. రాజి సున్నకు 130 
డ్నిగీలు తక్కువగా పాదరసం దిగుతుంది. ఇంత చలికి వ్మపాణి ఐనా (బతకడ కష్టం. 
ఐనా అక్కడ చెట్టుచేమలున్నట్టుగా అనుమానం వోస్తుంది. మన భూమిని విడిచి 
పెట్టి ఈ ఒక్క లోకంలో నే కొంతజీవం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు అనుమానిస్తూ ఉన్నాము. 


మొత్తానికి అంగారక (గ్రహాన్ని గూర్చి నిశ్చయంగా మనకు అెలిసిన విష 
యాలు ఇవే, ఇప్పుడు పాలొమర్‌ పర్వతం పై నిర్నించిన దూరదర్శిని అంగారక 
గ్రహంలో నిజంగా నీరూ, కాలువలూ, చెట్టుచేమలూ, జీవం ఉంచే? చూపెట్టుతుంది. 
దానికోసం కొంత కాలం ఓసిక పట్టాలి. 
6. బృహస్పతి 
తం(డిపోలిక కొడుకు 
బృహాస్పలి అన్ని (గహోలవంటి (గ్రహం కాదు. అది వాలా పెద్దగహం. 
ఆకారంలోనూ, అలవాట్లలోనూ కూడా అది సూర్యుని వంటిది, (గ్రహాలన్నీ కలిపినా 
బృవాస్ప్సతి అంత ఉండవు మన భూమిలాంటి 1200 గోళాలు బృహస్బృతిలో సుల 
భంగా ఇమిడి పోతాయి, బృహస్పతికి 11 ఉప్యగహోా లున్నాయి, సూర్యుడికి 
9 ఉన్న శై సూర్యుడ్మిపె వలెనే _బృహాస్బతిపై కూడా మచ్చలున్నాయి. ఐతే ఈ 





A ner ర! జ గై 
" రెండు బొమ్మల్లోని' గుర్తులు ఎట్లు మారుతూ వచ్చాయా సూడండి, 
94 


వాన 
ట్భుజాొః స్ప 


పోలిక బాలా దదూంం తీసుక 'వెళ్ళిక్తూడ్రదు. బ్బ నాస్పృత్తెక్తి Meee హోలిక్ర ey 
మాట నిజమే, కాని కొొడుకు' తంగ వేలా శూ కాడు / : 


హోరులో క్ర మంచుగడ్డ కస | 
అనేక వేం మైళ్లు దళముకల మంచు పొర గుకు గవాం కప్పి త్ర రట, 
దాని చుట్టూ ఉన్న వా'తానరణం. కూడో, 'అనేక వేల మైళ్లు దళము కలది. 
భూమిపై “వాశోనరణం ఓ ఒ త్తిడి. ప్రతి చదరపు అంగుళానికీ 15 పౌండ్లు ఉంటుంది. కాస్‌ 
గుకు (గవాంపై వాతావరణం. ఒ _త్తీడి (ఫకి చదరపు అంగుళానికీ 8 కొన్ని. వేల. టన్నులు 
ఉంటుంది. అక్క-డి వాయు పదార్థం కూడా ఘనరూపం పొందుతుంది. 
గురులోకం చలి అఫరిమిళమెంది.. ణ్‌ స్థున్నాకు- 200 : 'డ్మిగీలకు . తక్కు వగా 


ఉంటుంది. భూమిపై (భువ మండలాల్లో కూడా ఇంత చల్లదనం ఉండదు. 

గురు లోకం నుండి శనికి, శననుండీ యు "గేనన్‌ కు, అక్కడినుండి నెప్త్యూన్‌ 1 క్షా 
వెళ్లిన కొద్ది sie దదూరవూాతూ' ఉంటాడు. దూరమైన కొద్దీ అయా లోకా 
లలో బలి అధికం, అధికతరం అవుతూ ఉంటుంది. 


స 


బృహన్నతి రంగు 

__బృవాస్పతి తళుక్షులే బేని బంగారం రంగు. గోళం. అక్కడక్కడ చానస్నిపై తెల్లటి 
కలను. స్‌లి చారలు కూడా, 1జన్నాయి. కొన్ని చారలు ఎరగా కి క 
PES ఉన్నాయి, ఇప్పటికి 60, 70 ఏళ్ళ (కిందట బృహానస్పతిె 

PY. yd ఒక' గొప్ప ఎర్రమఛ్చ్చ కనిపించింది. మూడేళ్ళ ఫాటు అది 
జాజలస్థమోనంగా వకాశీంచీ “తర్వాత మందగించి 
en, ..మోయ్యింద్లి. .ఇప్పుడద్ది, బ్ఞూాడిదరంగు మచ్చగా ఉంది. అప్పు 
హమ డప్పుడోక గులోవీజీర '. దానిలో కనీస్తూ ఉంటుంది. ఆ 
[ Fa a wes ఛై రరీగులోక సలినుండి ' ఉబుకుతుందా అన్నట్టు ర6ంటుంది. ఇది 
క... Ky 2 wp ui ba 'జుద్దమచ్చ. దానిలో అంగారక (గహమంత గోళం 
|. (ల gp సు లువుగా 'పట్టుతుంది. దాసి పొడవు ' 80,000 మైళ్ళు, 
సూర్య మండ క సుడిగుండంలా వెక్టీల్యు XY i: “మైళ్ళు. 
ఉండేదని అప్పుదే (గ్రహాలన్నీ ] 









న ల్‌ జో : 
పుమేయ; ఏఊహించిన లా పేన్‌ న న్‌ తీ క. ఫే హ్‌ సజు | నై. 
బృహస్పతి (గహ హం తన న ie అపరీమితవైంన Fy se 
బహుశా ఆ వేగం గంటకు 25, 000 మైళ్ళు కావచ్చు, కాని సూర్యుడి చుట్టూ 
న మెల్లగా తిరుగుతుంది. సెకండుకు 8 మైళ్ళ కంటు దాని వేగం ఏ 
"లేదు, సూర్యుడి చుట్టూ అది తీరగో చారికూడా "పెద్దది. అది ఒక చుట్టు తిరిగి రావ 
డానికి 4,కికి®ి దినాలు తీసుకొంటుంది. ఆ లోకం సంవత్సరం 4,882 దినాలన్న మాట. 


95 


ఖో న నరింస6ము 











బంగారు ఉంగరాల లోకం 
[903 జులై నెలలో వరనగా 1,9, 18 తేదీలలో చూడగా ' 
ఈ [గహాం కనిపించిన రీతి. 
పై గుర్తుల్లో మార్పులను గమనించండి. 


రమ 


96 


|] చంది వచ బాలం 


బృహాస్పతికి 11ఉపగహో 


వాటిలో నాలుగు మన 


.చందుని కంశు పెదసి. ఇవి 


అత్యంత వేగంతో బృహ 

న్పతి చుటూ తిరుగు 
వా 

తున్నాయి. మన భూమికి 


 చందుడెట్లాగో బృహాన్నతికి 


ఉప పోలు అలాంకనిని, ఒక 
చందు మనకు ఇంత అం 


దంగా ఉంళు 11 చంద్రులు 


బృహాన్చతి లోకంలో ఎంచ 


అందంగా ప్‌ స్పిసాయో ! 


'నీదో ఒక చంద్రబింబం బల్ల 


ప్పుశూ (పకాళిస్తూ ఉన్న 
అక్క-డ కృష్ణపక్ష నే ఉండ 


"దమోూా |! 


* 


'ఇబంగారుఉం గరాలలోకం 


ఖులిస్తో_పుళో చూచి 
నప్పుడు , మనకు కనిపించే 
దృ ERS క్‌ భాలౌ అంధ మ 
నది శసి (గ్రహాం. ఈ(గహం 


చుటూ అద్భుతమైన ఉంగ 
కి ర 


రాలుస్నాయి.., ' అలాంటివి 
మే (గహానికీ 'లేవ్ర. 
.బృహన్పత్సి, వలె ..శని 


: కంది. చీనిమ|ోద . కూడా 
౧వాతోవరణం దట్టంగ్గాఉంది. 


(18) బంగారు ఉంగరాల లోకం 


ఈ[గహం పై పె నల్లటి వారలు క: వీస్తాయి. అవి నిరంతరం మారుతూనే ఉంటాయి, 
బహుశా అవి వాతావరణానికి నంబంధించినవి. 


స్స్‌ సూర్యుని చు కా మః తగా తిరుగుతుంది. సెకండుకు ఆకు మైళ్ళు దని: 
వేగం సూర్యుని చుట్టూ “ఒకసారి రకత శు దానికి 29! సంవత్సరాలు పట్టుతుంది, 
సొసిక్రి 9 ఉపగ హో క అందులో పెద్దది మన చం(దుడి కంశు య 


బంగారు ఉంగరాలు 

ఒక "పెద్ద విషయంలో మాతం శని (గహం ఒక్క- బృహాస్పపిశే కోక (గహో 
లన్ని టికీ భిన్నంగా ఉంది, దానికికారణం దానిచ్వు ఫా ఉన్న అద్భుత మైన ఉంగరాలు, 
దాని చుట్టూ దాదాపు నూకు మైళ్ళ దళం కలిని 40, 000 క్‌ నెడల్బూ కలిగిన 
మూడు' అ లున్నాయి. ఉంగరానికీ'. ఉంగశాని క మధ్య కొంత ఎడం ఉంది. 

ఐకే ఈ ఉంగరాలు శనికి దగ్గరగా ఉన్నాయనుకో డదు. ఎక్కున దగ్గరగా ఉన్న 

మొదటి ఉంగరం దానికి. 10° "వేల మైళ్ళ దూూరంభో ఉంది. | 

ఈ ఉంగరాలు ఏవిధంగా ఏర్పడ్డాయి అన్న విషయంలో నలుగుూా నాలుగు 
సధాలు చెప్పారు, 

సీటికంకు చిక్కగా ఉన్న ఒక విధమైన (ద్రవపదార్థ (ప్రవాహాలు ఇల్లి 
ఉంగరాలుగా తిరుగుతున్నాయని ఒక రన్నారు.. 

లది అసంభవం. తయానొతూ ఉన్న ఒక చిన్న (పవంచం 7 బాబతు సామాను 
భగవంతుని కుమ్మరి సానపై ఇంకా తిరుగుతూ ఉంది” 'అని మరొక రన్నారు. 


శనిగహా పాంతాబ్లో డెట్టంగా ఉన్న విశ్వధూళిపై సూర్యకిరణ లు పడడం 
వల్ల మన కావిధంగా కనిపిస్తూ ఉన్న డని ఒక శా న్రృజ్ఞడి జాహా. 


_ “అనలు. ఆ (పాంతంలో ఒక, ప (ప్రపంచం ఉండేది, ' ఎవసడో "దానికి 
అవాంతరం వచ్చి అది పనిలి ముక లై ౦దిః "'చోని శీథిలాలే ' ఈవిధంగా 'శన్మిగహాం' 
చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవే మనక్ష ఉంగరాల్లా కనిపిస్తూ ఉన్నాయి" "అనే" 
ఒక రన్నారు. 

అన్న వాళ్ళంతా గొప్ప శాస్ర! వే, ' ఇంత మంది ఇన్ని రకాలం కే అన్న 
మాటలూ నిజం కోను కదా! ఏడో ఒకటి ; గజం కావచ్చు; అన్ని పొరపాట్లు 
కావచ్చు. మనకు నిశ్చయంగా తెలియని విశ్వం వాస్యాస్లో*. ఇదొకటి. 


శని గ్రహం న. నుండి ఎంత .దూరంలో ఉందో చూడండి. , 
895,900,000 మైళ్లు ! “శని; బకత. నెద్ద గవాం కూడాను. దాని, అడ్డుకి”లత 78448. 
మైళ్ళు. అంశ మన భూమిం అడ్డుకొలతకు తొమ్మిధింతలు, 


97, 


టాలవిజ్ఞాన సర్వస్వము 
సూర్యుని చుట్టూ. కిరోగోటప్పుడు శని కొంచెం ఒరిగి ఉంటుంది. అందుకని: 
దాని డంగశాలు అశేక విధాలుగా కనిపిస్తాయి. ఒకప్పుడు చుట్టూ "కీఖల్లా కని 
పిస్తాయి. మరొకప్పుడు వెడల్పాటి పట్టేలుగా కసిపిసాయి. ఒకసారి తమ “సెభాగం 
మాతనే చూపిస్తాయి. ఒకప్పుడు అడుగు కుడా క్ర నిపిస్తుంది. 
ఏ. యురనన్‌ 
"వెనక మనం ఐదు (గ్రహాలను గూర్చి కొన్ని విషయాలు తెలుసుకొొన్నాం. 
ఇవి మన పూర్యులకు గడా పరిచితమైనవే. ఈ మధ్యనే శాన్రుజ్లులు క: కొం 
కొత (పంచా కట్టారు. 
ఏటిలో మొదటిది యుశేనన్‌. దీన్ని 
క్రి “పెట్టింది విలియం హాల్‌ . ది 
నప్పటికి 170 ఏళ్ళ (కందటి మాట. 
ఇది గురు, శని (గస పహోలంతి. పెద్దన 
కాకవపోయంనా మన భూమిక౦0 లు చాలా 
వెద్దది. దీని అడ్డుకొలత శి4, 900 మైళ్లు. 
పరిమాణంలో భూమికి 604 ట్లు 
పెద్దది. సూర్యుడి నుండి దీని దూగం 
యూరేనస్‌ మన భూమికంటె ఎంత సెదదో Ley మెక గ 
పెపోలికవల్ల తెలుస్తుంది. ల చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి దీవికి 
ర్య సంవత్సరాలు పట్టుతుంది. పని వేగం సుకండుకు A§ మైళ్ళు. 


9. 
స్ట్రా త్త గా కనిపెట్టిన. (పపంచాల్లో 
వ్రది రెండవది. దీనిని కసి పెట్టిన చరిత్ర 
అద్భుత మైన ది. మానవుడి మే ధాళ కిక. 
ఇది గొప్ప సీదర్శనం. " 
గా గ్ల సీ వ. పూర్వే 
కాగితం మోద దీ? సి కసిపెట్టారు ఇద్దరు 
శాన్తృజైులు, యు శ్‌ గమనం లక్క 
వేస్తూ ఉంకు ఎంతకీ ఆక్క సరిగ్గా 
కుటిర లేదు. లెక్క-వేసి .ముశేనన్‌ను'' 
ర్ట "జాసి నిజమైన గమనానికీ 
క-కీ ఎప్పుడూ శేడాయే. 'ఈ నెస్టానుతో మన 'చిన్న భూమిని 'పోల్చిచూడండి, 


98 








ఇ గా క్‌ 
కాటి 
™ 


కేడాకు కారణం వమిటా అని ఆలోచించి మరొక (గ్రహాం దాని నడ:లో ఈ "లేడా 
కగిలిస్తూ ఉందని ఊహించారు. ఎక్క-డ ఆ (గవాం ఉంశు యుశేనస్‌ నడకలో ఈ 
"తేడా కలుగుతుందో లెక్కలు వేశారు. తుట్టతుదకు డాని స్థానం ఫలానా. చోట 
ఉండాలి అని జేళ్చారు. సరిగా అక్కడ చూడవ సింది అని బెర్లిన్‌ నక్షత్ర శాలకు 
ఒకరు (వాశారు. అతడు చెప్పిన చోట సరిగ్గా ఈ కొత్త గ్రహం కనిపించింది. ' 


ఇది ఇప్పటికి 54 ఏళ్ళ (కిందటి మాట. ఈ లెక్కలు వేసిన మేధాని వేకు 
లెనెరియర్‌. అతకు (ఫించివాడు. 


నెప్ట్యూన్‌ సెకెండుకు క్కి మైళ్ల వేగంతో మన 164 ఏళ్ళకు ఒకసారి సూర్యుని 
చుట్టూ తిరిగి వస్తుంది. సూర్యుడికి ఇది 2,800,000,000 మైళ్ళ దూూరంభో ఉంది, 
భూమికంకు 17? కెట్లు పెద్దది. 


నెప్య్యూన్‌ కు ఒక ఉపష్మగహాం ఉంది. అది మన చందుసి అంత ఉంటుంది, 


సు 
ప్రో { ( ర 
ఫలు 


10. 
మార్చి 18 వ సోది జ్యోతిళ్శాన్త చరిత్రలో శుభదినం. సరిగ్గా ఆ "వేదీనా జే 
యులేనన్‌ కనిపెట్ట బడింది. మళ్లా అజే తేదీనాడు (1980లో) మరొక కొత్త (పపం 


కనిపెట్టారు ల వెల్‌ నక్ష(త శాల వారు. దాని ము ప్లూటో, ఈ కె త్త (పపంచం 


02 


3 





సూళ్యుని వ్యాసం 


సూమష్యని వ్యాసంపై (గ్రహాలను సే5స్తే అవి ఇలాఉంటాయి 
ఇందులోని (గ్రహాలను గుర్తు పట్టండి 
సూర్యుడికి 400 కొట్ల మైళ్ళ దూరంలో ఉంది. ఇది 25 ఏళ్ళకోొక సారి సూర్యుని 
చుట్టూ తిరిగి వస్తుంది. ఇది సుమారు మన భూమి అంత ఉంటుందేమో! 


99 


గాలవిజ్ఞాన సర్యసంము 
లం ఈ'కొ-త్త (పపంబాన్ని గూర్చి మన కింతకం మె ఎక్కువ తెలియదు. 


ఈ Meas ss pr నం మరో[గ్రహం కనిపించింది. దానికి 


శే 


11. చిలర (గ్రహాలు 
C౧ 


"చిల్లర (గహోలం టే చిన్న (హోలని నాఅర్థం; ఉపగహోలని కాదు. వీటిని 
ఇంగ్లీషులో. యా ప్రగరాయిడ్‌, స్త అంటారు. అంగారకుడికీ' బృపహాన్పతికీ మధ్య కొన్న 
వేల్లచి లన గు అవి శని చుట్టూ 'ఉన్న ఉంగరాల వలె ఉంటాయి, 
కమ న ఇవి" 1400 "ఆక్య-_ పెట్టారు, బహుశా ఇవి 44 వేల వసా ఉంటాయసి 
శాస్త్ర జ్లైల అంచనా, పెద్ద పెద్ద ద గ్రహాల మధ్య ఇపి ఎందుకు వచ్చాయో _ ఉద్ధతుల 
మధ్య సెరుపేదల వలె. బృహాస్పతికీ అంగారకునికీ మధ్య ఒక చెద్దగహం ఉం హక క 
వదో అవాంతరం వచ్చి అది బద్దలై ఈ విధంగా ముక్క-లై పోయిందనీ, ఆ ముక్కలే 
ఈ చ్బ క. శా న్ర్రజ్ఞల, క మన భూమికాడా ఇస్తే సూర్యుసి 
నుండి ఉొడిపడ క్ష ముక్క- అని క దా ఇాన్త్రజ్ఞులఇట్లారు. అంతే కాదు. భూమికూడా 
ఒక నాడు శే పగిలి ముక్కలు కావచ్చును ! ! 


టబోడే సూతం, $ 


ఐతే ఈ చిట్టి Eb ఎలా క సిపెట్ట బడ్డాయో తెలి స మోకు ఆశ్చర్యం 

వస్తుంది. నప్త్యూన్‌ను ఏ విధంగా ఆకాశం కంశు ముందు కాగితేంమిాద కసి పెట్టారో 

అజే విధంగా ఈచిట్టి (గ్రహాలను ఒక జర స శాత జాడు కనిపెట్టాడు. అతని'పేవ బోడ 
రకు 


ఇప్పటికి 176 ఏళ్ళ (క్రిందట . 95 వళ్ళ వయస్సుగల (ప్రతిభాశాలి బోజే ఒక 
సూత్రం కనిపెట్టాడు. 'అత్తడు కనిపెట్టడంచేత దాన్ని బోడ సూత్రం అంటారు. 


సూర్యునికీ ఇతర (గహాలకు వ. లు చూప స్తూూత్రమిది. కది బాలా 
తమాషాగా ఉంటుంది. చూడండి. 


ఒకటీ రెండూ విడిచిన పెట్టి వ్‌ వ నంఖ్యనుండి (పతి అంకెసూ 'రెట్టిస్తూ సంఖ్యలు 
చేసుకు పొండి a (క్రింది విధంగా : 


0, 9, 6, 12, 24, 48, 96, 192, 884. 
(కి సంఖ్యకు నాలుగు కలసండి, ఈ విధంగా : 
4, గ 10,16, 28, 52, 100; 196; 388, 

100 


చిలద హాలు 
(ల్‌ 


ఈ అంకెలను పదినొ గిసూ వచ్చే ఫలం వకునగా (గ్రహాల దూరం తెలుపు 
pee 
తుంది. ఈ (కింది పట్టిక చూడండి : 


గ్రహం శ సూర్యుడి Ye అసలు ప సూన్రాన్నిబట్టి దాని 
ప క ౧39, 0.4 
కరుడు = ~~ పటు 0.7 
భూమి 100 1.00 
అంగారకు 2 1.52 - 1.8 
యాన్స్‌రాయిడ్స్‌ . 2.77 2.8 
బృహస్పతి 5.20 5,20 
ఫోని 9.54 10.0 
యురేనస్‌ 810 10.0 


క్కడ ఒక్క- విషయం. భూమిని ఒకటిగా భావి "స్తే తక్కిన (గ్రహాల దూరాలు 
పట్టికలో ఇచ్చినట్టుగా భావించాలి. అంకే భూమి దూరం ఒకమైతే శని దూరం 
10 అన్నమాట. మన భూమికి ఏడింతలు దూరంలో శసి ఉన్నాడని దిని అక్షం. ఈ 
సూత్రం యురేనస్‌ వరకూ దాదాపు సరిపోయింది. నెప్త్యూ౯ ప్లూటోలకు సరిపో లేదు. 
బోజే కాలంలో ౨.8 దూరంలో ఉండే (గ్రహం కనిపించ లేదు. అందుచేత అంగార 
కుడికీ బృహాస్పతికీ మధ్య తప్పకుండా ఒక (గహం ఉండాలని అతడు గట్టిగా చెప్పాడు, 
అనేక శా న్ర్రజ్ఞులు ఆ (పాంకింలో ఎక్క-డైనా వమైనా కనిపిస్తుందేమో అని వెతి 
కారు. ఆ (పాంతంలో ఆకాశం 24 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒకొక్క 
భాగంలో వెతికారు. అలా వెతగ్ధా వెతగ్గా స్పిల్సలీ ద్విపంలోని నక్ష(తశాలలో వీ మాజీ 
అనే ఆయనకు ఒక చిన్న (గవాం కనిపించింది. దానికి ఆయన సెరిన్‌ అని పేరు పెట్టాడు, 
అది చాలా .చన్న (౧హాం, దాసి అడ్డు కొలత 447 మైళ్లు. 


సెరిస్‌ కసిసించిన కొన్నాళ్ళశే మరొక చిన్న [(గసాం కనిపించింది. నాలుగేళ్ట 

| : nn 

తరవాతి మది గోంగసు (గ్రహాలు కనిపించాయి. (క మంగా ఈ సంఖ్య 14 వందలకు 

'మూగింది విటస్పి టినీ కలిపి యూన రాయిక్స్‌ తేక చిటి (గ్రహాలు అసి సరు పెటాకు, 
: లు లు ర్లు 


ణి స్‌ అష కాలా ష్‌ 59 అలీ రజత్‌ జో జో BE 
బ్‌ సూ(తక వి RS సిక నదిగా సరిపోయింది. 


10} 







































ననన. కో 
| | 3 - : ( 
ens ౪62 460 46096 | రాయల GS SNE eRe) a°1z వ oem అలల నిల ఓ | 991g ‘ కాజ = యయ 
౧ యారుచురపమాంం లై Wee nr స hee GF 0g 5556. Hee 
స a భగ : ధం" 
63 qooee ' 9ress gpos 0౧% gotae ఆథా౭౭ |. గల య సక 10% న్‌] 
న SEE HN PERSE EEE Cs న | 
. | ఆనికణన ణంని | ౦౧నిక్ధి గ i oaoy el $e finn : 9811 ms G1" అనీ. 
TT స ర్తంణంఖ షెట్లల్లంద ల Ee ( i SN 
౭ "1 1 న్‌ Ces ఇంకణ ‘Cay ౦౫01, ఉం : E6106 &s zi , 22 
| లం Tw ea te, oro | న వ |) 
ర. ఉరవధిలాం ocgg ఇంప ణ . 9| o¥ 1 థం 467 tO; క .. CE 
అతల? అం 96 . 98605 vss Gano g [| పటన కారం | రార (1 | అంజి 008 [sors FE త 
టం [ఆ వ. ప న స స un 07. | క MIE AS 
. | . mg @ PE) టు 
WL WW ఉల త న ర Ua ‘gg 1 న్న Myst కారాల 
ఖల న. | oR Sr ' QAM 
= | ey. మ న జం యయా శీ లీ త్ర es వ , We య ses | స 
/ | | ( తటే హార శ వై SE సన న Yr న న పన కాన మ స 
| | | | 
| న |  RONVGY న య : 
at | ! | sogg oud) C99 0౫ | మం 198, 0161 స. 88 cf 
ps | | సట ప. న. 
1 లి | PU . is Hi é { rn జ | అలా 
re 0 Gg | ges | 9 1 nag: IML | S828 | FAW 
Mee mee ALEC న టన లలత. తపు ప. మ టు 
ణు cn 
| eos | sen sgsm | (ల 
0 రౌతు cn | ర oooce 
LT | ఉపరండారాలం | భిల్ల క ల ౪ $8 | e988 : 600% తక్‌ 9°8 
ర | క గ కా 
రూ | 1 జ Wires టా య్‌ నె tet pn 
(qrose)| wqlog  oggoscs | క్‌ | C2QRs 6౫ G2 os a) స స. జ రార 
| mr. rad Cue Hes 095 లంయ్లర్తశేళాల్యా 





o¥¥ yee 





1948 నవంబర్‌ నెలటో కనిపించిన వ 


కొ డెకనాల్‌ నక్షత్రశాలలో తిసిన భా, 
రూ 


ర్ట 
ఠి 
Ce 
౮ 


గ 


12. తొక చుక గ్రాలు 

నోర్ర చుక్క వొడి సే మున కెంశో అబ్బురంగా డంటుంని. గత సంవత్సరం 
(1948) నవంబరు నెలలో మాలో చాలా మంది ణోకచుక్క_ చూచి ఉంటారు. 
అది మొట్టమొదట ఆస్ట్రేలియాలో ఖామ్సన్‌ అనే ఒక వైమానికుడికి కనిపించింది. 

"ల లు : ర 
9 వ ెదీ తెల్లవారు రయామున 4 _ 50 గంటలకు మ(దాసుకు 250 మైళ్ళ దూరాన 
సము[దంలో (ప్రయాణం చేసూ ఉన్న జల జ్యోతి ఓడ 'కెపెన్‌ చూశౌడు. (కమంగా అన్నే 

ఆని ల 

'దేళాల్లోను చూశారు. దీని తర్వాత కొన్ని దినాలకే మరొక తోకచుక్క కనిపించింది, 


a7 


పట్టపగ లం తొకచుక | 

మనం కంటితో చూడలేము గాసి (ఒతీ వకూ ఎన్నో వోకచుక్క_లు పొడు 

సాయి. 1947 లో 14 వోకచుక్క-లు కసివించాయి. 1982 లో 16 కనిపించాయి. 
1910 లో పట్టపగ లే నోకళచుక్క. కనిపించింది. 


కొన్ని యూయనమ్మ కాలు 
శోకచుక్క- కని పిస్తే యుద్దాలు, కరువులు, రాజాలచాఃవ్రు ముద్య్శలైనవీ కలుగు 
తొయని ఒక మూఢనమ్మకం మన ేశంలోనే కాక ఇంకా ఇతర దేశాల్లోనూ ఉంది. 


108 


కీడుభోంచి కాడా ఒక్క క ప _ప్వూడు చేలు కలుగుతుంది. ఈ మూఢనమ్మకాల 
దష. 
వల్ల ఒక్కలాభం మాతం క లిగింది. ప్రూర్యలు తోకచుక్క_లు పొడిచే వేదీలు 
జాగ by (వాసి ఉంచాను. 
ఆకచుక: (పయాణం 
Sa 
మోకచుక్క- లు కూడా సూర్య కుటుంబం లోనివే. జని (గహాల వ లెక"3 
బాలా చిన్నవి. వాటికి వోకే లేక వే అవి కనిపించనే న... (గ్రహాల వకసన 
అపి నికీ తమెన మారాళో నడుసాయి. ఇప్పటికి 400 ల్‌ చుక్కల మానాలు 
౯ మా ౧౧౫౫ —£ || ౧ 


pean ] 
నకు ణెలుసు. 


ఆయి స్‌ నా న? 
ఐత (గ్రహాల నడకకుం సక యు 


ల నడక: చెండు పద్ద భీదాలున్నాయి. 
స [గ్రహాలు కడి వాచ్చు 
తగ్గుగా గసండంగా చైషును 
"తొయి. కాని పోక చుక్కలు 
సూర్యుడికి కాలా దగర గానచ్చి 
౧ 
బాలా దూరంగా వెళి హో తాయి 
పక బొమ్మలో వలె, 
లో 


శేండనశేదం: తోకచుక్కలు 
నగానికి ఇ మెగా (గ్రహాలు తిరగ 
నె పుకోకుండా వాటిని బుతు గా 
స్తు 
తిరుగు తాయి, 





తోక చుక్క (పయాణం ఆ పత్తులగ లగే కూడు కీ కొన్నది, అవి (పయాణం చేస్తూ 
ఉంశు వ (గహమో వాటిని తన పైవు లాకోో_వచ్చు.. గుకుగహం ఆ మధ్య నే జక 
తోకచుక్క-ను పట్టుకొని దాని దారి మా శ్చేసింది. శని (గవాం కూడా ఆమధ్య ఒక 
తోక  చుక్క_ను పట్టు కున్నట్టు సాక్ష్యం ఉంది, 

అమ్భుశిమైన జత 

శోక చుక్క- వైభవం అంతా అది సూర్యుడి దగ్గరకు నచ్చినప్పుజే. సగార్యుడి 

దగ్గిరకు వచ్చిన కొద్‌ అది పరి వీచి నాట్నమాడే నెమిలిలా అద్నుతమెన తన వ 
గ్‌ 5 ఎ గ క్‌ భు 

(పకాశ మంతా చూపిస్తుంది. అంతేకాదు. సూర్యుడి దగ్గరకు నచ్చిన క్రొద్ద్‌ దాసీ 
వేగం కూడా హెచ్చుతుంది. సెశెండుకు 212 మైళ్ళు పరిగెత్తుతుంది. డానికి పట్ట 
పగ్గా లుండవు, 


104 


(ik) రౌక చుకా_లు 


తోక చుక్కల్లో చితమైనవి వాటి తోకలు. ఈ తోకలు కోట్ల కొలది 
మైళ్ళ పొడవు కలిగి వలనొద్ది మైల వెడల్పు ఉంటాయి, మొన్న నవంబరులో కని, 
పంచిన వోకచుక్కకు నాలుగు 
న్నర క్‌ట మైళ్ళ ర్‌ డవైన తోక 
ఉంది. క ఒకటి కంళు 
ఎక్కువ తో గక లుంటాయి. కప్ప 
టికి 207 వళ్ళ (కిందట 6 తోకల 
తో క-చుక్క- కనిపించింది. , తర్వాత 
మళ్లా 4కి వళ్ళ కిందట అల్లాంగీ: దే 
మరొక క కనిపించింది. వాయు 
తోకల చుక్క- కూడా 90 వళ్ళ 
(కిందట కనిపించింది. చూచిన 
వాళ్ళ అదృష్టం. ఆకాశంలో 
(త్రివేణీ (పవాహంలా ఉంటుంది 
ఆ దృశ్యం. గి తోకల తోకచుక్క 





రో ఎలా వచ్చింది ? i 

హోక చుక్క సూర్యుడికి స సమిోాప ౦ లోనికి వస్తుందని మోాక్షు తెలును. 

సూర్యుడి వ్ధ క్‌ తోక 'చుక్క-పై ఓ ల్స్‌డ్‌ వేస్తుంది. ఆ ఒత్తిడికి ఆందులో ఇంకా వదు 

లుగా ఉన్న పదార్థం దానిలోంచి రాలిపోతుండి. ఆవిధంగా రాలిపోయిన 6జమే 
సూర్య కాంతికి మెరుస్తూ ఉంటుంది, (5 మంగా ఇది విశ్వ ధూళిలో కలిసి పోతుంది, 


తోకచుక్కలు సూర్యుడి దగ్తీరక వచ్చి 
నప్పుజెల్లా వాటిలో కొంత పచార్థం ఈ 
విధంగా తేగ్గిపో తూ ఉంటుంది. అందుచేత 
ఆవి (కమంగా చిన్న వైపోతూ ఉంటాయి. 
కొన్నాళ్ళకు మరీ సీరసించి విశ్వధూళభిలో 
భూళిగా కలిసి పోతాయి. 


తోక చుక్కల సంఖ్య 
మన సూర కటుంశానికి చెందిన 


శోక చుక్కల స ఒక లక్షా ఇరనై 

| ద వేలు అని అంచనా వేశారు. కాని అవన్నీ 

9 తోకల తోకచుక్క మనకు కనిపించవు, వాటిని లలస్కో 
105 





చ టి అనం అరం ఓ 
బాలవిజ్ఞాన సర్వస్వము 


ఫ్రలో చుడాలి. డానసిలోంచి చూ సే ఇంకా అద్భుత మైన విషయాలు కనిపిసాయి. 
అందులో ఒశేసారి 18 తోళచుక్క-ల వరకు కనిపించవచ్చును. 
హ్యారి తోవచుక్క 
తోకచుక్క-ల రాకపోకలకు ఒక నిక్షీత కాలం ఉందని ' హోలి” కనిపెట్టాడు. 
గే చుక్కల మాద సా sig® ఒక పు స్ప జు (వాళొడు, అందులో ఆయన 24 శోక 
చుక్క-ల చరిత, వాటి మార్తాలు మొద 
"లైన విషయాలు (వాశాడు. వాటిలో 
వతి తోకచుక్ర ల దూరలూ, వేగాలూ 
ఒకటిగా కనిసించేలు ఆయనక, “ఇవన్నీ 
నేరు "వేరు చుక్టలుకొవు, ఒ*శేీచుక్క 
ఇన్ని సార్లు ఈ విధంగా కనిపించి ఉంటుంది” 
అని ఆయనకు అనుమానం తట్టింది. "లెక్కా 
వేస్తే అవి సరిగా 76 ఏళ్ళకు ఒకసారి మనకు 
కనిపిస్తూ ఉన్నట్టు తెలిసింది, (పతి 76 
సంవత్స నాలక ఈ తోకచుక్క కనిపిస్తుందని 
ఆయన తేల్చాడు. స్యూలీ ఇది చెప్పి. 200 
ఏశ్ళంది. ఇంత నరకూా ఆ తోకచుక్క 
సరిగ్గా అట్లాగే కనిపిస్తూ ఉంది. అది చివరి 
సారి కనిపించి ఇప్పటికి 89 ఏ శ్లెయింది. మళ్లా 





A 


ప్‌0 ఏళ్ళ తరవాత కనివీస్తుంది. : అప్పటికి మీరు తం(డులూ కలు. అవుతారు. 


అవ్‌ 


మా పిల్లలకు తప్పకుండా చూవిస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి. దాన్ని ప హ్యాలీ స్రోక్ర 
యుకే "అంటాను. 


రండు ముక్కలైన త్రకచుక్కు 

వో చుక్క-లకు కూడా ఒక (శ్రమం ఉందని హ్యోలీ చూపించినా, శైలా 
శోక చుక్క (పపంచాన్ని అట్టుడికించినబ్బుడికించింది. బహుశొ ఇది మన భూవింని 
కీర అప్పటి" శా న్రజ్ఞాలు nf యపడ్హారు. అట్లాగే డీకోొని 
ఉంశు ఏమి జరేదో! మన భూమి స, | అదృష్ట వశాత్తూ శాత్రృజ్ఞల 
అంచనా తప్పిపోయింది, “అమ్మయ్యా అని అందరూ కుదుట పడ్డారు, ఇది నేటికి 
నూ రీళ్ళ కిందటి మాట. 3 

1846 నవంబ 28 వ "లేవీ నాడు మళ్లీ అబే భోకచుక్క- (పత్యక్ష మైంది. 
'ముదట ఏమంత అసాధారణ రూపం చూపలేదు. (క్రమంగా అది చెదిరి పొడుగు 


106 


స్తో చుక్కలు 


చార సాగింది. రెండు నెలలయ్యే నరికి ఇెండుగా చీలిపోయింది. సుమా వ నెలల 
వరకూ ఆకాశం పె ఆరెండు ముక్క-లూ కనిపించేయి. (పపంచంలో వాలా నక్షత 
శ ss 
వాలలు ఈ విచిత్ర దృశ్యాన్ని చూేేయి. ఆశ త ర్వాత మళ్ళీ బృుెదే ౫ కచుక్క్‌- 
రెండు ముక్కలుగా కనిపించింది. దాని తర్వాత ఇంత నరకూ డాని నామ రూవాలు 
లేవు. అది ఇంకా చిన్న చిన్న ముక్కలా విశ్వభూ లో. భూళియె కలిసిపోయి 


ఉంయింసి. 


ఈ విధంగా నళించిన 


గ్గ కచుక్క-లను మన (పన ంచం మరి సందు నాము 
చూచినట్టు తెలుస్తుంది, | 





పెద్ద తోక గల తోకచుక్క 
దీనిని మూర్‌హౌస్‌ తోకచుక్క. అంటారు. 


ఇప్పటికి 2822 సంవత్సరాల [కితం ఈ విధంగానే ఒక తోకచుక్క_ రెండు 
ముక్కలై అనేక దినాలు ఆకాశం మోద (ప్రయాణం చేస్తూ కనిపించినట్టు పూర్వపు 
రోవమనుల (గం థాల్లో ఉంది. లకి0 ఏళ్ళ (క్రితం శెప్పర్‌ కూడా ఇట్టి దృశ్యం కాల 
స్కో-పులో సహస; కాని జ్యోతిళ్నా న్ర్రజ్ఞులు అప్పుడతేక్న నవ! న 
ఈ ెండు శోకచుక్కలూ మళ్ళీ కనిపించ లేదు. బహుశా ఇవీ రజమై రాలి 
ఉంటాయి, 
తోకచుక్క తోకలో మనభూమి 
తోక చుక్క మన భూమిని డీక్కొా-ంటుంబజేమో “అని 'నూరళ్ళకు పూర్వం 
a ' Et లాం = 
భయపడ్డారు, తోకచుక్క తక శేవలం వాయు స అదైనా మన భి మీపై 


407 


బాలవిజ్ఞాన సర్వస్వము 


ఉన్న గాలి అంతటి బలమైనది కాదు, వున గాలి బలం తుపాను సమయంలో 
తెలుస్తుంది, తోక చుక్క నిమిషానికి కొన్ని వేల మైళ్ళ దూరం వేగంతో (పయా 
ణిస్తూ ఉన్నా, దానిలోని గాలి మన తుపానుపాటి బలమైనా లేనిది. దానికి అంత 
ae ఉంకే ఆ గాలి విసునుకు తుఫానులో చెట్టవలె మన భూమి తూలి పడేది, 
మన "అదృష్ట వశాత్తూ ఆ తోకలోని వాయుప పదార్థం చాలా తేలిక ఐనది, 


ఒకసా3 అంకు 50 ఏళ్ళ (కిందట మన భూమి య చుట్టూ తిరుగుతూ 
ఒక తోకచుక్క తోకలోంచి గడిచి పోయింది. డాని వో కవల్ల మన భూమికి ఏమి+ 
"జెప్పి తీగలలేదు. డాని గమనంలో ఒక గజం కేడా రాలేదు. దాని వేగంలో ఒక 
"సెకండు ఆలస్న్వం కాలేదు. ఉ తేర (థునంలో మాత్రం అద్భుతమైన కాంతులు 
కనిపిం చేయి, అంతే. 


1008 లో) భూమి, మరో ,: తోకచుక్క. తే లోంచి * '(పయాణం చేసిం 
అప్పుడు ? మిక శోక చుక్క-కీ' మధ్య దూకు, 1560,000 మైళ్ళు. ఆ Mae 
భూమిమె ఢడల్ల_ లు జల్లుగా కరరిసేర్యు,:-. గడచిన a శతోల్లంలో ఎప్పుడూ అంత 
అద్భుత మైన “జల్లు కనిపించ "లేదట. 'సిమిపానికి దాదాపు, 400 చెప్పున ర గంటల 
కాలం ఈ జల్లు. కురిసింది. 






189 లో ' భూమి మళ్లొ అదే చుక్టు కట్టక దగ్గరగా వచ్చింది. కాని 
అప్పటి! స నెలలకు పూర్వమే. అది భూమి. ఏ కళ్ల న్లో త్ర తన “కక్ష్య కలిసే చోటినుండి 
చాతి న ళోయింది. అందుచే ఉల ల జల్లు కనిపితిచః దు. 

వషంత్తా 'లెలీసిన వాళ్ళు త శ చుక్త కలం ఇం కెప్పుడూ భయపడ 


' . 
ద ల దాతల న. " 
= | చై ఆ కా ఖ్‌ నాం ga 
m= కి హై 





శ జి 


pa హొష్మకేలా న! పృష్ట అకజతోంచి. టరేవడ్డవన అనేన జహా, 


ig 


తోక చుక్కల శిధిలాలు 
14. ఉల్కలు 
వోకచుక్క-లు సూర్యుః సమిోాపించినప్పుడు సూర్యడు వాటిలో ఉన్న పదా 
ర్ధాన్ని విరి సమ్మ" శాొడమీ ఆప పడార్థనే వాటిగోకలుగా వమూపనుందనీ ఈ నో 
ష్‌ 
షె 


శ్రీణించి పోతాయని మరు వెనుక చదివారు. ee 
పదార్ధం బుంతా అవకాశంతో కథిసి పోతుంది. అవకాశంలో కావట నరక నూళిడంది., 


క్‌ గ్రాలు (5 et అ 


క. లో అది గనాళియె కలసి పోతుంది. కికొ-క్క-పూడు ఈ శ '"కపదార్థం భూమికి 
దగ్గీగగా వస్తె ఆ రజం కేల చు జల్హున రాలుతుంది. అప్పుశు ఆకాశంచె వేలకొద్ది మత 
బాలు కాల్సినట్లు ఉంటుంది. (పతి ఏ దీనా నవంబరు 14 వ లేదీ నాడు ఇట్టి జల్లు 
కురుస్తుంది. 


మారు శ్రద్దగా ఒక గంటసేపు (పతిరోజూ ఆ కాశం వైపు చూస్తే అక్క-డక్క-డ 
నశ్ష్యతాలు విరిగి పడుతూ ఉన్నట్టు నిస్తుంది. అట్లా పడుకున్న మరి నిజంగా 


“వె శాల 


ప నక ( తొలనుగూర్చి కొంచెం తెలిసిన మోము కావని వెంటనే చెప్పగలరు, 


తోక చుక్కల శిథిలాలు 

ఫన్‌ మనం ఉలాా-పొతములు అంటాము. అంటే ఉల్కలు పడడం అన్న 
మాట. చచ్చిపోయిన లేక చిక్కిపోతూ ఉన్న నోకచుక్కల చిన్న చిష్న ముక్క-లివి, 

శోకచుక్క- తల జేజెటీగలు ముసిరిన తేనె పట్టులా ఉంటుంది. తె నెటీగల్లా 
కన్సిస్తూ ఉన్న చిన్న చిన్న భాగాలు అంమలోంచి ఊడి రాలిపడితే భూమిమోద 
ఉల్యా-పాత వూతుంది. అది బక పూనలకుప్ప వంటి దనుకొొండి. పూసలు చెదిరి 
రాలిపోతే కుప్ప ఎక్కడుంటుంది ? ఈ రాలిన పూనలు లక్షల కొద్ది మైళ్ళు 
చెదిరి కొన్ని భూమి్మిఎ పడతాయి, 

జాగ త్తి తగా ఆకాశం చూ స్తే (పతిర్మా తీ ఆ కీడుకు తక్కువ కాకుండా ఉల్టా 
పాతొలు చూడవచ్చును, ఒక్కొక్క నాడు 60, 70 కూడా కనిపించనచ్చు. జ 





బాలవిజ్జాన సర్వస్వము 


మనభూమికి రెండువందల మైళ్ళ 
దూరంలో మన వాతావరణం 
(పవేశించిన ఉల్క-లు తప్పతక్కి- 
నవి మన కంటికి కనిపించవు, 

నోకచుక్క-లు ధూళియొ 
విశ్వఘాన్‌లో కలిసి పో 
యని వెనక చెప్పాను. ఈ 
దుమ్ము దినానికి 6 టన్ను ల 
చొప్పున మనభూమిపె పడుతూ 
ఉంది. మోాగడి శాడ్బినప్పుడు 
నచ్చే దుమ్ములో కొంలెనా ఈ 
ధూళీ అని నమ్మండి. 


మరీ చిన్న వాటిని విడిచి 
చెటి కొద్దిగా పెద ఉల్క-లను 
I) (2 (టు 
లెక్క-వే సే ఇవి బహుశా 
146,000 మిలియన్లకు తిక 
వుండదని తేలింది. గడచిన 
8000 సంవత్స రాబ్లో ఉల్క-లు 
భూమిపై 10 లక్షల టన్నుల 
పదార్థం తెచ్చి వసేయని ఒక 
థి ల 
' అంచనా. 
ఉల్క (కిందికి వచ్చినకొడీ ఈ విధంగా వెలిగి, మాడి బూడిదై పోతుంది 





ఆకాశంలో ఉల్కలు (పవావాంగా తిరుగుతున్నాయి. 1947 తో లవెల్‌ ఇట్టి 
ఒక ఉల్కా-[పనాహోన్ని కనిన పెట్టాడు. ఇంత నరకు కని పెట్టిన ఉల్యా-(పవాహాభో కెల్లా 
ఇది పెద్దది. (పతి వడు సా “లలల మధ్య బది కనిపిస్తుంది. 


ఆకాశంనుండిపడే వ[జాలు 
"ఐతే పతక రూపంలో భూమిమిోద “పెద్దముక్క-లు కూడా పడ తొయి. లండన్‌ 
ean ఇలాంటి ముక్కలు 500 భ(దిపరెచి ఉంఛారు. ఇవి కొన్ని రాతి 
ముక్క-లు ; కొన్నిటిలో ఇనుమూ, నిక్కెలూ ఉంది. కొన్నిటిలో వ(జాలు కూడి 
ఉన్నాయి. --మొ'త్రానికి మన భూమిపై ఉన్న లోహాలన్నీ ఈ ఉల్క-ల్లో కూడా 


॥ 140 


తొక చుక్కలు 


ఉన్నాయి. ఇందులో ఆశ్చర్య ముముంది * సూర్యకుటుంబమం తా ఒకే పదారంగో 


యథ 
చేయబడింది కడా! 


పదల లు 
(a) Sp 
G స్‌ = 2 3 ణి యలు మళ ది వ చ స్తీ 
భూమిమై పడ్డ పెద్ద ఉల్క-లలో నైరుతి అ(ఫికాలో పడిన వొకటి, ఇఏ కేనలం 
రాయి. దీని బరువు 70 టన్నులు. పొడవు పప అడుగులు ; వెడల్పు ఒడి అడుగులు; 
దళం నాలుగు అడుగులు. ఇంత పెదరాయి అదృష్టం వశామూ ఏ పటణం పెనా 
ou వు — A) షు 
పడక అడవిలో పడింది. 


ఆరిచోనాలో పడ్డ ఉల్క- అన్ని టిక 0౦కు 'పెచవట | కని అది పడు కనిపించ 
టంబేదు. అది గొయ్యి ఐన-నోబ వ(జాలు పొంత కాయట | 


దానికీ ఎదురుగా ఉల్క-ల ప ఓకటి వప్పటికి సరా చళ్ళ (కించట 
కట్టాను. అందులో 17000 పౌన్లు బరువుగల. 510 ఉల్క-+* సన్నాయి. ఇందులో 
ప గూర్చిన పరిశోధనలు క జకుగు తున్నా. మం. ఈ మ్య్యూజయమ్‌లో 
ఉన్న ఉల్క-లు 60 రకాలవి. 


1908 లో ఉ త్తేర మై వీరయాలో కౌన్‌ అన్న: “వోట ఉల్కలు పెద sa 
పడ్డాయట ! ఆ (పాంతలో లక్షలకొద్ది చెట్లు నళిం చేయి. "పెద్ద గోతు ఉజాయి, 
ఏటే ధ్వని 400 మైళ్ళ వరకూ వినిపించింది. 


8 లక్‌! 
ర 
9 


వి 


(పక ్రిలి చి కౌలు ఎంత క్లో చూడండి ! 





ER 


Su 





బొలవిజ్జాన సర్వస్వము 
15, చెలెసో_పు 


ఎన్ని నకలు కనిపిస్తాయో వాటి పట్టిక తయారు చేశాను తం కొడుక లిబాం, 
వాటి సంఖ్య పదివేలకు మించ లేదు. వాళ్ళే ఒక చి చిన్న కుల తనోప్పలో చూచి నకి 
(తాలు మళ్లా లెక్క పెట్టారు లలి, ౮42 చుక్క-లు కొగ్చాంచాయి. 


ఇప్పటికి ప పద దకొండళ్ళ (కిందట (పపంచం అన్ని నో శరన. మన ఈ తిక ంటికి 


ఆకాశం-పై వి ఉన్న నక్ష లొ లలో ఇవొక లెక్క_లోశే రావు నాటి అక్క 
వందలాది కోట్లలో చెప్పాలి. 16వ శెతొబ్దం నుండి నేటి వరకు ులెస్లోపులు 
(క్రమంగా "పెద్ద వాతున్న కొలది చుక్కల పరిమితి కూడా సపెరిగిపెతూ ఉన్నది. ఇపుడు 
వాలొమర్‌ పర్వతం మాద పెట్టిన 200 అంగుళాల అధ్లు కొలతగల చు లెస్తోఫు 
బహుతా 500,000,000 నక్షకాలనూ, 10,000, 000 నబ్యులాలనూ కకాపించ 
వచ్చును, 








1590లో చోహా౯ా, జకారి 
యాన్‌ జాన్సన్‌ అనే ఇద్దరు డచ్చి 
"దేశస్థులు లెస్టోవు కసిపెట్టా 
వాళ్ళకు ఈ ఉద్ధేశం న. a గి ay 
వాళ్ళు ఇద్దరు పిల్లలు. మోసాల hE 
పస సు సు లో చనాలు 
తయారుచేసి అ వృత్తి, 
ఒకసారి జోహాన్‌ విల్హలు అద్దా 
లలో ఆకాశం చూస్తూ ఆడు 
కొంటూ ఉన్నారు, ఓక ఫీల క 
౧౧ గాజువిళ్ళలతో ఆడుకొంటూ అలెహోపున సాధ్య ము 
వాడు రెండు అద్దాలు వుచ్చుకొని చ్చి పిల్లలు 

ఒకదాని మ శిన్నగా ఉంచి చూస్తి చర్చి నీఖరం చాలా దగ్గరకు వచ్చి ఉత్రసిక్రి 
కనిపించింది. “నాన్నా! ఈ తష మూడు” అని తం డిని పిలిచాడు. తంగడికి 
అద్దాల్లోంచి చర్చి శిఖరం చూపించాడు. తండికి బాలా సంగోవం కలిగింది. అతడు 
అట్టలతో ఒక గొట్టం చేసి దానికి రెండు వైపులా శెండు' అచ్లాలుంచి మారిన్‌ 


అక స అతో మ. మే మొదటి బభెస్టోవు, 


ray = 


మొసర్చిన 


గలీలియో దొలిసో డవు 
ఈ విషయం 7లీలియోకు కెలిసింది. అతడు ఇలాంటి టే మరొక కొ లెన్టోఫు 
చేసుకొని దానితో ఆకాశం పరిశీలించాడు. గెలీలియో అందులోంచి చర్చి శిఖరాన్ని 


112 


(15) 


కాకుండా చెంది వందల] ష్ష్‌ పూసపొక్తు, 


పె పరంతొలు కనిపంచేయి.. పెలెప్లోవునో 


చందుడి పె 


(a) 


ఫలించిన ఎ వాగు “లిలవీయో, 


వాళ వై ఖో 
మ ర 


గ. 


€ 


Se 


లొ 


అతడికి క్రొ త్తి (బపంచం క్రనపీంచింది. 
మొట్ట మునట అకాశం పరి 


తేర్యాత పండు వందల ర రం వరకూ కశులన్కోవు ఎక్కువగ 


అకివాది కాలేదు. 


అదం ఒక తమా చేసిన్టు స కనిపి స్తుంది. 


a 


దాని అభివృద్ధికై (పయతల్ని 


ళ్శ 


\ంచ తేదు. 


శ 


ఎరు గో 


3 
6 


ఇప్పటికి వ నూ శశి , (క్రిందట 15 అంగుళౌల అడు కొలత నల 
ళ్ళా పాతికేళ వరకూ ఎవ్వరూ 
“nN 


1868 లో ఇంగాండులోస గేట్స్‌ హాడ్‌లో 25 అంగుళాల మెలెస్కోవు ఒకటి 
పెట్టారు. ఆ కాలాని కది (పపంచంలో కెల్లా పెద్ద 


విల్చకా నక్షత్ర థొ 


118 


క లెస్కో-వు, దూర దూర బెశాల 





శ. శ్‌ కాక అభ కై రొ శ అ న XY Cos ఇట 
నుండి డాన్ని చూడ్డానికి శౌ న్ర్రజ్ఞులు వచ్చేవాళ్ళు. దిన్ని చూసి అనాను లిం 
అంగుళాలది ఒకఓ తయారు చెసుకొన్నారు, తర్వాతే శ లనాపు తర తరగా 
ఆఅభివుది చెందింది, 

2) అధ 


1895 లో షోముల్టర్‌. పర్వతం (కాలిభోగ్నియా, అమెరికా) పె లిక్‌ నక్షత 
శాలలో 86 అంగుళాల దూరదర్శిని పెట్టారు. మరి నెండేళ్ళ తరవాత ఎర్‌ నక్ష్మతే 
శాలలో 40 అంగుళొలది వచ్చింది. 


1845 లో విలియం పార్పన్స్‌ అనే ఒక ఐరిషి జమోందాగు 72 అంగుశెల 
బలెస్కో.ప్రు తయారు. చేశాడు. మరి 80 ఏళ్ళ వరకూ (పపంచంలో కెల్లా పెద్ద 


దూరదర్శిని అందే. 1918 లో షై పర్వత నక్ష తశాలలో సరిగ్గా మం తె పెద్ద 
అద్దంశో ఒక కులెస్మో_ప్రు కట్టారు, దీన్ని పోతవోసింది 'బెట్టయంలో. 


sl 


విల్పకొ న నక్షతశాల దూరఎర్నిని 


చ్‌ తర్వాత జార్జి విల్లిన్‌ రిక్తు ఇప్పుడు విల్పన్‌ నక్ష్మత్రశాలలో ఉన్న నూరు 
అంగుళాల అలెస్కో_వ్ర తయారు చేశాడు. దానికే ఆ కాలంలో ఒకలమక్రా 25 వేల 
పౌండ్లు అంశు.. 15 _ 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది. తయారు 
కావడానికి 9 వళ్ళు పట్టింది. దాని బరువు 100 టన్నులు. మొన్న మొన్నటి 
వరకూ (పపంచంలో శెల్లా ఇదే పెద్ద బలెస్కోపు. 


ఈ దూరదర్శినిలో 1,500.000,000 నక్ష(తాలు కోనిపించేయి. నాలుగు 
కోట్ల 50 లక్షల కాంతి సంవత్సరాల మేర ఆకాశం ఇది శోధించ గలిగింది. 

శాశ్ర్రుజ్ఞులు జ్ఞాన పిపాసువులు. అంతటితో తృ్తి పడతారా? ““శి000కోట్లకు 
తక్కు-వ ఉండవు. నశ్షతాలు, వాటన్నిటినీ బూడాలి” అన్నారు. “60 కోట్ల 
కాంతి సంవత్సరాలకు తక్కువ ఉండదు విశ్వం సరిహాద్దు " అన్నారు. 


అయితే ఇంతకంకు పెద్ద అద్దం తయారు చేయడం సాధ్యంకాదు అన్నారు 
నాటి కాచ సార్మిశొమికులు. 


200 అంగుళాల కటకం 
“ఎలాంటి గాజుతో ఇంతకంశు సెద్దఅద్దం తయారు చేయవచ్చును 1 అన్న 
'విషయంమె ఎన్నో పరిశోధనలు జరిగేయి. "చివరకు సెశెక్స రకం గాజుతో 200 
అంగుళాల అడ్డుకొలతగల అద్దం తయాదు చేయవచ్చునని "తేలింది. అమెరికన్‌, 
జర్మన్‌, (బిటిప్‌ ఇా న్ర్రజ్జులు కమిటీ ఒకటి డానికి కోవలసిన వర్పాట్లన్నీ చేసింది, 


12 లక్షల పౌండ్లు అంకు 1 కోటీ 80 లక్షల రూపాయలు డానికి ఖర్చవుతుందని ' 
అంచనా వేశారు. 


114 


జలెసో_పు 


ఇంత పెద్ద అద్దం తయారు చేయడం జ్యోతిశ్నాన్ర చరితలోనే కాక గాజు 
పర్మిశమలో కూడా ఒక అపూర్వ ఘట్టం, 1984 లో పని (పారంభమైంది. దాని 
కోనం అన్నీ (పత్వేకంగానే తయార యాయి. 20 అడుగులు అడ్డు కొెలతగల పొయ్యి; 
నలక టన్నుల పెక్సుగా జా; 2000 డిగీల వేడి ఇచ్చి దానిని మూడు వారాల 
వాటు కరిగించారు. 

ఇదంతా చూడచానిక్‌ చేర దేశాల. నుండి శా ప్రజలూ; మవరాపరులూ 
వచ్చాము. జకువేల మంది వరాసూ ఉండ గా మార్చి 5, ఆదివారం ఉదయం 
(బ్రహ్మాండ మైన ఆ అద్దం పోతపోశారు. క్షణక్షణం తాన్హ అలం ఆతురతతో చూన్తూ 
ఉన్నారు. ఎక్క-డా ఏ వోషం రాకూడదు ; వదొనగూ ఉండి పోకూడదు. ఒకసారి 
ఆవేడికి ఆగలేగ వోత అచ్చు విరిగి పోయింది. ఇంత (పయత్నము భగ్నమై బోయే 
టట్టనిపించింది. నంటే సైంటిస్టు లందరూ తమలో తాము ఆలోచించుకొని ఆ పొర 
పాటును సరిపుచ్చుకొన్నారు. పోత పూర్తి అయింది, 

అద్దం చల్లారడానికి 10 నెలలు పట్టింది. అలాంటిచే మరొక అద్దం తయారు 
చేయాలన్నారు. ఒక్కొక్క. అద్దానికి 15 లక్షల రూపాయలౌాతుంది. ఐనా విజ్ఞానం 
కంశు విలువైన దేముంది ? 


1985 లో రెండవ అద్దం తయారైంది. అప్పుడూ ఒక అపాయం సంభవించింది. 
న్యూయార్కు లో పెద్ద వరదలు నచ్చేయి, నీరు ఫ్యాక్ట రీ గోడల వరకూ వచ్చింది. 
ఫ్యాక్టరీ చుట్టూ కట్టలుకట్టి సీకురాకుండా ఆపడానికి రాతి రాతంతా వంద కొద్ది 
జనం పనిచేశారు. అందులో ఎక్కువ మంది వాలంటీర్లు. అక్క-డి వారి విజ్ఞాన పీతి 
చూడండి. మొత్తానికీ వరదనీరు ఫ్యాక్టరీకి రాకుండా ఒక్క-రా(తిలో వాళ్ళంతా 
గట్లు "వేశారు. 

పాలొమర్‌ కాళి ఫోర్నియాలో 6,000 అడుగుల, ఎత్తైన పర్వతం. అక్కడ 
ఆకాశం నచ ౦గా ఉంటుంది. దానికి దగ్గీరగా అకా పెద్దపట్టణం'లేదు. అందుచేత 
పట్టణం వెలుతురు ఆకాశ సరిశీలనానికి అడ్డురాదు. గాలి కూడా అక్కడ 
(పశాంతంగా ఉంటుంది. ఆకాశ పరిశీలనకు అది కూడా అవసరం. అందుకోసం 
ఈ కో త్తే శులెస్మో_ప్రు స్తాపించడానికి పాలొమర్‌ పర్వతం ఎన్నుకొన్నారు. 
ఈ పర్వతం దానికి అను వైనదని తేల్చడానికి 5 వళ్ళ పరిశోధన కావలసి వచ్చింది. 


ఏిల్సక్‌ పర్వతంపై ఉన్న 100 అంగుళాల అద్దంలో ఆకాశం అంతా మూడ 
టానికి వీలులేదట ! ఈ పాలొమర్‌ చులెస్కో-వుతో ఆకాశ మంతా చూడవచ్చును. 
ఎటుపడికే అటు దానిని తిప్పడానికీ, జరపడానికీ వీలయ్యేటట్టు కట్టారు. దాని 


115 


బాలవిజ్ఞాన సర్వస్వము 


కోసం (ప క్యేకంగా కట్టిన నక్షత శాలలో (పతిభావంతు బైన ఇంజనీర్లు తము బుద్ద 
Se వినియోగించి దాన్ని స్థ సావించారు, నలె అడుగుల పొడవూ, 30 అడు 
గుల ఎత్తూ క క్‌ల (ప తేక యంత్ర నపోయంతో దానిసి అతి భద్రంగా న్య్యూయామ్కు- 
నుండి పాలొావును పర్వ ఆానికి తీసుకు "వెళ్ళవలసి వ నచ్చింది. కట్టడం; మన అంక అల్య్యూ 
మినం కోకు తాపడం చేశారు. 


పోతపోసిన అద్దం ఒక వర్‌ కండిషన్స్‌ హోలులో పె టి ఆకురాయితో నునుపు 
చేశారు. డానినల్త 2 ire గాజు వొడి వచ్చింది. ఈ ప్త నునుపు చేయడానికి 
ఒక సంవత్పరం పట్టింది. 


అద్దాలు నించిన గొట్టం 70 అడుగులు పొడవు. దాసి అడ్డుకొలత ౨0 అడు 

ఎంత (బహ బండ మైన గొట్టమో చూడండి. ఆ గొట్టం, దానిలో అద్లాలూ, 
ne అన్నీ కలిపి 800 టన్నులు బమనవుంది ఈ కెలెస్కో ఫు, ఇప్పటి (సపంచెప్తు 
అద్భు తాల్లో ఇదొకటి. 

పరిశీలన చేసే వాళ్లు అద్దాన్ని తాము పరిశీలించ వలసిన (పాంతం నైపు తిప్పు 
తారు, తక్కిన పనంతా మాం చేస్తుంది. ర్‌0 కోట నక్ష తాల, కోటా గబా క్రిక్‌ 
నెబ్యులా లనబడే నక్షత కుటుంబాల ఫోటోగ్రావులు తీసారు. దానికి నాలుగేళ్ళు 
పట్టుతుంది. స శ సంసా స్ట భ్‌ 

భూమి గుండనిచై వంచే 'కేకపోయి ఉన్న కుతే ద బఅుఆస్మో_ పునో అమరికా 
నుండి ఇంగ్లాండులో ఉండే మనుష్యులను సులువుగా చూడవచ్చు. ఇది. అంత 
దూరంలో. ఉన్న చం[ద్రుణి మనకు 24 మైళ్ళ .దగ్గరకు తెచ్చి “పెట్టుతుంది కడా! 





భారత దేశంలో కెల్ల పెద్ద "బనెహన్కోపు కల హైదరాబాదు నక్షతశాల 
ఇండులోని అలెస్కోపు ఆఇద్దం ఆడు కొలత 18 అంగుళాబు 
116 


ఎంతే పెద్దపే రో! భయంకరంగా ఉన్న ఈ వేగు అర్థమిది : సూర్యుని సినిమా 
స లలు తు న వ్‌లెన 'వెషురావంటి యంత్రం. 1981] లో మొదటిసారి దీని 
గాక sO ఆఅంయిండి. థు -జేళ్ళ తర వాత అంక మెద్దదె ఒకటి కట్టారు, దాన్నొక 
స్తంభంమోద స్థాపించాపు, 1986 జూలై 1 వ సౌదీ నాడు సూరు సిపె మంటలను 
మొదటిసారి ఫోటోతిళాము. (పతీ రోజూ దీని సూర్యుని ఏవిధ భాగాల ఫోటోలు 
వీచూ ఉంటాము, సూర్యుని పై మచ్చలను గమనిస్తూ ఉంటారు. సూర్యమండలం 

జబల్‌ లు అ. p 

మ్యాపు తరయారొతుంది. 


ఇలాంటి యంతం ఒకటి పాలొమర్‌ పర్వతం పై పరో పెట్టాము. 


పాలొవముర్‌ పర్వతం పై జరిగ ఆకాథ కోధన 100 వళ్ళ వరకూ విశాల 
విశ్వాన్ని గూర్చి మానవుడి ఊోహకుకగడా అందని అద్భుత మైన పవవు.మాలు. తెలుప 
గలదని శతకల ఆశిస్తున్నారు. 

విశ్వంలో మన భామిలోనైనా, మెక్క-జైనా (పాణం ఉందా! నక్ష (త్ర 
"కొంతిని మనం ఎందుకైనా ఉపయోగించుకొ వచ్చునా (i సూర్య కాంతిని ఇప్పటి కం కు 
ఇంకా ఎస్క-వ (ప్రయోజనాలకు వాడుకో గలమా? విశ్వం నరిహాద్దు "లెక్క_డ 
ఉన్నాయి. ఇధి అనంతమా 1 లేక దానికొక అంతం ఉండా ? ఇలాంటివే అనేక 
(ప్రశ్నలకు జవాబు ఇన్వగలదు పాలొవమక్‌,. 


lt. చెలెస్మో_పు స్వంతంగా తయారు చేనుకొండి. 


మనం స్వయంగా నే కులీస్కో_పు తయారు చేసికోవచ్చు. అందులోంచి 
వరా స్తే మనం ఇదివరకు చదువుకున్న చందుసిలోని "పెద్ద కొండలూ, అరిపోయిన 
అ న్న పర్వతాలూ కనపడుతాయి. చందుడు మన కెంతో దగ్గరగా ఉన్నట్టు కనబడు 
తొడు. రోజూ పకిశీలన చేస్తే ఇది ఎంతో కుకుం రు కం రోజున 
అక్క- డి "పెద్ద పర్వతాల కొనలమోాద సూర్ముసి కిరణాలు పడి, (క్రమ (క్రమంగా 
పౌర్ణమి నాటికి అన్ని పర్శ్యతాలూ తెల్లని కాంతితో నిండిపోతాయి. అప్పుడు 
చంద్రుని మోది (ప దేశం అంతా మిల సలా మెరసిపోతూ ఉంటుంది. 

ఈ శులిస్కో-పు ఎలాగ తయారు చెయ్యడ మో తెలుసునా * అనలు అలి 
స్కో-వు అం కు శెండు కొనలా భూత అదాలున్న ఒక గొట్టం. ఈ గొట్టాన్ని దేనిశు* 


చేసినా పరవా లేదు. మనం అట్ట కాగితాలు చుట్టి, గట్టిగా అయులాగ అతికించి 
తయారు చేధ్హూం, 


117 


బొలవిజ్ఞాన సర్వస్వము 


మొదటి రెండు అంగుళాల మందమూ, సుమారు ఒక గజం పొడుగూ ఉన్న 
కడ్డి గ్రీల్లి సికొనండి, అట్టకాగితం నమానంగా తడిచేసి, బల్బమిోద పరవండి. కః కి దానీ 
మోద పెట్టి, ఒక చుట్టు చుట్టాలి. మిగిలిన కాగితం మోద పల్చగా జిగురు పూ మూలి. 
"మొదటి చుట్టశో న నస కడ్డీని గట్టగా చుట్టుకుంటూ నస్తే గట్టి గొట్లం తయారవుతుంది, 
పీనిమోద ఇదేవిధంగా ఆండు షట జ పళ చుట్టి ఆరబెట్టాలి. కొన్ని గంటలు 


ఆ కేనరికి కడ్తి ఫ్టీర్సి సివేయవచ్చు. గొట్టం మాతం గట్టిగానే త సన 


కప్పుడు క ళ్ళ Te అమ్మే దుకాణానికి వెళ్ళి శులెస్మో_పుకి పనికివచ్చే భూత 
అద్దాలు పెద్దది ఒకటీ, చూసేది చిన్నది ఒకటీ తీసికొనిరండి. దుకాణచారుని “అడిగితే 
జ శేంచదూరం చెప్పుతాడు. అది 80 అంగుళాలు అయితే వున గొట్టం పొడుగు 
కూడా అంత ఉండాలన్న మాట. అది 24 అంగుళాలే అయిశే గొట్టాన్ని అంతే 
క తిరించుకోవాలి. 

మారు కొన్న భూత అద్దం ఈ గొట్టంలో సరిగా పట్టితే మంచిదే, 'లేకపోకే 
ప్లై విధంగా మరికొన్ని అ గొట్టంలో చుట్ట బెట్టి బిగువుగా పట్టించాలి. 
తరవాత ఒక అంధళం వెడల్పు, ఒకసారి చుట్టిలే నొట్టంలో సరిగ్గా పనే పొడుగు, 
ఉన్న రెండు అట్టముక్క-లు తీసికోవాలి. ఇందులో ఒకటి "పెద్ద కొట్టం నొనకు మూడు 
అంగుళౌల దూరంలో లోపలి వెపు అతికించాలి. బాగా అతుక్కు_న్న తరవాత భూత 
అద్దాన్ని దానికి తగిలేలాగ గొట్టంలోనికి ఎక్కించాలి. ఇప్పుడు రెండవఅట్ల వలయం 
లోపల బిగువుగా పెట్టితే భూత అడ్డం గట్టిగా నిలుస్తుంది. ఈ రెండవ అట్టముక్క_ను 
అతికించ కూడదు. వీమంళే అప్పుడప్పుడు భూత ఈ అద్దాన్ని తీసి పరిశుభం చేయ 


వలని వసుంది. 
అయన 


ఇప్పుడు మనం బూడడానికి చిన్న అద్దము పళ్లే అంత శై_వారం ఉండేలాగ 
చిన్న గొట్టం తయారు చేసికోవాలి. ఈ నొట్టంలో ea ముదటిలాో అద్దాన్ని 
బిగించాలి. పెద్ద గొట్టంలో పజేలాగ ఒక గుం[డని కొయ్యముక్క- తీసికొని చిన్న 
గొట్టం పు క్‌ రం[ధం దాని మధ్య చెయ్యాలి. చిన్నగొట్టం ఈ కొయ్యాముక్క- 
తోనూ, కొయ్య పెద్ద గొట్టం రెండవ కొనలోనూ ఏీగంచితే మన అ లస్మో_పు 
పూర్తి అప్రతుంది. 
. రాత్రివేళ భూత అద్దం చందుని వైపు (తిప్పి, చిన్న గొట్టం వున కంటి దగ్గర 
పెట్టుకుని, ఆ చిన్న గొట్టాన్ని ముందుకు వెనుకకూ జఎవితే సరియెన దూరానికి 
అద్దాలు సర్దుకోగానే మన చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నబ్బు కనిపిస్తాడు, 


118 





భం న కలో ము 
l. విశ్వంలో మనభూమి 


పరంతాొలూ, సము[చాలూ, నదులూ, అరణాాలూ, ఎడారులూ అనేక 
కోటే జీవరానులూ కల మన ఈ విశాలఘామి అనంతమైన మహాోవ కాశంలో ఒకచిన్న 
ధూళికణం లాంటిది, 


మన భూమి చుట్టుువక్క ల మండుతూ ఉన్న కోటానుకోట్ల నక్ష తాలు, 
నెబ్యులాలు తిరుగుతూ ఉన్నాయి. లక్షలకొద్ది సూర్యులూ, (గహోలూ కాలి బుగ్జి 
ఐపోయాయి. కోఖకొలది నంవత్పరాలు గడచిపోయేయి. అనంతకాలంలో కొన్ని 
కోట్ల నంవత్పరాలంకే "పెద్దవిషయం కాదు, 


ఈ మహావిశగంలో అనలు మనభూమి ఒకపెద్ద తలెక్కలోనికేరాదు. మన 
సూర్యుడితో పోల్చి చూస్తేనే భూమి వాల చిన్నది. భూమి ఒకసారి సూర్యుడికి 
కొంచెం దగ్గిరకువసే దాని మంటలోపడి ఒక పెద కార్చిచ్చులో గడ్డివువ్వులా కాలి 

౧ జాన్‌ Mn a) Cs 
ఊరుకుంటుంది. ఇటువంటి మనసూర్యుడిక ంజు లక్షలకొద్ది "పెద్దవైన లక్షలాది సూర్య 
గోళాలున్నాయి. 


నూర్యులూ వాటి (గహోలేకాకుండా (పపంచాలకు ఫుట్టినిళ్లేన నెబ్యులా 
లున్నాయి. ఒక నెబ్యులామధ్య మనభూమిని పెట్టితే పసిఫిక్‌ మహోసము(దంలో ఒక 
బటాణీగింజ వేసినట్టు ఉంటుంది, ఈ మహావకాళంలో మునభూామి ఎంతచిన్న దో ! 
భూమి అనే వింతరథంలోకూర్చొని సూర్యువిచుట్టూ అపరిమితమైన వేగంతో 
(పయాణంచేస్తూ ఉన్న వసనం ఇంత మా,(తానికి చిన్న పోనక్క-ర లేదు. విశ్వంలో మన 
119 


లాం లో లో 
బాలవిజ్జా న సర్వస్వము 


చిస్నభూమికికూ+డా ఒక గొరవస్థానం ఉంది. అద్భుతమైన ఈ మహావిశ్యంలో, కోట్ల 
కొద్ది (పపంచాల్లో మనభూ మః తో ఒక స స గురు, బుధ, శనులనంటి 
[గ్రహాలతోక లిసి నిమిపొనికి వెయ్యి మైళ్ళ వేగంతో నూ డిచుట్టూ తిరుగుతూ, 
సూర్యకుటుంబం అంతటితోనూ సెకండుకు 12 మైళ్ళ Woe ఏక్క_డికోపోతూ 
ఉండడం ఎంతనొప్ప సాహనమో చూడండి, 


ఈ కోట్లకొద్ది బంతులతో ఆశకాశిమనే మైదానంలో భగవంతుడు ఎవరితో 


అడుతున్నాశో | “వోల్‌ికూడా మనకు తెలియదు. 


సృష్టి దృశ్యం 
మన ఈ చిన్న (పపంచం ఎలాతమా రెందో ఆలోచించండి, 
చిత కారుడు బొమ్మ వేస్తూఉం శే అతని పనిమాస్తూ నిలబడ్లంలో ఉన్న 
ఆనందం అట్లానిలబడ్డ వారి శే తెలుస్తుంది. కుమ్మరి చక్క-ని కూజాలుచేస్తూ ఆం చు, 
అతని సాన గిరగిరా తిరుగుతూ ఉండి, అతని చేతులూ వేళ్ళూ సున్నితమైన రూ వాన్ని 
నవరిన్తూ ఉన్న ప్వుడు చూడండి. మోకు ఎంత ఆనందంగా ఉంటుందో ! 


భూమి సె కరార్చుండి మహాోవ కాశంలోనికి మనం (పయాణంచేస్తూ భగ 
వంతుడు (ప్రపంచాలను ఎట్లా సృష్టిస్తున్నాడో చూస్తూ ఉంకేనో! అప్పుడు మో 
ఆనందానికి మితి ఉండదు, విశ్వనృష్ట్‌ ఎలా జెతుందో చూద్దాం, నడవండి. 

ఖాళీగా మనకు కనివిన్తూఉన్న ఆకాశమంతా నిజంగా ఖాళీగాలేదు. అది. 
మసకు కనిపించని ఒక అద్భుతమైన పదార్థంతో నిండిఉంది. దానిని “ఈథర్‌” 
అంటారు. అక్క_-డక్క-డ ఈ వదార్థంలోంచి ఒక మేఘం మొల కెత్తుతుంది. ఆ మేఘం 
ఎలా మొలశెత్తుతుందో ఎవరు చెస్పగలరు ! నృష్టికి అబే (పారంభమేమొ ! 
ఆ మేఘంలోంచే భగవంతుడు (పపంచాలు సృష్టిన్తూ ఉన్నా దేమో, 

శాన జులు కు లెస్కో-వులతోనూ, స్పెక్టా)స్కో-వులతో నూ ఈ మేఘాన్ని 
ae అందులో ముఖ్యంగా "రెండు వాయుపదార్థాలు ఉన్నట్టు శెలిసింది. అవి 
హైట్‌ కోజక౯ా పాలియమ్‌ వాయువులు, 


“ కావచ్చు అందులో వింత వముంది ?'” అంటారు మిరు. (పపఠలచాలన్నీ ఈ 

"రెండు వాయుపదార్థాలతో న చేయబడ్డో'యంశే నిజంగా వింతక లు7పతుంది మాకు. 
మన (పపంచంలోస సమస్తానికీ ఈ శెండు వాయుపదార్గా'లే తల్లి 4 దండ్రులు, 

. (పారంభంలో ఈ మేఘం బాలా పల్చగా జం మనం. వీలు స్తూఉన్న 

గాలికంశు పల్చగా ఉంటుందిం సృష్టి సోగ్‌నకొద్ది:' మేఘం. ముడుచుకుపోతుంది? . 

120 


(14) జీవమృ.రిక 
ళ్శ లీ నో 


పై 


అందులో కొ త్తపదా రాలు తయారాతూ ఉంటాయి. అది చిక్క-పడుతుంఏ, మంద 
మెక్కు-తుంది, గ ట్రెపడుతుంది, దానితోపాటు వేడెక్కుతుంది. అది అపరిమిత మైన "వేడి, 
దానిలో ఇనుము మొదలైన అనేక లోవోలు తయారౌ తాయి. 


(క్రమంగా అదంతా ఒక సూర్యగోళం గా త మూకౌతుంది. (పారంభంలో 
అపరిమితంగా వ్యాపించిఉన్న సూర్యుడు ముడుచుకుపోయి మనసూర్వ్యుడంత క తొడు. 


- సూర్యుడు ముడుచుకొన్న కొద్ది డాగడిలోని, కొన్ని ముక్కలు ఊోడిపడుతూ 
ఉంటాయి. ఆ ముక్క లే (గహాలాతాయి. ఆవిధంగా ఐన (గహోల్లో మన భూమి 
ఒకటి, . 


వున గాలికంకు ఎంతో పల్చగా ఉన్న ఈధ5్‌ లోంచి ఈ సమస్తం ఫుట్టిందం కు 
అద్భుతంకొదూ 1 మన పరంతాలూ, నము(దాలు, అరణ్యాలూ, ఎడారులూ, 
సమ స్తజీవకోటీ, మనమూ ఒకప్పుడు కేవలం రెండు వాయువులుగా పల్చటి మేఘంలో 
తేలుతూ ఉండేవాళ్ళమం కే ఎంత విచ్మిత్రం ! 4 త్రగాలిశో ఇంత విశ్వాన్ని పుట్టించిన 
సృష్టీక ర్త ఎంతటి మహీమావంతుడ చూడండి. 


8: జీవమృ త్తిక 


మొట్ట మొదట మనభూమి మండుతూఉన్న వాయుపదా రాలతో నూ, (ద్రవంగా 
ఉన్న లోహాలతోనూ కూడుకొన్న ' అగ్నిగోళంగా ఉండేది. ' అడి (క్రమంగా చల్ల 
పడింది. చల్లపడినకొద్ది పౌర గట్టిపడింది. గట్టిపడుతున్న పైపొర చిట్లింది. భూమి 
నిండా అగ్ని పర్వ తాలు పుట్టాయి. భూగర్భంలోంచి ఆవిరి బైటపడింది: ఇందులో 
కొంతభాగం నీరు" మారింది. మరికొంత బొగ్గువులుసుగాలిగా మారింది. ఈ విధంగా 
భూమి పె నసమ్ముచాలూ, నదులూ, వాతావరణం ఏర్పడ్డాయి. గాలి వీటిని కదిలించిండి, 
కెరటాలు చేచేయి; నీటి రాపిడికి రాళ్లు అరిగేయి మన్ను వచ్చింది-అది జీవమ్ము త్తీశ 

కాని సూర్వుడు' 10 కోట్ల మెళ్ళ దూరంనుంచి భూమిపై తన . కిరణాలను 
(వసరించీ ఉండకపోతే ఈ (శమ అంతా వ్యర్థము య్యేది. సూర్యకిరణాలు ఈ 'మృ త్తి 
కలో జీవం పోసేయి, 

ఈ మట్టిలో జీవం ఎలా వచ్చిందో ఎవరికీ కెలియదు. బహుశా ఈవిధంగా 
వచ్చి ఉంటుందని జావా : ) 

భూామిమోాద 'నీరు వచ్చింది. అది చాలా అద్భుతమైంది. అందులో అనేక 
పదార్థాలు కరిగిఉన్నా యి. భూమిమోాద బొగ్గుపులుసు గాలికూ డ భూగర్భంలోంచి 
వచ్చిందని పెనచెస్పాను. మోరు సోడానీటిలో తా? కార్చళ౯ డెయాక్ర్రైడ్‌ అడి, 

121 


నిటిలో కలిసిన బొగ్గుపులుసు గాలిపె సూర్యకిరణాలు పడ్డాయి. దానినల్ల ఒకరకం 
ఏిషం పుటింది, దాసిపె సూర్యకిరణాలు పడాయి, దాని నుండి జీవం మొలకే సింది, 
ఉట షా 2 Ge ద్‌ 
ఇది ఒక ఈహా మాతం. ఇదంతా నిజం కాక పోవచ్చు. సైన్సు ఇంకా కని 
పెట్టని సృషిరవాస్యాల్లో ఇదొకటి. 
లు లు లోగా 
భూమి పుట్టుకనుగూర్ని రెండు ఊహాలున్నాయి. అందులో ఒకటి లా పేసుది, 
| న క్‌ గ 
ఆయన చెప్పిన దిది. 
ఒకప్పుడు సూర్యుడు కుతకుత ఉడుకతూడన్న ఆవిక గోళం. అడి అతి 
“వేగంతో తిరుగుతూడఉం డేది (మంగా అది చల్లపడసాగింది. అది తికోవేగం మరీ 
హపాచ్చైందిం తికగటంలో దాని ముక్కి-లు కొన్ని ఊడి అవి తిరగ సాశేయి. అక 
(కమంగా భూమిగా, ఇతర గహోలుగా వర్పడ్డాయి. (గహాలనుంచి వేకుపడ్డముః గాలు 
చం(దుడివంటి ఉప(గవోలయ్యేయి. 


లాస్లేసు ఊహ చిరకాలంనరకూ శాన్ర్రజులు సరిఅయిన దే అనుకొన్నారు. 
ఆయన ఇదిచెప్పి 150 వశ్లెంది. అతని తర్వాత సెన్సుఎం$ో అభివృద్ది చెందింది కదా! 
ఇప్పుడు లావేస్‌ ఊవా సరికాదని ఖో సివేశారు 


= | ఇరు 5 ఆసు న 
ఛేంబర్లె౯', మాల్ల౯ా అనే ఇద్దరు శ్చ న్ర్రక్టులు ఇటీవల భూమివుట్టుకనుగూర్చి 
మలొక విధంగా ఊహించారు. వారు నక్షాకాలను పరిశీలించి, మన కొండలను 
పర్వతాలను పరీశ్చీంచి ఇలా ఊహించారు : 


చిరకాలం (క్రిందట మనసూర్యగోళానికి (గ్రహాలు లేనేలేవు అది వకాకిగా 
తీరుతూ ఉండేది. అట్లా తిరుగుతూ అదొకసారి మరొక నక్షతం నమిాపాసి!ి 
వచ్చింపె. చం(దకిర ణాలవల్ల సమ్ముదం పొంగినశ్షు, ఆ నక్షతం కీరకకాలవల్ల నూర 
గోళంలోని ఆవిరి పొంగింది. ఆ పొంగిన పదారం ఒక్కా ఊపుకో ఊకిపడింది. అది 
గిరగిరా తిరుగుతూ ఆకాశంలోనికి వెళ్ళిపోయింది. అలా డొడిపడ్డ ముక ల్లో ఒకటి 
మన భూమి. 

స. భూమి వయస్సు 

సూర్యుడికి ఈ అవాంతరం జరిగి ఎన్నా ల్లెందో చెప్పలేము. ఐనా భూమి 
వళఆకుస్సునుగూర్చి చిర కాలంనుండి బుద్ధిమంతులు అంచనాలు వేస్తూనే ఉన్నారు. 

ఇప్పటికీ కొన్ని బైబుల్‌ (గంభాల అట్టల పై భూమివయన్సు, (వాసి ఉంటుంది + 
క్రీ*పూ. 4004లో భూమ, సమస్త సృష్టి ఐందని వాటిన్మైవాసి .ఉన్నది. 

1292 


భూమి వయ వ్‌ 


17వ శతాబంలో బిషప్‌ ఉషర్‌ అనే ఆయన ఈ లెక్క వేశాడు, ఆయన బైబుల్‌ లో 
ఉన్న లెక్కలను జాగ త్తగా పరిశీలించి తేల్చిన తేదీ ఇది. జొరఅన్లర్‌ అనే పర్షియా 
"దేశపు (పాచచీనబువీ. ఆయన కాలానికి భూమి 12 వేల వళ్ళ ముదునలిఅని చెప్పాడు. 
భావిలోనియక౯ బ్యోతిశ్నా ను హలా 5 లక్షల సంవత్సరాలనుంచి మానవుడు భూమిపై 
ఉన్నాడని అంచనా వేశారు. మన (పాచిన బుషులు భూమిపుట్టి అనేక కొట్ల 
నంవత్పగాలెనట్టు (వాశారు, (పాచీనకాలవు ఈ అంచనాల్లో మన బుషులే సత్యాసికి 
దగ్గరగా అంచనా వేసినట్టు తెలుస్తూ ఉంది. 

భూమివయస్సును గూర్చి 19 వ శకతాబ్దంనరకూ సైన్సు ఆలోచించనే లేదు. 
భూగర్భ కొ స్ర్రజ్ఞాలు "మొట్ట మొదట ఈ (పయత్నం చేశారు, 


"పెద్దనదులు అనేకచోట్ల కొండలను తొలుచుకొని (పవహిస్తూ ఉన్నాయి. 
కొన్ని చోట్ల నదులు కొండల్లో పెద్ద పెద్దలోయలను తొలిచివేశాయి. నద్మిపవావాం 
ఇంత పెద్ద లోయ తొలవడాసికి ఎంత కాలం తీసుకొంటుంది * అని అక్క వేశారు 
దీన్ని బట్టి భూమి వయస్సు 10 లక్షల సంవత్సరాలైనా ఐ ఉంటుందని తేగ్నాత. 


నము(చం ఉప్పతనాన్ని బట్టి భూ మివయస్సు 

జాలీ అనే ఆయన మరొక తమాపాపద్ధతి కని పెట్టాడు. సముద్రం నీటి ఉప్ప 
తనం బట్టి భూమివయ స్పు నిర్ణయించ వచ్చును అన్నాడు, (వతి సంవత్సరం (వపం 
చంలోని నదులు కొంత ఉప్పును సమ్ముదంలో చేర వేస్తాయి. జా(గత్తగా "లెక్క వేస్తే 
సాలుకు 15 కోట్ల 60 టన్నుల ఉప్పు నదులద్వారా సము(దంలో పడుతుందని ఆయన 
అంచనా. సమ స్త సము(దాల్లోనూ 1260 కోట్ల టన్నుల ఉప్పు ఉందని లెక్క వేశాడు, 

చితంగాలేదూ ! నము(దాలన్నిటిలో ఎంత ఉప్పూ ఉన్నదో ఆయన ఎలా 
ఇప్పగలిగాడో ! ఇంత శప్పు నమ్ముదంలో చేరడానికి ఎంత కాలం పట్టి ఉంటుంది ! 
అసి లెక్క-వే సే రి కోట 10 లక్షల సంవత్సరాలైనా ఐ ఉండాలని తేలింది, 

ఈ లెక్కలు తమాపాగా ఉన్నాయి. ఇవి సరిగా ఉన్నా శేకవోయినా 
పద్ధతులు మాతం హో ఫ్యాస్పదంగా ఉన్నాయి. మోరే ఆలోచించండి, 
(వారంభంలో అసలు సము(ద్రం నీటికి ఉప్పతనమే లేదని ఆయనకు ఎలా తెలుసు | 
ఎప్పుడూ నదులు ఈ విధంగానే ఉన్నాయా? వాటి (పవాహం ఎప్పుడూ ఇలా 
ఉందా + ఇలాంటివి ఎన్నో (పశ్నలు వేయవచ్చు. 

ఇవన్నీ మనస్సులో పెట్టుకుని మళ్ళా శ్‌ త్తే అంచనాలు వేశారు, బూమి 

123 


వాలవిజ్ఞాన సర్వస్వము 


వయస్సు శిరి కోట్ర సన స అన్నారు కొందరు, 8 కోట్ల అంచనా ఎంతనిజమో 
లీని aa కప హన అనిపి స్తుంది. 
భూమిచల్లారిన కాలం 


లార్డ్‌ కల్వి౯్‌ మరొొకరకం లెక్కలు వేశాడు. భూమి సూర్యమండలంనుంచి 


wiht = RN 







ఊాడిప డ్త ముక్క-కడా |! సూర్యుడి అంత వేడి చల్లారి ఇప్పు 
డున్న en భూమిరావా లంకే ఎంతకాలం పట్టుతుంది 1 
అని ఆయన లెక్క వేశాడు. అఆ లెక్కలో చాలా పేచీ 





ల్ని లున్నాయి. అవన్నీ ఆలోచించి అయన  భూమివయస్సు 


CTI 1 iD సవం కోట్లు మొదలు 4 కొట్ల సరసాల వరకూ ఉంటుం 
: న్‌ Ee 
Eo దని సిర యంచాడు; 


రాళ్ళ వయస్సును బట్టి భూమివయన్సు 


ఇ ఆ 


శా న్రృవిజ్ఞానం హౌచ్చిన శొద్దీ శకెల్లి౯. అంచనాలో చాలా లోపాలు కని 
వీంచేయి. 1941 తో కొత్త అంచనాలు వేసి 200 కోట్ల సంవత్సరాలన్నారు భూమి 
వయస్సు. రాళ్లవయస్సునుబట్టి ' భూమివయస్సు నిర్ణయించారు! ఆ పద్ధతి (పకారం 
తేలిన లెక్క-ఇది. సీనం వయస్సుబట్టి భూమివయన్సు నిర్ణియించవచ్చునని ఇప్పటికి 
మూడేళ్ళ [కిందట నైయ్యర్‌ అనే శౌ స్త్రృక్లుడు ' చెప్పాడు, "దాని (ప్రకారం భూమి 
వయస్సు శికిక కోట్ల వీళ్ళని ఆయన తేల్చాడు." 

ఎవరు వమి చెప్పినా అదంతా ఊవా మ్మాత్రమేకాని భూమివయస్సు ఇదమిధ్ధ 
మని చెప్పడం సాధ్యంకాదు. 


6. భూమిరూప్పరేఖలు 

ఇ భూమికి డగ్గరగా ఉన్న .చందలోకంనుంచి వ్‌ వదారువందల అంగుళెల 
దూరదగ్శివి లోనో మన భూమిని చూస్తే అది:అనేక భూఖండాలు, నము(దాలు, 
మహారము(దాలు, అఖాతాలు, చెవులు, నదులు, ఎడారులు , పర్వతాలు, 
వ. కల వింత [౦ దంలా కోనివిస్తుంది.. ఆసియా, యూఎన్‌, ఆఫికా, అమెరికా 
ష్‌. “లియా ఖండాలు, "వేలకొద్ది దీవులు ఈ తమాషా ఆకారాలుకలపవి మనకు కనిపిస్తాయి. 


ఈ ఆ కొరాలన్నీ “శేవలం యాదృచ్చికంగా వర్పడినవా, లేక ఒక (కమాన్ని 
అనుసరించి," జక్‌ ధర్మానికి లోబడి' ఏర్పడిన వా | అన్న (ప్రశ్న మనకు రాక మానదు. 
ఇదంతా ఒక (క్రమాన్ని అనుసరించి ఒక నియమానికి లోబడి జరుగుతూ ఉందనీ, 
ఏదీ-భుద్భచ్చ కాదనీ సైన్సు, చెప్పుతూ ఉంది. 


124 


భూమీ రూపురేఖలు " 

(పతి సము[దతీరం వంపు, (పతినదీ పవాహాం, (పతిపర్వతం ఒడ్డు పొడవులు, 
(పతీభూఖండం రూప్రుశేఖలు ఒక నియమం (వకారం నర్పడ్తాయనీ, అటే నియమం 
(పకా౭ం (ప్రతిక్షణం ఫొ త్తమార్చులు జరుగుతూ ఉన్నాయనీ ఇప్పుడు తెలిసింది. 

. భూమి 


జ 
రా 


fey 


జ Oa 
తననన. age 


మన భూమి వైశాల్యం 19 కోట్ల 70 లక్షల చదుపు మైళ్ళు, అందులో 14 కోట్ల 
20 లక్షల చదరపు మైళ్ళ మేరలో సమ్ముదాలున్నాయి, చేలభాగం 5] కోట్ల చదరపు 

నలకంబ సీటిభాగం చాల 'ఎక్కి వగా ఉంది అని చెప్పడానికి ఇంతవమా(తం 
వాలము. బమొమిప్రెభాగం నారింజ తొక్క్ళలాసుంది. గుండ్రంగా. ఉండీ ఎత్తు 
పల్లాలు కలిగి ఉంది. ఎత్తుకంయె వల్ల మే ఎక్కువ. చేలభాగం అంతా ఒక మట్టానికి 
తీసుకు వస్తే అది ఇప్పటి సముద్రమట్టానికి ఒక మెలున్నర కిందకు ఉంటుది. నేలను 
కూడా నమ్ముదమట్టానికి తీసుకువ స్టే నేల అంతా సము[ద మే అయిపోతుంది. మహో 
నము( దాలు వకొంచెం వొంగినా లక్ష్మృలకొద్ది మైళ్ళు భూమి మునిగి పోతుంది. 
చలకంు నీరు ఎంత ఎక్కువగా ఉందో చూడండి ! 


లీ 


_. నేంభాగం :నీటిభాగం - 
చేలభాగం నీటిభాగం .మన. భూమిపై సమానంగా 'పంచిపెట్టబడ లేదు. భూమి 
ఉ త్తరాన్నుండే నగంలో నేల చాలా ఎక్కువగా ఉంది. దశ్షీణంగా ఉండే. నగంలో 
దాదావు అుతా నీరే. ఉ త్తరభాగంలో లి కోట్ల 80 లక్షల చదరపుమైళ్ళ భూమి, 
6 కోట్ల చదరపు, మైళ్ళ నీరూ ఉన్నాయి. దక్సిణభాగంలో నేల 1 కోటి 80 లక్షల 
చదరపు మైళ్తు మాత్రమే; నీరు 8} కోట్ల మైళ్లు , 


మో పటాల ఫు స్తకలలో (పపంచం పూర్యార్థగోళమన్‌, పక్సిమార్గగోళ మనీ, 

లం లండు భాగాలుగా మూపి 

సారు. ఈవిధంగా చూచినా 

పూ ర్వ్యార్ధగోళంలోలి కోట్ల 

చదరపు మైళ్ళ భూమిడంది. 

శ 1. పశ్చిమార్ల గోళంరో కోటి 

. 4 de EA ira 60 లక్షల మైళ్లు మాత్ర మే 

a టే TT దానిలో మొదటిసగంలో 

~~ జ ప ' కంక 170 లక్షల మైళ్ళ 
సీరఘష్కు వు. 


న్‌ా యం. 
"SH, 
Pan 


5 క్‌ / 
mith OAM Pert 


2 A a 
గ్రే 


గ్‌ + rf 





భూభాగం కంటి సముద్ర భాగం- ఎంత ఎక్కువగా ఉందో చూడండి, ". 
196. 


బాలవిజ్ఞాన సర్వస్వము 


ఎంటో చోటా 
Pheer న్‌ రు 


వ చూచే వాళ్ళకు భూమిలో మరొక వింత విషయం కని 
వీస్తుంది. ఉత్తరాన సుమారు 80 లక్షల చదరపు మైళ్ళ తెల్లటి టోపీ వంటి (పాంతం 
కని పిస్తుంది. "రది మంచుగా గడ్డకట్టిన ఆక్కాటిక్‌ మహాసము(దం, శాశ్ళతంగా 
మంచుతో కస్పబడి ఉన్నది ఆ (వాంతం చేల. 

బంరదచేల 

భూమికి చుట్టూ ఒక. పట్టివలె ఆ (పాంతం చుట్టూ పల్లపునేల కనపడుతుంది. 
ఇదంతా బురదనేల.  సంవత్పరంలో ఎక్కు-సభాగం ఈ పట్టేలోని నేల మంచుతో 
నిండిఉంటుంది. (పతి సంవత్సరం కొన్ని వారాలపాబుమా త్రం చిన్న పూలమొక్కలు 
నేల అంకె కి phe తరువాత ఎప్పటివ లె వుంచు నేలను జా చేస్తుంది. ఈ 
పట్టని. ' టం(డా * భూములంటారు ఉత్తర సెవీరి మాలో ఎక్కువభాగం, వెనడా 
ఉ త్తరభాగం ఈ పట్టీలోనికి వస్తాయి. 


అరణ్య భూమి 

దిని తరాంత మరొకపట్టి వస్తుంది. అందులో అరణ్యాలు దట్టంగా ఉన్నాయి. 

కాని మానవుడు ఈ అర ణ్యాల్లో వాలా భాగం సనరికిపార వేసి పంటలు పండిస్తున్నాడు 
భూమి (కమంగా ఎండిదోతూ ఉంది 

తర్వాతిది ఎడారి. ఇది భూమిచుట్యు" "కేవలం పట్టీలాలేదు. చైనాలో గోవీ 
ఎడారి మొదలుకొని, మధ్య ఆసియాగుండా పర్షియా, అశేబియాల న వోయి 
ఆఫి కాలో నహారా ఎడారికో అంతమాతుంది ఈ పట్టి. 

అమెరి కాలో కూడా దీని కొనలు కొదైైెగా వ్యాపించే బు. కాని ఆ ఖండం (పవే 
నించి ఈ పట్టి పల్పబడిపోతుంది. అమెరికాలో ఉన్న ఆ పాటి ఎడారిహాడా (కమ 
(క్రమంగా నన్నగిల్ళి పోతుంది. 

కాసి భూమి తూర్పుభఖాగంలో ఎడొరి (క్రమంగా పెరుగుతూ ఉన్నట్లు సొక్ష్యుం 
ఉంది. ఇప్పుడు . నోబీ ఎడారిలో కొంతభాగం ఒకప్పుడు సారవంతేమైన భూమి గో 
ఉండిన ట్లు తెలుస్తుంది, అక్కడ (త్రవ్యృ్శా బయటపడిన పెద్దపట్టణాల శు దీనికి 
సాక్ష్యం పర్షి యాలో, అ.శేవియోూలో, ఈ త్రరఆఫికాలో ఇ బే జరిగింది. అక్కడ అనేక 
నదులు మాయమైపోర్తూ యి. పెద్దపెద్ద చెకునులు ఇంకిపోయి చిన్న వైపోయేయి. 
రాజప్పుతస్థానం, పంజాబు, సింధు రాష్ట్రాల్లో ఎడారి ఇదీళోయలను ఆకమిస్తూ 
ఉంది. పౌరళ్చా, మొహంజదారో నాగరికతలు నదీతీరాల్లో నే వెలిసేయి. ఇప్పు 
డ్థానగ రాల శిధిలాలు, ఎడారి ఇనుకలో కప్పబడి ఉన్నాయి, 


ఎడారి. ప్లేగులా "వ్యాపిస్తూ పట్టణాలను సవిరాపిస్తూ ఉండి. దాని సడకను 
126 


నారింజపంజపలాంటి మన భూమి 


అరికట్టడం ఎవరికి సాధ్యమాతుంది ? భూమి (క్రమంగా ఎండిపోతూ ఉందని దీనివల్ల 
మనకు తెలుస్తూఉంది. 

ఎడారిపట్టే 60 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం కలది. 

బంగారం పంజేనేల 

దాసి తర్వాతే మరొశపట్లీ కనిపిస్తుంది. అది నిత్యక భ్యాణం పచ్చశోరణం గా 
ఉంటుండి, ఆ నేలలో చెట్టుచేమలు సమృద్దిగా పెరుగు తాయి అడి “బంగారంపం దే” 
చేల. అక్కడి అరణ్యాలు వాలా దట్టమైనవి. వాటిలోని జంతుజాలం అద్భుత మైనది. 
భయంకరమైన వనుగులు మొదలుకొని (కమికీటకాదుల వరకూగల సమస్త జీవ 
కోటి అక్క-డ పుట్టి వృద్ధిపొందుతుంది. మన చేశం ఈపట్టళోనే మికు కనబడుతుంది, 

జుప1కోతతర 

ఇంకా దక్షిణానికి వెళ్ళి తే అంటార్కిటిక్‌ మహానముదం ఉన్నది. అక్క-డ 
ఇాశ్వతంగా మంచుపేరుకొని ఉంటుంది. ఆ షాంతం చాలా పెద్దది, ఆర్కిటిక్‌ 
(సాంతం కంకు రెండింతలు. మన గూమి సృష్టిలో దాని (పయోజనంఏమిటో ! 


15 నారింజపండువంటి మన భూమి 

భూమి గుండ్రంగా ఉందని మిరు చిన్నప్పటి నుండి చ వువుకొని ఉంటాము. 
అయితే అది బంతిలా నున్నగా ఎలా ఉంటుంది? పర్వతాలూ, మైడానాలూ, 
లోయలూ, సము(దాలూ ఉన్నాయికదా ! ఇక (థువమండ లాల్లో మంచు 
బకువుచేత భూమి కోంచెం నొకు-కు పోయింది కూడా. ఈ కారణాల చేత మన 
కామి నారిండ పండులాటిన్నదని చెప్పితే బాగుంటుంది. 

భూమి గుండంగా ఉన్నాదన్న జ్ఞానం ఇటీవలిచే. అట్లాలేదని చెప్పే 
వాళ్లుకూడా ఇంకా ఉన్నారు. కొన్నాళ్ళకుపూర్వం విలొబర్‌గా౯ వొలీవా (ప్రపంచం 
చుట్టూ ఓడమై (ప్రమాణం చేసి భూమి గుండంగా లేదని లేల్చాడు. * భూమి 
గుండ్రంగా లేదని చెప్ప డానికి 100 తార్కాణాలు” అని ఒక (గంథంకూడా 
(పక టించాడు, 

ఒరిస్పాలో మహామహో పాధ్యాయ చంద? శేఖర సామంతు అనే గొప్పజ్యోతి 
శ్యాస్ర్రజ్ఞుడు తన సిద్ధాంత దర్చణం అనే గంథంలో ఇదే నిధంగా వాదించాడు, 

భూమి పీరిమిడ్‌ లా ఉన్నదని కూడా ఒకవాదం ఉన్నది. దాని నాలుగు వైఫులా 
నాలుగు మహానము[(దాలునాయనీ, ' "వేడిగా ఉండి చల్లపడుతూడిన్న వ్‌ వస్తువైనా 
ఇబేరూసం పొందుతుందని వీశంటారు. 


భూము ఎప్పుడూ గుండ్రంగానే ఉంటుందా ? 
భూమి ఎప్పుడూ ఇలాగే ' గుల్మడం గా ఉండ చంటారు. కొందరు. 


12 


న;జులు, 
(ప్రభో 


భూమి అప్పుడే జొంగరంలా మారుతున్న దట. కాని ఈ.బొంగరం నాలు పలక్‌లది, 

మన భూమి ఉత్తరాన వెడల్పుగాను, దక్షిణాన కొన తేరిఉంది. (పతి ఖండం 
అంతే. భారత దేశం, బర్మా, ఆఫీకా, ఉత్తర దశ్షి ణ అమెరి కౌలు ఈవిధంగా (పతి 
భూభాగమూ దక్షిణానికి వెళ్ళినపొద్ది కాన శేరి ఉంటుంది. దీన్ని బట్టి భూమి (కమంగా 


టీం 





బొంగరంలా మారుతూటిందని ఏ రూహించార్తు. భూఖండాలన్నీ ఇంగీము అశ్ర రాలో 

: ॥ షు at ea hee INN స 
V లాఉంజశే మహాసము(దాలన్నీ తిరగవలసిన'వి” గ లా ఉన్నాయి. హీందూముహో 
సము(ద్రం, ఉత్తర అట్లాంటికు, _దక్షిణ అట్లాంటిక్‌ మహాసము(దాల్లు. దీనికి. ఉదా 
హారణంగా చూపిస్తారు. గ DE ఓ ననన స oer 


అప్పు డీ వాదాల "శమ స్థానం లేదు. భూమి గుండంగా ఉందని నిన్సంశ 
యణ! ఇప్పుడు తెలిసింది, 'బెలూనులో చాలాదూరం . ఆకాశంలో. వెళ్ళి, భూమి 
128 


(17) భూమి ఎస్తుదా గుందపైంగాన ఉంటుందో ౩ 


ఫొటో(గాఫులు తీశారు, రా కెట్టుద్యా రా కెమారా పెకసంవ కూడా ఫోటోగా)ఫులు 
తీశారు, 


1947 వ మార్చి 7వ కెదీనాడు అమెరికాలో ఇరవయ్యాసారి వి-8 రాకెట్టు 
అకాశంమిోదికి వంపించారు. అందులో "రండు పెద్ద కమెధాలు పెట్టారు. అవి మన 
మామూలు కెమెరాలు కావు. అవి వాటిక ప పని చేస్తాయి. రాకెట్టు వెకి వెళ్ళిన 
127 సెకండులలో (పతిశమెరా 55) చి తాలను తీసింది. అడి శీిళి0 సెకండ్లపాటు 
(పయాణంచేసి 101వ మైలు దగ్గర పగిలిపోయింది. మరునాడు రెండు కెమెరాలు 
దొరిశేయి. అందులో ఒకటి కొంత చెడిపోయింది. 


ఈ ఫోటోలవల భూమి గుండంగా ఉందని సాషంగా తెలుసుంది. 
౧౧ ౪p ఎవి 


16. బుతుపులు వలా కలుగుతున్నాయి ? 
భూమి గసం్యడంగా నారింజపండువలె ఉన్నదని చెప్పానుకదా ! నారింజపండు 
తొక్క ఎన్నో ఎత్తుపల్లాలు కలిగిఉంటుంది. అంబేకాదా,. దాని పెభాగంలో ఒక్‌ 
తొడిమ, సరిగాదాస కిందిభాగంలో మరొకతొడిమా ఉంటాయి. నారింజ పండును 
మారు బల్ల పె పెట్టితే ఆ తొడిమలు తిన్నగా పెకి ఉంటాయి. భూమి అలాలేదు. 
అది కొంచెం ఒక నైవు ఒరిగి ఉంది, అలా ఉండడం వల్ల నే మనకు బుతువులు 
కలుగుతున్నాయి, 
ఉత్తరాన వెనవి, వకిణాన చలి 
మార్చి 21 వ "తప్‌ తర్వాత డఉ _త్తరభూగో ళార్థం సూర్యుని వైపు ఎక్కువగా 
ఒరిగి ఉంటుంది. అప్పుడు దక్రీణ భూగోళార్గం సూర్యరళ్ళికి దూర మైపోతుంది, 
దానివల్ల ఉత్తరాన వేసవి, దక్షిణాన చలికాలం అవుతుంది, మన భూమి ఏ కొన 
నూర్యుడి వైవు ఎక్కువగా ఒరిగిఉంటుందో ఆ భాగం ఎక్కువ వేడిగానూ, వ కోన 
సూర్యుడి వైవు వ్యతి లేక ౦గా ఉంటుందో అబు చలిగానూ ఉంటుంది. 
ఉత్తరాయనం ; వకిణాయనం 
సూర్యుని మనం సంవత్సరం పొడుగునా జ్యాగత్తగా పరిశీలిస్తే వసంత 
కాలంలో ఆ త్తరంవెపూ, నిశికంలో దక్రిణంవైపూ ఒరిగి (పయాణం చేస్తున్నట్టు 
మోకు కనిపిస్తుంది. మన పూర్వులు సూర్యుడు భూమి చుక్జుా అదేవిధంగా 
తిరుగుతూ ఉన్నట్టు భావించారు. దీనికి వారు ఉత్తరాయనం, దక్షిణాయనం అని 


129 


టి ల జు ఇ” ఇ“ (EN 
దాంటడాన సలం సెక్టియి 
ary (= 


శతు పెట్టారు. నిజంగా సూర్యుడు ఈ విధంగా (పయాణం చేయడం లేదు. భూమి 
a) 
కొంచెం తిరిగి ఉండటంచేత మనక క్లూ కనిపిస్తుంది. 


భూమి దిరంతరరాయంగా తికుగుతూడఉంది. అడి ఆగనే ఆగదు; తడబడదు. 
దానికి అలనటలేదు; కదుపులేదు. అది ఎంతో సాఫీగా సరుగెత్తుతుంది. దాసి 
(పమాణంలో ఒక్క- విషయం మాతం అది జ్యగత్తగా చూచుకొొంటుంది, తన 
ఉత్తర (భునశేఖ ఎల్లప్పుడూ (ధువనత్షతము.వెవు మాకం ఉంచుతుంది, 

దీనివల్లనే జూకొ 21 వ తేదీ తర్వాత సూర్యుడు దశీణదిక్కుగా (పయాణం 
చేసు స్తున్నట్టు మనకు కనివిసాడు, సూర్యుని చుఖ్టూ (పయోణం చేస్తున్న భూమి తేన 
ఉత్తం భాగాన్ని సూర్యుడి! దూరంగా మలాపుకో నారంభిస్తుంది. ఉత్తరాన ఉన్న 
వారికి రోజులు చిన్న వొతూ ఉంటాయి. ఈ విధంగా సెప్టెంబరు 22 వ శేదీనాటికి 
కర్కాటక సం(కార్మతి వస్తుంది. అప్పుడు భూమి అంతా రాశీ పగలు నమానంగా 
ఉంటాయి. దానితో నిరిరబుతు ప్ర (పారంఛమాతుంది. ఆ దిశాలుకూడాొ (క్రమంగా 
చిన్న వై చివగకు డిసెంబరు 21వ తేదీనాటికి చిన్నరోజు వస్తుంది. దానినే ఉత్త 


ళీ కిన Pa [2 జ యే 
శోయసం అంటాను. ఆవే మనకు సం కాంతి పండుగ. 


లాం! శ ఏ నల నాం | శ గా "<< Any ఆధ 
భూమి సూక్యనిచు “గ తిరుగుతూ తన దక్షీణభాగాన్ని సూర్యుని వైవు 
(తిప్పుతుంది అపకు దక్షి ణఅమెరికా, దశ్షిణఅఫి కా, ఆస్ట్రలియా మొదలెన 
చేళాల్లో వనవికాళసాాతుంది. ఉత్తర అమెరికా యూరప్‌, ఆసియా ఖండాల్లో 
చలికాలం వసుంది, 
ఎలాటి 


11. దీర్గదినం, దీర రాతి 
రం యం 
మార్చికీ సెప్టెంబర్‌ కూ మధ్య ఉ త్తరభూగోళార్తం సూర్యుడికి అభిముఖంగా 
ఉన్న ప్వుడు ఆ భాగంలో పొద్దు ఎక్కువ దీర్భింగా ఉంటుంది. ఉ తరానికి వెళ్ళిణకొద్దీ 
పగలు ఎక్కువ, రా(తీతక్కు-వ కుతుంది. లండకొాలో మధ్య వేసవిని 16: గంటలు 
పగలు 3 గంటలురాతి ఉంటుంది. 


. .. మొక్తైండు దీవుల్లో 18% గంటలు పగలు కక గంటలు మాత్రమే రాతి 
ఉంటుంది. ఆర్కి-టిక్‌ (పాంతాల్లో అంకే ఉ త్తర్మధువానికి 1600 మైళ్ళ చుట్టుకొల 
తలో నడి వేసవి కాలంలో సూర్యుడు అ స్తమించ వే అ స్వమించడు* ఉ& త్రరభువానికి 
దన్రీషగా (మార్చి మొదలు సెప్టెంబరు వరకూ) వరుసగా ఆరునెలలు పగలేపగలు, 

130 


చ్‌ “ప దాం? ల 
ba 


ren జో లీ జ ఈ 
అ అత్తో 


క గా 
జు య్‌ 


దశ్చిణ ఘోాగోళార్లంలో సరిగ్గా దీనికి వ్యతి రేకం, పగలుకంశు రాతి దీర్హంగా 
ఉంటుంది. దక్షిణధువమండలం చేరినకొడ్డ రాలి మరింత ద లో అద 
దక్షి ఇ భువంలో 6 నెలలు వీర మైనరా క్రి; గడ్వక ట్టుకు పోమీచిలి. 
లుం 


న 


అబే విధంగా సెపెంబర్‌ నుండి మార్సివరకు ఉ _త్తర భూగో ళాద్ధంలో చలి. 
పగలు చిన్నది; ర్యాతి పెద్దది, ఉ త్తర(ధువానికి వెళ్ళినకొ రాతి వేర ఆమా?" హూ 
ఉంటుండి, సాక్షాత్తూ ఉ ్రర్షధువంలో అను నెలల దీర ర రాక్తి. దానికి న్వకిరేశం గా 
దన్ని జాన అంటార్కి టిక్‌ (పాంకంలో ఆరునెలల ఓ శ పొద్దు" 


18. సమశీకి వ్షమండాలం 


ఐతే భూమికి మధ్య( పాం తాల్లో ఉన్న భాగాల్లో ఈ మారులు ఎక్కువగా 
కలగవు, ఉదాహారణకు మనదేశంలో ఇలాంటి చిత్రమైన మార్పులు కలగవు. 
వేసవి కాలంలో పగలు  ర్యాతికంకె దీర్హంగాఉన్నా కొన్నా నిమిషాల పామే 
ఆ తేడా ఉంటుంది. అబే విధంశా చలికాలంలో రాతి తి ద్వ 0గా ఉన్నా ఆ లేడా 
అంత ఎక్కవగా చెప్పుకోదగ్గది కాదు. మన చేశం ఉన్న మండలాన్ని అంధు చేతనే 
సమశీకోవ్ల వుండలం అంటాను, 


బుతువులు అన్నప్పుడు ఒకవిషయం జ్ఞాపకం ఉంచుకో వాలి. భూమిపై 
అన్ని చోట్లా బుతువులు ఒకే విధంగా ఉండవు, ఉత్తర (ధువంలో చంజే బుతు 
వులు. ఆరునెలలు ఎడ తెగని సూర్యగళ్ళిగల వేసవీ, మరి ఆరునెలలు పగలులేని 
వట్ట రాతి. చలికాలం వేనవి అంశ సూర్యరశ్శి ఉండిడంమా(తమే. ఆ సూర్య 
రశ్శి మన మండలములో వలె వెచ్చగాకాసి "వేడిగా కాని ఉండదు. వెన్నాల 
వలె ఉంటుంది. 


నమనీవో ష్ణ మండలంభళో అనగా మనమున్న మండలంతో ఆకు బుతువులు 
స్పష్టంగా ఉంటాయి. 


ఇదంతా భూమి కొంచెం ఒరిగి ఉండడం నల్ల కలగుతూాకన్న మార్పులు. 
భూమి అట్లా ఒరిగి ఉండకపోతే వునకు బుతువులు కలిశేవే కావు. 


131 


II 
భూమిలో కలుగుతూ ఉన్న మార్పులు 


1. సము[దం మింగేసిన మహాబలిపురం గుడులు 

మో రెప్పుడైనా వముహాబలిప్రురం వెళ్లారా? వెళ్ళకపోయినా పేరైనా విని 
ఉంటారు ? అక్కడ పల్లవుల కాలం నాటి అద్భుతమైన దేవాలయాలు, అందమైన 
శిల్పం ఉన్నాయి, ఆ పట్టణం - ఇప్పూను పల్లె - నముదం ఒడ్డున ఉంది. మహాబలి 
ఫురంలో ఒకప్పుడు 7 చేవాలయాలు ఉండేవి, అవి ఉత్తమమైన శిల్పసంపద కల 
చేవాలయాలు. కాని వాటిలో 6 చేవాలయాలను సము(దం మింగేసింది, ఏడవదాన్ని 
కూడా నోట వేసుకోడానికి చేయి చాస్తూ ఉంది. దీన్నైనా రక్రీ ద్రామని (పభుత్వం 
వారు సముద్రం చెపు గోడలు కట్టుతున్నారు. గోపురాల మింగిన సము( దానికే 
గోడ అతే-ముంది! కొన్నాళ్ళవరకూ అది రక్షగా ఉంటుంది. కాని సము[ద్రమే 
పొంగివ స్తే గోడ ఆగుతుందా ! 


మహాబలివురంలో నముదం ముందుకు సాగి వస్తూ ఉంది, వల్లవులకాలం 
నాటికీ ఇప్పటికీ అరు- చేవాలయాలను నుంచేటంత ముందుకు వచ్చింది. భూమి 
చరిత్రతో పోలిస్తే పల్లవులకాలం నిన్న మొన్నటిది. చర్మిత్ర కన్నులు విప్పి చూస్తూ 
ఉండగా ఇంత మార్పు జరిగి చే మనభూమి పుట్టినప్పటినుండి కోట్లకొద్ది సంవత్సరాల 
చర్మితలో ఎన్ని మార్పులు కలిగాయో మనం ఉహించ లేము, 


ఇదంతా మొన్న మొన్నటిమాట. మన ఆంధ బేశంలో ఒకప్పుడు కోరంగి, 
మోటుపల్లి, బందరు గొప్ప సమః (దఫుశేవులు. బందరుతో రోమనులు ఎంతో నము(ద 
వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ మధ్య రోమనుల నాణాలు బందరులో దొరిశేయి. 
కాసి ఇప్పుడు ఈ శేవులకు ఓడలే రావు ఇక్కడ సమ్ముదం వెనక్కు. పోయింది. 


ఈ విధంగా కొన్ని చోట్ల సమ'(దం ముందుకు సాగుతూ ఉంశు కొన్ని చోట్ల వెనక్కు 
పోతూ ఉంది. 


నదులూ అంతే. వేదంలో ఉన్న కొన్ని నదులు ఇప్పుడు లేవు, కొత్త 
నదులు వుమ్తెయి; పాతేనదులు ఎండిపోయెయి; కొన్ని నదులు తము చారులు మార్చు 
కొన్నాయి. (తివేణి సంగమంలో ఇప్పుడు రెండే నదులున్నాయి. నరన్యతీ అంత 
రాంహ్‌ిని ఐపోయింది, సెజ్‌ యమునా నదులు పూరం రాజవు త్రస్థానంగుండా 
(పవహిస్తూఉండేని, స న్తైజ్‌ పూర్వం ఒళ(ప ల్యేకనది, కాని ఇప్పుడు బియాన్‌న దితో 
12 


నేల నిర్మాణం 


కలిసి (పవహిస్తూజింది. సక్‌ (పాచీన నదీ గర్భం నేటికీ ఉన్నది, ఈ నది దారితప్పి 
బహుశా రెండు వేలవ ళె ఉంటుంది. 

ఇప్పటికి రెంనువందబ ఏండ్ల (కిందట గంగా(బహ్మవుత్రనదులు 150 మెళ్లు 
ఎడంగా (పవహిస్తూ ఉండేవి. ఇప్పుడు (బహ్మవ్యత గంగానది శాఖయగు మేఘ్నాలో 
కలిని (పపహిస్తూ ఉన్నది. 

కుస్భానది పూరం గంగకు ఒక శాఖగా ఉండేది, ఇస్వుడది (బహ్మావు(త్రకు 
ఛాఖు అయిపోయింది. 

ఒక ప్పుడు సారవంతమైన నేలగల (పొంతాలు ఎడారులెపోయాయి, ఎడారుల్లో 
పాతుకు పోయిన పాతపట్టణ శథిలాలు మనకు ఈ సంగతి తెలువుతున్నాయి. 

సూర్నుడినుండి ఊాడిపడి, (క్రమంగా చల్లారి, చేలగా గట్టిపడి, సము(దాలు 
ఏర్పడినప్పుడు మనభూమి ఇప్పుడున్న ట్టు లేడంకు మో రిస్పుడు నమ్ముతారు, 

ఒకప్పుడు హీమాలయపగ్యతాలున్న చోట నము(ద్రం ఉండేదంకు మోకు 
ఆశ్చర్యం కలిగ్‌ నా “ఇది సమ్మాదగ్గ వివయంకాదు” అనిమాగత్రం మూర్ధంగా అనరు, 
హెమాలయపర్వత (పొంతాల్లో సము దజంతు వుల కళేబరాలు దొరిశేయంళకే దాని 
అర్థ మేమిటి ? 


2. నెల నిర్మాణం 

భూమి చరిత ఎక్క-డా (వాసిలేదనుకోరాదు. అడి ఒక భావమలో (వాసిలేదన్న 
మాట నిజమే. కాని దాని పార లలో, తాని రాళ్ళలో అది (వాసిజన్న ది. 

ఒకప్పుడు మన ఆంధ దేశం తెలంగానాభాగం ఉత్తర (భువమండలం వళి 
మంచుచే కప్పబడి ఉండేది. నున్నగా గుండంగా చక్కగా "పర్చబడి ఉన్నట్టు 
ఈ (పొంతం అంతా నిండిఉన్న రాళ్ళు దీని కిసాత్ష్యం. భువనగిరికొండ, వరంగలు 
(పాంతంలో ఉన్న కొండలూ, నెద్దరాళ్ళూ, గోలొ,ండకొండసెఉన్న పెద్దబండలూ 
మంచుబరివిడివల్ల ఏర్పడ్డ వే. 

“ఓడల బండ్లు నడుచును; బండ్ల ఓడలు వోవును” అని ఒకపాత సామెత మన 
చశంలోడఉంది. ఇది అతిళ రా _క్రికాదు; అక్షరాలా నిజం, 


8, తోహోల మకిలే మున నేల 
ఇనుము వంటి బరువైన లోహోలు కరుగుతూ ఉండగా మో శరెప్పుడూ 
చూచిజండరు. లోజోలు కరిగినప్వుకు ఒక విధమైన నకిలి పెకి తేలుతుంది, 


మన భూమికూడా ఒకప్పుడు కరిగి కుతకుత ఉడుకతూఉన్న లోవాగుండంగా 
ఉండేది. అందులో కరిగిన లోవాంమకిలి పైకి తేలి బాగా గట్టిపడి రాయిగా మారింది, 


199 


జ్‌ జ్‌ ల్‌ ల తో 
నానా , = జత్రాన్చు ఓ ల స్‌ జ నో 
నాుతిడాన సరింస* పద 
జ 94 qu 


| ఈ రాకిపొర దళనరి 45 మొదలు 75 మైళ్ళ నరకూ ఉంటుంది. ఇంత దళం 
పొరని ఇంకా ఎవ్వరూ తవ్వి చాడ కేదు. చల్లారి గట్టిపడ్డ లోహోది కీ, మకిలిగా 
తేలి గట్టిపడిన రాతెకీ మధ్య ఇంకా గట్టిసడ ఉకుకతూవున్న ఒక బుగడ పొర 
ఉందని కొందరంటారు 

మొుకాకి ఎలాగై కేనేమి ఒకళోహపుసౌరా, దానిపై ఒక రాతిపారా 
ఏర్పణ్లాయి , ఈ రాతిపొరలో ఇనుమూ, సున్నం, ఉప్పూ, పాటావి యమ్‌ 
మొద ట్రైన వదడారాలునెష్మయో 


4. భూమిపై వాతావరణం 

వే కేవలం రాతిపై జీవం ఎలా (బతుకుతుంది ? జీవించడానికి మున్ను 
కావాలి. అందుకనే క "వేలకొద్ది నంవత్ప రాలపాటు నీరు ఈ రాతి పొరను 
నూరింది. ఈవిధంగా నూరిన పిండి మున్నా ఐనది. ఈ మన్నూ నీరూ కలిసి బురద 
ఐతే నూరు కు అంకులోని నీటిని చేల్సేసి దాన్ని గట్టిపరిచాడు. దానివల్ల చేల 
చర్చడినది. . 
నేల చల్హ్లబడ్డకొద్ది ముడుచుకుపోయింది. భూమి ముడతలే వరంతాలు. 
అక్కడక్కడ సల “పట్టింది. ఆ పగుళ్ళలోంచి భూమిలో ఉన్న ఆవిరీ ఉడుకుతూ 
ఉన్న పదార్థము పైకనచ్చాయి. జల. మోద "వేలకొద్ది అగ్నిపర్య తాలు లావాను 
(వ్రహింపచేన సెయి- ఆవిరిని మక్‌ ఎగజిమ్మైయి. 
. ఈ ఆవిశే సీుగా వూరింది. నము(చాలు ఏర్పడ్డాయి. నదులు (సవహీం 
చేయి. భూమి చుట్టూ వాతెవరణం ఏర్పడింది. | 


5. సముద్రంలోంచి పై సె కిలేచిన హిమాలయాలు 
లక్షలకొద్ది సంవత్సరాలపాటు భూమి ఎన్నో మార్పులు చెందింది. సము 

ఎండీ, జీల పెకి వచ్చింది. "నేల మునిగి నముీ(దాల తే: నః 
కప్పుడు హీమాలయ పర్గకాలు సము(దంలో ఉండేవని వెనక చెప్పాను. 

uber. hac మధ్యలో ఒక ఖండం ఉండేది, అనేక పరంతెలు 
సముదవు న తగు లలత చేయబడ్డాయి. ఒక్క అగ్నిపర్వతాలు తప్ప తక్కినవన్నీ 
గాల బురదరాతితో చేయబడ్డ వేం పామాతయంర( కాలు సము(దం న త్తీగుల్లల 
న్‌ నిరృడ్తని.. 


a a న a ee 0 ae , 5 ua సటిరా! సః నిప్పు రాష్ట్ర 
Heisei ౯... te! త్రం భుకేదతో. “వర్పడ్డ శాళ్ళను ' యాక్వియన్‌ శాక్స్‌” అంటారు, 
క Tats సిటి నిటెరాళ్లు' అని అ పొరల రాయికూడా ఉంది, అంకే సము(డ్రం 
EY 


సీటిరాళ్ళు ; నిప్పురాక్ళు 


అట్టడుగున శౌరిలు పొరలుగా ఏర్పడ రాయి. ఇదంత ఒక పను మనభూమి 
DR సెలిన మైలయే. కొంత Ma Ags అగ్ని పర్య తాలు పెకి 
తెచ్చిన లావా. దాసిపై ) సము ద్రంబురద పేరుశొన్నది. ఈ విధంగా ఏర్పడ రాలిని 
“బక యస్‌ రాక" అంటారు. ' అన్నీశిల ' అని చీని అరం లాట్‌౯లో' ఇగ్నిస్‌ 
లగ్న 3 06 USN | సి క్‌ వ్‌ ఇని 
అంజు అగ్ని. మి వీటిని చేసింది అగ్ని కదా ! అందుకోనం వాటే క కురిచ్చారు. 





'హాక్ల్మకలనలో క చూస్తే ఆయా రకాల రాళ్ళు మై విధంగా కనిసిస్తాయ 


ఈ అగ్నికీలలు తిరిగి నదులద్వాశా సము (దాల్లోనికి (పవహించడం, తద 
వుడ్డిగా స సము[ద్రం అట్టడుగున 'తేకుకోవడం,. ఆ మడ్డి (గట్టిపడి ఫొరలు పొరలుగా 
రోయికావడం, ఆ రాయి ఎప్పుడో ఒక్షపారి 'బయటపడడం-9ది కోట్లకొలది సంవత్స 
రాలనుండి సాగుతూనే ఉన్నది. ఇవి మళ్ళా చిట్టిపోవడం, ఇట్లిపోవడం, షగిలిపోవడం, 
జరుగుతూ చేఉంది, as wel 

ఈ విధంగా నష్ట పడకుండా సముద్రంలో. వర్పడ్డ పొరలు మన కాలఠ . వరకూ,, 
వూ న సత దళంగా పతయ ఊహించడం కస్టం. ముఖ ఎనల్లై సైళ్ళకు. తక్కువ 
ఉండదని కొందరు, అంచనా వేశారు. "మరికొందరు. అంతకు, గెండింతలైన్లా.. ఉంటుం 


లు. 


గి | 


దన్నారు, ను జంతువులు భూమి పెపుట్టిన కాలంనుంచి ఈ పొరలు 
4 మైళ్ళి ద దశిం వరకూ ఏ ఏర్పడ్డాయి అని ఒక + కాశ్రుషుడన్నాడు. 





ఫాసీల్పుతో మాడిన సున్నపు రాయి 
క్‌ 


సముద్రపు జంతువుల కశటరాలు ఇందులో చూడవచ్చు 


అప్పుడప్పు కు నము(దగర్శ్భంలోంచి నేల సెకుబికి రాకపోతే ఈనాడు బన్ని 
భూఖండాలు ఉండేవేకావు. ఇంగ్లాండంత భాగం ఏ0 లతల సంవత్సరాల్లో నము 
(దంలోనికి కడుక్కు-పోతుంది. ఒకమూల నేల సము(దంలోనికి కడుక్కు-పోతుం కు 
మరొకమూల సముదంలోంచి నేల బయటకు ఉబికి వన్తూఉంటుంది. 


7. అటాంటిస్‌ 
య 


అట్లాంటిక్‌ మహాసము(దంలో ఒక పెద్దఖండం ఉండేదనీ, అది నము(దంలో 
మునిగి పోయిందనీ ఒక నమ్మకం చాలా కాలంనుంచీ ఉంది. చేటో(వాతల్లో 
ఈ నమ్మకం కనిపిస్తుంది. ఇప్పటికి 11-12 వేల ఏండ్ల (కిందట అట్లాంటిన్‌ ఖండ వాసులు 
మధ్యధ రానము(ద జేశాలవై దండె త్తివచ్చి పెద్దరాజ్యం స్థావించారని ఒక కథడొంది. 
దాని తర్వాతనే కొన్నాళ్ళకు ఆ ఖండం సము(దంలో మునిగి వోయిందట. 
అట్లాంటిక్‌ మహానము[ద్రంలో ఒకప్పుడు ఒక ఖండం ఉండినమాట నిజమే, 
186 


(15) జరిగిపోయిన ఖండాలు 


కాని అది ఇటీవలిమాట కాదు, కొన్ని లక్షల నంవత్ప్సరాలమాట, అప్పటికింకా 
భూమిపై మనిపి. అవతరించాడో లేదో ! 

ఈ ఖండం ఎక్కడ ఉండేది? అది వవిధంగా మునిగి పోయింది! అన్న 
(పశ్న లకు నిష్క- ర్థ గా సమాధానం ఇవ్వ శం నా'ధ్యం కాదు, ఈ భూమి మహాబలి 
ఫురంలోని బేవాలయాలవలె సము[దంలోమునిగిపోయి ఉండవచ్చు. మరొక సిధ్ధాంతం 
కూడా ఉంది. ఈ ఖండం తన సొనంలోంచి జరిగి రోయి ఇప్పటి (గీకొలాండు, ఉత్తర 
అమెరికాలోని కొంతభాగం అయినదంటారు. 


8. జరిగిపోయిన ఖండాలు 
ఇప్పుడు ఎడంఎడంగా ఉన్న ఖండాలన్నీ ఒకానొకప్పుడు ఒకచోట కుప్పగా 
పడి ఉండేవని భూకాత్రుజ లంటారు. ఒక ఖండంనుంచి మరొక ఖండానికి జంతు 
ణ్‌ వులు సుఖంగా నడిచిపోతూ ఉం 
బ్‌ కం. అట్లూ కాకపోతే ఒక ఖం 
శ డంలో ఉన్నజంతువులే మరో 
ఖండంలో ఎలా ఉంటాయి! ఒక 
త జా ఖండంనుంచి మరొక ఖండానికి 
వేదో ఒళవిధవైన “ వంతెన” 
“| ఉండిఉండాలి. 
ns అస్టేలియాలోనూ, దశ్చిణ 
Dt అమెరికాలోనూ, దక్షిణ అఫ్‌ 
న (గా 3 fs కాలోనూ, దక్షిణ ఇండియా 
జరెగిపో యిన అండాలు జ తోనూ, ఒకేవిధమైన కొన్ని 
చెబ్లున్నాయి. అమెరికా, యూరప్‌ వవియా ఖండాలకు కూడా చాలాదగ్షిర నంబంధ 
ముండేది. ఉదాహారణకు : గరం అమెరికాలో వుట్టి పెరిగింది. (కోనంగా అది 
యూరప్‌, ఆసియాఖండాల్లో వ్యాపించింది. కొన్నా శ్ళకు అమెరికాలో అంతరించి 
పోయింది. డానికి వ్యతి శేకంగా' వనుగులు ఆ(ఫీకాలో వుట్టి పెరిగి, త 
లోనూ, తర్వాత అమెరికా ఖండంలోనూ వ్యాపించేయి. 1 
ఖండానికీ ఖండానికీ మధ్య “నేటికీ చిన్న చిన్న ద్వీపాలు లింకులుగా ఉన్నాయి. 
ఇవి మునిగిపోయిన “ వంతెనల” చిహ్నాలు. ఆవిధంగా దీవులు లేనిచోట్ల ఆవంతే 
'నలు ఫూర్తిగా మునిగి పోయే యని చెప్పవచ్చు. 
గౌండ్యానా ఖండం. 


అట్లాంటిస్‌ లాంటి చే గొండ్వానా అసి మరొక ఖండం పూర్వ కాలంలో ఉండే 
187 





రించంము 
5౪ 2౮ 


న్‌ 


గని 


వొలవి 


RY 


దప్‌, అందులో మునిగిపోగా మిగిలి పోయిన భాగాలు వింధ్యకు దక్షిణంగా ఉన్న 
వున చేశం. దశ్సీణాఫీకా, దశ్సిణ అమెరికా, అస్ట్రేలియాలు అస్‌ శా న్ర్రజ్ఞుల మతం. 


ఈ ఖంశకౌనికి గొం 
డ్వ్య్యానా అని సరు పెట 
డానికి కారణం తెలుసా? 
ఇప్పటికి 90 వళ్ళ (శతం 
మనదేశం మధ్యపర గణా 
లలో గాంచాంనా (వాం 
తంలో ద్‌£ికి కావలసీన 
సాక్ష్యం దొరికింది, ఆ 
కాలంలో (పపంచం ఎలా 
ఉండేదో పక్రపటంచూ స్తే 
మోక్తు తెలుస్తుంది, దక్షి ౪ సల్లగాఉన్న భాగం గొండ్వానా ల 
అమెరికా, దక్రీణ అఫికా, అస్ట్రేలియా ఖండాలు ఒక పెద్ద ఖండంలో భూభాగాలుగా 
ఉండేవి, మన బంగాళాఖాతం, అశేవిమా సమ్ముదం, హిందూ మహాసము(డం, 
ఇంకా ఈ ఖండాలను ఇప్వుకు వేరుచేన్తూ ఉన్న సము([దాలూ ఉండేవే కావు. 
గొండ్వానాఖండం భూ గోళంలో ఒక గొప్ప దశ్చి౪ఖండంగా ఉండేది. ! 





మనఖండాలు ఎవ్వడూ ఇప్పు 
డున్నట్టు లేవనీ, అవి జరుసుతూ వోయి, 
ఒకదానికొకటి ఎడ మెపోయీయనీ సరూ 
వీంచిన శా సృృజ్ఞుడి శేరు మోరు జ్ఞాపక 
ముంచుకోవాలి. ఆయన పేరు అల్ఫ్రెడ్‌ 
వగెనర్‌. 

ఒకానొకప్పుడు భూగోళం నేలభాగ 
మంతా ఇప్పటిలా ఎడం ఎడంగా 
కాకుండా ఒకచోట కుప్పగా ఉం దేదని 
ఆయన నిరూవీంవాడు. అస్ట్రేలియా, 
అంటార్కిటికా, దశ్చిణ ఇండియా, 
ఆ(ఫికా ఒశేఖండంగా ఉండేవి, కోమంగా 
వెగెనర్‌ వండితుడు - (గ్రీకాలాండు దుస్తులలో అస్త్రైలియా, అంటార్క-టికా ఖండాలు 

1838 





ఇంకా ప్రయాణం చేసూనే ఉన్న భూఖండాలు 
pea.) 


ఇందులోంచి వేరెదూంంగా జరిగి పోయేయి తర్వాత అటు యూరప్‌ ఆఫికా 


ఖండాలనించి | ఉత్తర దశ్రీణ అమెరికా ఖండాలు విడివడి దూరంగా పడమటికి 
జరిగిపోయేయి. 


9. ఇంకా (ప్రయాణం చేసూనే ఉన్న భూధందడాలు 

మన (పస్తుతఖండాలు ఇప్పుడు కూడా ఒశదానినుండి ఒకటి దూర మె పోతూ 
ఉన్నాయని వెగెనర్‌ అభిప్రాయపడ్డాడు. ఐస్‌లాండ్‌ నారేంనుంకి ఇంకా 
దూరంగా జరుగుతూనే ఉందన్నాడు. దశ్షిణఅమెరి కాకు దహీణఆ్మఫికాకు దూరం 
ఇంకా పెరుగుతూనే ఉన్నది. (గీన్‌లాండు ఇంకా తన (పమాణం సాగిస్తూనే 
ఉన్నది, 
లై ఎన్నాక్తినది ? 

అంతా వక ఖండంగా ఉన్న నేల ఖండాలుగా వ విధంగా చీలిపోయిందో, 
ఎంత కాలంలో చీలివోయిందో వెగెనర్‌ పండితుకు లెక్క వేశాడు, ఈ ఖండాలు 
జరుగుదలలో అప్పుడప్పుడు అంతరాయాలు కూడా కలిగేయి: 


వశఖండంగా ఉన్న నేలనుండి 'మొట్ట మొదట 'వేకుపడ్డ ఖండం ఇప్పటి దక్షిణ 
అమెరి కా ఇప్పుడు అస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలుకూడా దానిలో ఉండేవి. 
దక్షిణ అమెరికా విడిపోయింది. ఆఫి కానుండి అటు పడమట ఒక భాగం వేరెపో లే 
తూర్పున మరొక ముక్క వేశ పోయింది. ఆ ముక్కొ- మన ఇండియా. తర్యాత దక్తిణ 
అమెరి కానుండి అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాలు వేరైపోయేయి. 


ఈ ఖండాలు వే తమ ఇప్పటి స్థానాలకు (ప్రయాణం ఐపోయిన నడకవెగాలు 
కూ*డా 'నెగనర్‌ అంచనా వేశాడు. నా ర్వేనుండి విడివడ్డ (గీ౯్లలాండ్‌ భూఖండం 
సాలుకు 21 మొదలు 11 మొటర్హ్ల గమనంళోపోయి (పస్తుతస్థానం చేరుకోడానికి 
50 "వేలు మొదలు ఒక లక్ష నంవత్స రాలు తీసుకొని ఉంటుందిన్నా డు. 


దక్షిణ అమెరికా అఆ(ఫికానుండి వేర 2 కోలు ఏ0 లక్షల సంవత్సరాల 
కాలంలో (పస్తుతమున్న స్థానానికి వచ్చిందని ఆయన అంచనా. దాని (పయాణం 
వాలా మందంగా సాగింది. ప టేళ్ళకు 6 అడుగుల చొప్పూన అది (ప్రయాణ? వేసిందట ! 
ఎంత మందగమనం |! 


139 


III 
పొరల్లో భూమి చరిత్ర 


లో 


అల 


l. (పక త్రి [వాసన పుస్తకం 


భూమికి కూడా ఒకచర్మిత ఉన్నది అని లోగడ చెప్పాను. అదంతా ఒక 
ఫు స్తకంలో (వాసి ఉన్నది. ఆఫున్తకం మన భూమి అంత పెద్దది; మనభూమి 
అంత పాతది. దాని ఫుటలు రాతి పొరలు. ఆఫు స్తం (వాసింది (పకృతి. 

మన భూమి ఒకప్పుడు లోహోలూ రాయీ కిరిగి కుతకుత ఉడుకుతూ 
ఉన్న ఒకపెద్ద గుండంగా ఉండేదని మీరు నెనుక చదివారు. భూమి కొంత 
వరకు చల్లారి మన నేల వర్పడింది. ఈ నేల సెక్కు. మార్పులు చెందింది 

మో రెవ్పుడైనా ఒక పెద్ద చెట్టు మొదలు మధ్యగా ర౭పంపట్లినవుడు చూ స్టే 
మోాకు గుం(డటి వలయాలు “శనివిస్తాయి వలయా! కీ పలయానిీ స్పష్టమైన 
భేదం కనిపిస్తుంది. ఆ వలయాలను బట్టి చెట్టు వయస్సు నిర్ణయించవచ్చు. 

అచే ఏధంగా భూమికూడా పొరలు పొరలుగా ఉంది. శా స్ర్రజ్ఞలు ఆ 
పొరలను బట్టి భూమి వయస్సు చెపుతారు. భూమిలో ఏ పొర ఏర్పడ్డానికి ఎంత కాలం 
పట్టుతుందో నిర యించారు. ఈ పొరలు రాళతిప్‌, కంకరపీ. సున్నంవి, 
ఇనుకవీ, మట్టివీ ఇంకా అనేక విధాలవీ ఉన్నాయి. నుయ్యి తవు తూఉండగా 
మోశెప్పుడైనా చూడండి. నేలలో మికు అధనుం మూడు నాలుగు పొర లైనా 
కనిపిస్తాయి 


2. నేలపొరలు చె ప్పెకథలు 


ఈ పొరలు అనేక కథలు చెపుతాయి. న త్తగుల్లలనో వర్చడ్రసుస్నం 
రాతిపొర “నేను ఒకపుడు సము(దంలోంచి బైటపడ్డ “పొరను” అని చెప్పుతుంది. 
నత్తీగుల్లలు సమ్ముదంలో నేకదా ఉంటాయి. ! 'పగడవ్ర చిప్పలతో వ ఏర్పడ్లపొర కూడా 
ఇచే "తెలుపుతుంది. 


రాళ్ళ స్వరూ వాన్ని బట్టి అవి వవీధంగా ఏర్పణ్ణా యో తేలుస స్తుంది. ఉదా 
హఠణకు అగ్నిపర్వతాలు ల్‌ వెళ్ళ గక్కిన లావా వల్ల _ వర్చడ్డాయో 
లేక సము(దం అడుగున మడ్డిపోగై, అది గట్టిపడగా వర్చడ్డాయో 'ెప్పనచ్చు. 
ఈ విధంగా ఈ పొరలు అవి ఏర్పడ్డ కాలంలోని భూమి స్థితిని "తెలుపుతాయి. 
ఈ పొరలు చెప్పే మరో కథ కూడాడఉంది. ఈ రాలిపొరల్లో ఆయాకాలాల్లో 
ఉండిన చెట్టుచేమలు, (పాణికోటి కళేబరాలు నికి. ప్టమై ఉన్నాయి, ఏటిని బట్టి ఏవీ 
140 


భూమినిండా అగ్నిపర్వతాలు 


యుగంలో వీ వ విధములైన ని. వ రకం జంతుకోటి ఉండేదో 
నిర్ణయించారు. ఈ ప తపన “ఇంగ్లీషు ఫసల్‌! అంటారు, 


మయమూతారా! భూమియొక్క DA (గంథం ఎలా ఏర్పడిందో ! ! 


లీ. నాల్హ్లుయుగాలు 
మన నేల పారలనుబట్టి చరిత్రే నాల్లుయుగా లుగా ఇాన్ర్రజులు విభజించారు. 
ఆ.మా' యుగాలలో ఉండిన జంతువుల స్వరూపాన్ని బట్టి నాటికి జీ -గ్రిచ్చారు. ముడి 
యుగంపేరు అతి (పాచీనయుగం, దీన్ని ఇం నీషులో ఆర్కె_జోయిక్‌ ఎరా అంటారు, 
'" ముడుతలుపడ నేల 


జతలో భూమి చల్లారి ముడుచుకు పోయింది, అప్పటి భూగోళాన్ని 
గూర్చి మనకు ఎక్కు-వ గా కలియు. అప్పటి రాళ్ళ స్యరూ పాన్ని బట్టి ఒక్కో. 





భూమి ఈ విధంగా మడత లుపడ్డ నేల 


ఏీహషయం మొతం మనకు తెలుస్తుంది. ఆ యుగం రాళ్ళన్నీ అపరిమితంగా ముడుతలు 
పడి ఉన్నాయి. పల్చటి తొక్కగల ఒకపుడును ఎండ బెట్టండి. దాని గుంజు ఎండీ 
తొక్క ముడుతలు పడిపోతుంది. అప్పుడు భూమికి తొక్క ఐన నేల చాలా పల్చగా 
ఉండేది. అందుచేత ' భూమి చల్లారి. ముడుచుకు పోయినప్పుడు న ఐన నేల 
ముడుతలు సడ్డం సహాజ మే కదా! 


sre అగ్నిపర్వతాలే 

ఈ యుగంలో భూమి సిండా అగ్ని పర తావే, డాసికి కారణం నేల పల్చ శా 
ఉండడమే, భూమి మడతలు పడుతూ ఉన్నప్పుకు నేలపె అనేకచోట్ల పగుళ్ళూ వీట 
లూ వచ్చేయి, ఆ పగుశ్త్శలోంచి భూమిగర్భంలో ఉహకుతూ ఉన్న (ద్రవం, అవిరీ 
దైకివచ్చేయి.. పిటివల్ల నేల అనేకచోట్ల కూలిపోవడం, అనేకచోట్ల పైకి ఉబికి 
రావడం జరిగింది. ఉడుక లావా నేలపై వరదలా (సవహించిది. 

జంతువులు లెనిభూమి 
నో భూమిపై జంతువులు "లేవు. నీటిలో చేవలుశేవ్చు, గాలిలో 
141 


ల ఇళ ఈ 
బాలవిజ్ఞాన సర్వస్వము 


పక్షులు లేవు, నేలమోద చెట్లులేవు; చిన్నపాదలెనాలేవు. నమ్ముదంలో నాచు 
స అల్లుకొని ఉన్నట్టు సాక్యుండొంది. భూమి మొ త్రంమోద ఉన్న నృక్ష 
నంతతి అంతే. (క్రిములు, అలాంటివే అనేకరకాల సూక్ష్మజీవులు, చిన్న పురుగులూ 
ఉన్నట్టుకూ'డ జా పొంత సాక్ష్యం ఉంది. 
4. మంచు వవంచం 

ఈ యుగం తుది భాగంలో ఒక గొప్పపిషయం జరిగింది. ఒక్క-సారి నేలపె 
మంచు కమ్ముకుంది, డానీని పీమ్మపళయం అని చెప్పవచ్చు. అట్లాఎం నుకు జరిగిందో 
చెప్పలేము. దీని త ర్యాతకూడా 'పెక్కు-పార్లు భూమిపై ఇచే విధంగా మంచు కమ్మింది. 
బహు*ా భూమికి అప్పుడవ్వుడు మనకు వలెనే రొంపపట్టుతుంబేమో ! (క్రమంగా 
ఈ నుంచు కరిగి (ప్రవహించి పోయింది. "పెద్ద పెద్ద మంచునటులు (ప వహించిన చిహ్నాలు 
నేటికీ ఆనాటి రాళ్ళ పై స పంగా కనిపిస్తున్నాయి, 

ముంచుయు గాలను గూర్చి వేశే చోట ఇంకా వివరాలు చెప్పుతాను. 

స్పష్టంగా (వాసఉన్న మొదటి అధ్యాయం 

దీని త ర్యాతియుగం (పాచీన జీవయుగం. ఇం బీషలో దీనివి “ప్యాలెజోయిక్‌ 
ఎరా” అంటారు. నభూమిచరితలో స్పష్టంగా (వాసిఉన్న మొదటి అధ్యాయం ఇదె, 

ఈ యుగం రాళ్లు ఎక్కు-వగా ఇసుక రాళ్ళూ, పలకమన్ను రాళ్ళూ, సున్నపు 
రాళ్ళూను. ఈ రాళ్ళవార లక్ష అడుగుల వరకూ దళం కలిగి ఉంది. 


6. సము[దప్ప తేలు 

ch A 7 వీటిలో వేలకొద్ది ఫొసిల్పు దొరి కాయి. 
—— నాటి వింతే జంతువుల్లో ' (టిలాబెట్సొ, సము 
సై (దవు తేళ్లు ముఖ్యమైనవి. ఇంకా అనేక 
క్‌ రకాల నము(దజీవుల క బెబరాలు దొరి 
| శేయి. పక్క-బొమ్మలో వాటి వింత ఆకా 






క రాల. మోకు క నివినాయి చూడండి. ఒకటి 

| శేలులాఉంది. దానిని నము(దం తేలు 

a Es “అందాం. ఇవి బహుశా మన తేళ్ళ పూర్వీ 

“EP కులేనేమో! మరొకటి న త్రలాఉంది, ఇంకొ 

'సమ్ముదవు శేచ్భ _ ఆనాటి re కొటి వింత చేపలా ఉంది: ఇంకా అ నేకవిధా 
142 


మత్స్యయుగిము 


rnin 


అెన చిత్రవిచిత్రమైన జలచరాలు చొరిెశయి. 


QQ 


అప్పటికింకా "నేలమిోాదచ జంతువుల జూడ లేదు. 


1. బురొకసారి భామకి జలుబు 
ఈ యుగంలోకూడా ఒకసారి పామి సె మంచు 
కమ్ముకుంది. చెనా, ఆస్టేలియా, దశ్షి ణా ఫీ కా, 
దశక్నీిణ ఇండియా, దశ్నిణ అమెరికా, బహుశా 
యూరప్‌, ఉత్తర అమెరికా ఖండాలకుసాడా ఈ 
మంచుయుగం నచ్చి ఉంటుంది. 








స్‌ మత్సయుగం 


దీని తర్యాతియుగంలో భూమిమై విధాన జీవజంతువు చేప. భూమిపై అంశే 
నేలవై అనుకోవద్దు. నేలపై ఇంకా జంతువులు ఫుట్టనేలేదు. జీవానికి ఇంకా సీశే ఆట 
పట్టయి ఉంది. వెనక టియుగంలో 
వీటిలో పర్జిల్లి న జీవుల్లో ఏదో 
ఒకటి చేపగా పరిణమించింది. 
అది వుత్వ్చావ తార మయింది. 
ఈ యుగంలో జీఏజంతువులపై 
రాజంం చేసినది ఇచే 
అని అనేక రకాల చేలు, 
ఒక అడుగు మొదలు ప చేసిగ జూల 
వరకూ పొడవు కలవి. వాటి 





ముఖాలు భయంకిరమెనవి, మహం 
త డో 
అప్పటి పరినరఠాలకు పరిస్థితులకు మళ్స్యయుగంనాటి కొన్నిచేవలు 


అనుకూలంగా అవి చేహాలు సెంచుకొన్నాు, తోకలు బలపరచుఖొన్నాయి, కోరలు 
పదును పెట్టుకొన్నాయి. ఎప్పుడైనా “నేలమోదపడి చిక్కుకొన్న ప్పుడు ఇబ్బంది 
శేకుండాగాలి స్వేచ్చగా పీల్చుకోవడం కోసం ఊపిరికితులు సంపాదించుకొన్నాయి. 
॥ | జ 
నాటి చేపలకు శాస్త్రజ్ఞులు చీరకు పెటారు. ఒకదానిని  'కకోస్లియన్‌ 
షా గా ల mo 
అన్నారు. .అది జాల పెద్దచెప. డాని పొడవు 25 అడుగుల వరకూ ఉంది, దాని 
148 


డాలవ్‌డొన సర్వస్వము 
యా 


తేల కూడా వాలా పెద్దది, వ్ర కళ్ళూ కోరలూ భయంకర మైనవి. ఈ చేపకు 
చెంకు లే కాకుండా ఊపి? తిత్తులు కరూడాడన్నాయి ఈ వేన తర్వాతి య గంలో 
భూమిమోదికి (పాకి భాచరమెండి. దానికి కొన్నిలక్షల సంపిత్సరాలు పట్టి 
ఎ ఈం 
ఉంటుంది. 
+ _£ | నా న మ 
ఈ యుగంలో శేలమోాద చెట్టు వెమలు మొలీ చెయి. చిన్నవీ, పెద్దవి, 
అనేక విధాల చెట్లు చనేలమోద అరణ్యాలుగా "పరిగయి. ఈచెట్లను బృక్టు అప్పటి 
వాతావరణం ఎట్లాఉండి ఉంటుందో శొన్రజులు (గహించారు. నాటి వాతా 
వరణం చెమ్మగా ఉండేది. మబ్బు దట్టంగా కమ్మి ఉండేది. ఎప్పుడూ కంభవృష్షిగా 
లు లు 
కురిసేది, సూర్య కాంతి మందంగా ఉండేది, 


అప్పటి జంతువులూ, చెట్లూ, ఫాసిల్సు రూపంలో ఏవిధంగా లభించే యో 
పక్క-బొమ్మవల్ల తెలుస్తుంది. ఇవన్నీ రాతిపొరల్లో నికీ పృమై ఉన్నాయి, ఈ 
రాకిపొర ఎక్కువగా ష్మర ఇసుశకరాతిది. పసుపుచాయగల బూడిదరంగు రాయి 
పాడా ఈ యుగంలో ఉంది. సున్నపు రాయిహాడా కొంతడంది. 

ఈ యుగంలో యూంప్‌లో ఎక్కువ భాగం సమ్ముదంగా ఉండేది, 
ఆట్లాంటిక్‌. మహాసము[(దం ఎక్కువ భెగం చేలగాఉండేది. మనబంగాళాఖాతం, 
అ శేబియానము[దం, హిందూమసోస ము(ద్రం అంతా నేలగా ఉండేది. మన నేలలో 
జరిగిన మార్పులను గురించి ముందు వివరంగా చెపుతాను. 


9, బొగ్గు యుగం 
ప్రకృతి కవతతం = దాచియుంచిన' సంపచు 
దీని తరువాలతియుగా నికి ఇంగ్లీషులో కార్నోవిఫెఏన్‌ యుగం అంటావు. అంశే 
బౌ ఏర్పడిన యుగం అని అర్థం, ఈ యుగంలో 50-60 అడుగుల ఎత్తు చెట్టుగల 
మహారణ్యాలు భూమి నిండా ఉండేవి. అవన్నీ భూమిలో పూడిపోయి బౌ 


ట్‌ 


వోయియి, ఇపుడు మనకు భూమిలో. దొరుకుతూ ఉన్న pom అప్పటి 
అరణ్యాల చే. 
ఈ కాలంలో బొగ్గును నల్ల రత్నం" అంటారు. మన నాగరికత అంతకూ 
బాగ ఫునాది. దానివల్లనే సమస్త యం(తాలా తిరుగుతూ ఉన్నాయి. (పకృతి 
ఈ ధనాన్ని మనకోసం ఎన్నాళ్ళనుంచి దాచిఉంచిందో చూశారా ? 
10, పువ్వులు లేని అరణ్యాలు 

ఈ యుగపు అరణ్యాల్లో అనేక రకాల కీట"కాలు ఉన్నట్టు తెలుస్తుంది. 

సము(ద జంతువులు నేలపైకి ఎక్కుతూ ఉన్నట్టూ, క్రమంగా అవి కేల జంతువులుగా 


144 


(19) మూదవ యుగం 

పరిణమిస్తూ ఉన్న కరా, ఆ యుగం 
ఫాసిల్సువ ల్ల స్పష్టపడుతుంది* 
ఆరేడ అకుగుల వౌడవుగల నాటి 
జంతువుల కి శేబరాలు దొరిశేయి. 
బహుశా అవి చెట్టటోద ఉండదే 

వేము ! 

a ఇంతవరకూ మగ (పపం చంలో 
సట వశ్వలు లేకవోవడం ఒక వింత 


లీ 
శం బక! ~ 


3౪. కా! విషయం. బొగ్రయుగ ంలోని టుహో 


న సకం సలవు మల క రణాంలలో పువ్వు లే లేనంటారు 
లొ నకలు, 
11. మూడవ యుగం 

ఇంతవరకూ మన భూమి నిలకడగా, ఒక విధంగా లేనప్పటిచర్మిత చది వాము. 
ఈ యుగంలో ఖండాలకు ఖండాలు మునిగిపోయేయి ; సము(దాలు ఖండాలుగా 
మాశేయి. భూమి మోద ఎన్నోసార్లు మంచు (శన్మేసింది. అగ్ని పర్వతాలు మహో 
(ప్రళయంగా పగిలి లావానదులు (పవహింప జేసేయి, ఆ యుగం అంతా అ ల్లకల్లోలమే, 
వద్‌ స్థిరం కాదు. వద్‌ నిశ్చయంకాదు భూమిపై (పాణికోటి సంపూర్ణంగా వి సిం దనే 
లేదు. (ప్రపంచంలో సమ స్తమూ బీజ పాయంగానే ఉండేది. జీవం సంపూర్షంగా విశ 
సిం చడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు. ఎడ తెగని వర్ధం, అంతం లేని 
మంచు, భయంశరమైన అగ్ని పర్వతాలు, భూకంపాలు ఈ అల్బకళల్లోలంలో జీవ 
వికానం ఎలాశలుగుతుంది | 

మూడవయుగంలో భూమి శాంతించింది. అగ్ని పర్భళాలు చల్లబడ్డాయి, చేల 
భాగం ఒక నిశ్చితమైన స్వరూపం పొందింది. బుతువులు (కమం పోందుతున్నాయి. 
(పకృతి (పసన్నరూవం దాల్సింది. ఈ యుగాన్ని ఇంగ్లీషులో “మెసోడోయిక్‌ ఇరా 
అంటారు. దీన్ని మూడు పాదాలుగా విభజించారు. అందులో మొదటిపాడంలో 
అద్భుతమైన జంతునులుండేవి. 








|. 
: 
fd 
Ee 

| 

శీ 


ల్లి FR ॥ ళ్‌ 

i " th fi 
॥ (వ iy AA me: | 

క. Mr Wm | 
క్ట Mp af | 
న్‌ (| శ ళ్‌ వ | 1 (AR 


ff 

శ్‌ 

| 

[ r 


యల్‌ 


ఏనుగులకంటె పెద్దబల్లులు 
బల్లులవంటి ఆ కారంగల పెద్దజంతువులు వెనక కాళ్ళమిాద నడిచే భయంకర 
_మృగాలు--పంకా రకరకాల తమాపాజంతువులః: ౦డేవి. ఈ మృగాల పొదచిహ్నోలు 
"శం జేసి అడుగుల పొడ వైనవి ఆ నాటి రాళ్ళ పై కసిపించేయి. ఈ పాడాలు కొన్నిటికి 
మూడు, కోొన్నికోకి నాలుగు, మరి కొన్నిటికి ఐదు వేళ్ళున్నాయి, ఇవి కాక వేల 
కొద్ది సము దజంతువుల, చేపల కళేబరాలు కూడా దొరిశేయి. 


145 


జ్‌ జా ఆక ఆర ణ ఉద 
ల విజ్దు న సర్వస్వము 


శెండన పాదంలో మరీ అద్భుతమైన జంతునులుండేవి, ఆ జంతువులు ఇప్పు కు 
నశించిపోమెయి. అందుకోనం ఈ కాలాన్ని అద్భుతజంతువులయుగం అనవచ్చు. 


పల్లెిటూరిపిల్లకు దొరికిన చేపబ ల్స్‌ కళబరం 
ఈ కాలపు అద్భుత మై న జంతువులు బల్లి జాతి మహో మృగాలు: విటిలో 
చేపబల్లి అనే జంతువు చాలా అద్భుత మైనది. ఈ జంతువుల కళేబరాలు చాలా 
a rr సా ౯ సమృద్ధిగా దొరికేయి. మొదటి 
టా న నయా కశేటరేం.. దొంశింది. ఒక చిన్న 
_ వీల్లకు. ఆమె పేరు మేరీ యానింగ్‌. 
ఆమె ఒక పల్లెటూారి వీల్ల. ఫొసిల్సు 
పోగు చేయటం అం'కే ఆ మతాల 
క (పీతి. ఒకనాడు ఫి సిల్పుకోనం తెరు 
౧) 'సతూ ఆమె ఈ ఛయంకి మ్బ గం 
5 శేటరం కని పెట్టేంది. ఆ కళేబరం 
స 30 అడుగుల పొడవు ఉంది. దాని 
|] దవుడలు 6 అకుగు పొడవు 
| ' ఉన్నాయి. చిన్నప లం అం జేసి 
{EY ఉన్నాయి దానికళ్ళు, ఈ విధంగా 
అ, (కని పెట్ట బడింది ముది చేపబల్లి, 
= గో డాని తర్వాత అనేక ౪ శేబ రాలు 
డై (పపంచంలో ఆ చోట్ల దొొరి 
. మేరీ యానింగు ఇచికియోసారన్‌ Mees చూచింది శేయి, 

-ఈ జంతువుల తల బల్లి తలను పోలిఉంటుంది. దవడలూ కోరలూ మొనలివి, 
వెన్నెముక చేది, కాళ్ళు తిమింగలానివి, త్రో కొ ' మొండెం మామూలు 
'జంత్రువుఏ. ఇది నీటిలో ఈచేది, | Ppp రాం 
భూమిపై నడిచేది దీనికి 'ఇచి శ రంగ ఉమ్మా 
తియో సారసన్‌” అని పేరు 
పెట్టారు. 


న! 






rk 
వను 


గః a బల్లితల : పాము మె 
1 ఇలాంటిచే ఆకాలప్ర ee క్ష 

| "ఇది అంత "పెద్దది సా 

శాక పోయినా 25 అడ గులక క Ns 


కొన్ని భయంకరమృగాలు 


తక్కు-న లేదు. దీని తలకు *ఇా జల్లీతలలాంటి చే. కాని మెడ పాములాఉంటుంది. దీఃకి 
కూడా మొసలివంటి కొరలున్నాయి, వోకమా(తం మొండిది. 
అక్కల బుర్హి 

పి శెండిటికంళు అద్భుత 
నూ 

మైనది రెక్క-లబల్లీ,. ఇది అంత 
“పెద చంతువు కాకవోయినా 

ది 

రెక్క-లండడం దీని విశిష్టత. 
వీనికోరలు మొనలివి, చేవాం 
బ లిది. వృుగాలకువ పెద్దతోక 
చెక్కలున్నా ఇది పక కాదు. 










భా జ WA 
అయడలి పక 


కాని ఈయుగంగో మొదటి 
పక్షి అవతరించిండనవచ్చు. అది SN oR 
బాలా చిన్నది; మనకాకికంకు SM 64 
చిన్నది. ఒక్క- విం తేమిటం"కే శాఖా Y fT) 


శాన 


దానికి పళ్ళున్నాయి, ce 


ఉర 
QTD 


కొన్ని భయంకర మృగాలు 
ఆ కాలపు జంతువుల పేమ్షకూడా భయంకరంగా నే ఉన్నాయి. కొన్ని పేర్లు చూడండి. 

- డినొసారన్‌, (బాంటొసారస్‌, డీప్లాడాకన్‌ , అట్లాంటొసారప్‌ ,_ జెగాంటొ 
సారస్‌ _ టిరానొసారన్‌, 

'పీటిలో శాంటొసారన్‌. 50 అడుగుల పొడవు ఉండేదట ! దాని పాడచిహ్నం 
ఒకగజం పాడవుంటుంది. అట్లాంటొసాంస్‌ నూరు అడుగుల పొడవూ, 50 అడు 
గుల ఎత్తూగల మహాోమృగం. జెగంటొసారెన్‌ అంతకంకు పెద్దదై ఉంటుంది చాని ఒక 
తొడ ఎముక 11 అడుగుల పొచవుగలది క మధ్య అమురికాలో దొరికింది. 

ఈ జంతువుల పేర్లూ, వాటి ఒడ్లు పొడుగులూ ఇంతభయంకరంగా ఉన్నా 
ఇవి ఆకూ అలమూ తింటూ (బతికే జంతువు లే. ఈ సంగతి నాటి పళ్ళవల్ల తెలిసింది. 
ఇంకాచేస్తి అవి సాధువుఠళేనేమో |! 


147 


బాలవిజ్ఞాన సర్వస్వము 


ఈ యుగం చివర భాగంలో *కంగామిలాంటి ఒక వింత జంతునవుం డేది. దానికి 
“ఇగొంనాడన్‌ ” అని ేకుపెట్టాస. బెల్టియమ్‌లో ఒకగనిలో పీటికళేబరాలు 29 దొం 
కాయి. ఇవి కంగారువ లె వెనక కాళ్ళపై నిలబడతాయి, ఏటి పొడవు $80 అడుగులు, 





టిరానొ సారన్‌ అనాటి మరొక భయంకర మృగాన్ని తన కాళ్ళక్రింద అదిమి చంపుతుంది 

ఈ జంతువు లుండినకాలంలో భూమి ఎంత భయంకరంగా ఉండేదో 
ఉహించండి. అస్పటికింకా మానవుకు అవళరించకవోనడం మంచిదే ఐనది. "లేక 
వోలే ' ఈ జంతువు) వాశపడి నళించేవాడజేవో! మన వరకూ మాననసంతతి 
వచ్చేది కాబేమో ! 


|. ముంచు యుగాలు 
. ఆప్రాచీన కాలాల్లో వివి; (ప్రాంతములలో శీతోన్ల పరిస్థితులు ఎన్నో విధా 
లుగా మాేయి, అవి ఎప్పుడెప్పుడు వవ విధంగా మారేయో సరిగా చెప్పడం 
సాధ్యంకాదు. అవి మారినట్టు సొక్ష్యం మాత్రం ఉంది. దాన్ని విడదీన, కాల 
ల చవేళుడం ఛాలా కష్టం. కాని (పపంచం వివిధ (వాంతాల ఫీథోస పరి 


148 


మంచు యుగాలు 


స బ్లో అనేకంగా మార్పులు జరిగినమాట మాతం నిశ్చయం. ఉదాహారణకు ; 
మన బేశం ఒకప్పుడు ఇప్పటి ఆర్కిటిక్‌ (పౌంతంవ లె మంచుశో కప్పబడి ఉంచేది. 
మన చేశమేకాదు. (పపంచంలో అన్ని ేశాలూ ఎప్పుడో ఒకప్పుడు 
మంచుతో కప్పబడిన వే. ఆ విధంగా మంచు కమ్మినప్పూడు ఆ (పాంతంలోనూ, దానికి 
ఫలితంగా ఇతర (పాంతాల్లోనూ నైనర్లికాలైన మోార్పులుకూడా జరిగేయి, 


యూరప్‌, అమెరికా ఖండాలు మంచుక్రింవ 

భొమి చర్మితలో అనేక మంచుయుగాలు వచాయి, వాటిసిగూర్చి 
వెనుక మిరు కొద్దిగా తెలుసుకొన్నారు. చిట్టచివరిమంచు యుగంలో యూరస్‌ 
ఖండ వాయవ్య భాగమంతా మంచు (కమ్మింది. దీన్ని మహాహిమయుగం అంటారు. 
అప్పుడు యూరప్‌ ఖండమంతా మంచు నదులే. అఆ కాలంలో అవంతా ఇప్పటి 
(గ్రీన్‌లాండులా ఉండేది, (గీకాలాండునై ఇప్పుడు ఒక గొప్ప మంచువొర కమ్మి 
ఉంది. అక్కడ ఎక్కడా నేల కనిపించదు. ఆమంచుపొర ఎంత దళం కలదో 
తెలుసా? 2000 మొదలుకొని 7000 అడుగులవరకూ ఉన్నది డాని దళం, అంటే 
అంత లోతుగా మంచు తవ్వి లే తప్ప చేల కనిపీంచదన్నమాట. ఇంత మందం మంచు 
మహాహీవమయుగంలో ఉత్తర యూరస్‌ , ఉత్తర అమెరి కొ ఖండాల్లో ఉండేది. 

కదులుతూఉన్న మంచుసార 

ఈ మంచుపొరలో ఏంతవమిఉంశు అది కదులుతూ ఉంటుంది. ఐతే దాని 
గవునం తాలా నుందంగా ఉంటుంది. అది పల్తానికి (సవహిస్తుంది. ఎత్తు నేల 
అడ్డువచ్చినా అగదు. వెనకనుండి తోసుకు పస్తూఉవ్న మంచుబకువుకు ఉబికి ఆ 
అడ్డును దాశేస్తుంది. ఒకిొక్క-ప్పుడు పెద్దపెద్ద రాళ్ళను దొళ్లించుకు పోతుంది. 
ఆవిధంగా మంచు (పవాహాలు దొర్షించుకు పోయిన రాళ్ళు వాటి అనలు 
స్థనాలకు వందలకొద్దీ మైళ్ళలో దొరికాయి, 

మనమింకా మహా హిమయుగం చివరి పాదంలో 

ఈ మహాహివముయుగం అంతమై కొన్ని "వేల నంవత్ప రాలు మాత్రమే 
ఐనదట ! బహుశా 20 వేల వళల్లెబిఉంటుంది. ఉత్తరయూరప్‌ ఉత్తర 
అమెరికా (పాంతాలలో ఈ మంచుపొర దాదాపు పదిలక్షల సంవత్సరాలపాటు 
కప్పి ఉంచింది. అంత పాతమంచు కరగడం (ప్రారంభమై 20 "వేల ఏళ్ళ పాకే 
ఐనదంకు ఆ (పాంతం ఇంకా మహాహిమయుగం చివరిపాదంలో నే ఉర్నదనవచ్చు. 

సనముచుంలో ఎలితి 

దీనివ లి చేల మట్టంలోనూ నము(ద మట్టంలోనూ అనేక మార్పులు 

జరిగేయి. మంచు గడ్డకట్టి ఉన్న కాలంలో సము(దమట్టం కిందికి దిగింది, అట్లా 


149 


బాలవిజ్ఞాన సర్వస్వము 


ఎందుకు జరిగిందో సులభంగా ఊపి హీంచవచ్చు. అఆవిరిరూపంగా సము(దంలోంచి 
ఎంతోనీటిని సూ ర్యుడు వీ లేస్తాడు. ఆ ఆవిరి అంతా మేఘమై వర్షంగా కురుస్తుంది. 
వర్షం నీలో చాలాభాగం నదులగుండా మళ్ళీ సము(దాల్లో. వచ్చిపడుతుంది. 
న విధంగా నష్ట్యమెన నీటి వెలితి తీరిపోతుంది. అట్లా కాకుండా నీరంతా 'నేలసె గడ 
కట్టుకు పోలే సము[దంలో వెలితి వర్ప్చడదూ ? "కొన్ని లక్షల ఏళ్ళపాటు వశుట 
ఇలాంటి వెలితే ఏర్పడి తే కొన్నాళ్ళకు వర్గాలు లేక చెరువులు ఎం ండిపోయి నట్టుగా, 
సముుదం ఎండి పోతుంది. సము(ధం నీటివుట్టం కిందికి దిగిపోతుంది. 


నము[వము నిటి మట్టం చికి వచ్చింది 


ఇప్పుడు డ్‌ త్తోర దక్రీణఇ(ధువ (పాంతాల్లోనూ, ఇతరచోట్లనూ మనభూమి పె 
ఉన్న మంచు అంతా శరిగిఫోతే నము (దంలో నీటివుట్టం 150 అడుగులు ెకి శేస్తుం 
దని ఒక అంచనా. మహాహిమ యుగంలో ఇప్పుడున్న దానికి ఎన్నో కెట్లు" ఎక్కు. 
వగా మంచు ఉంచేది. అపకు నము దంలో నీటిమట్టం ఇప్వూడున్న దానికి రెండు 
మూడు వందల అకుగులు కిందికి ఉండేది. నీటిమట్టం అన్ని చోట్ల ఒకేవిధంగా 
ఉంటుందికొడా! అందుకోనం సముదం ఎండి నప్పుడు ఎంశో నేల బయటపడిఉంటుంది. 
మంచుయుగం నమా స్ప ప మైనప్పూకు ఆ వుంచంతాొ కరిగి సము(దంలో కలిసింది. 
దానితో నీటిమట్టం పెకివచ్చింది. అప్పుకు పల్లంగా ఉన్న నేల అంతా సము(దంలో 
మునిగిపోయి తం టం, 


ఉగబడిననేల ఇంకాపైకి లేస్టుంది ' 

ఆ విధంగానే కాకుండా మరోవిధంగాకూడా ఆ కాలంలో నై నర్టికంగా కొన్ని 
మార్పులు జరిశయి. మంచుసొరదళం రెండువేలు మొదలు 7 వేల అడుగుల వరకూ 
ఉంటుందని వెనకచెప్పాను. ఇంతవళం మంచు ఎంత బకువుంటుందో ఊహించండి. 
ఆ బరువుకు భూమిపై ఉన్న నేల వారకొంచెం కిందకు దిగబడింది మంచు ఎక్కు-వ 
దట్టంగా ఉన్న చోట చేల ఎక్కువగా కిందికి దిగబడింది. అది పల్చగా ఉన్నచోట 


గ ( 
గ్ర యయా 
॥ న 
ర్త యు. నా 
గ FEET Et 
“ దిగబడిన నేల 


{90 


మంచు యుగాలు. 


తక్కువ దిగ బడింది. మంచుకరిగి (పవహిఎచి నవ్వుకు పెకి తిరగి తన యధాస్తానానిక 
నచ్చేసింది. అ (వాంతాల్లో కొన్ని చోట్ల నేల ఇంకా పైకి ఉబుకుతూనే ఉంది మరి 
మంచు యుగం అుతరించింది కొ*న్ని "వేల ఏంగ్ల (కెంద నే కదా! 


ఎసురరు ఎలి దోతూ ఉన్న మంచు 

మహాహిమయుగం అంతెమై పది పన్నెంకువేల నంవత్స రాలు మాత్రమే 
వనదని వెనక చెప్పాను. బహుశా మహో హీవుయుగం తుదిపాదంలో యూరస్‌ ఖండం 
ఉన్నదని కూడా చెప్పాను. మంచునదులు, మంచుటోపీలు భావిస్తూ ఉన్న నడవడిని 
గు ర్జీసే ఇది నిజమని తలుస్తుంది. 

గత శతాబ్దంలో స్విట్టర్లాండు కొండలవై మంచునదులకు సమిపంగా కట్టిన 
హోటళ్ళు | ఇప్పుడు ముంచుకు చాలా దూరమై వోయాయి. కొన్నిచోట్ల మంచు 
నదులు ఫూ ర్లిగా మొూయమై పోయాయి. అంటు కిరిగిపోయీయి అన్నమాట. ఇది 
ఆల్ప్‌్స్‌సన్య తాల పై ఉ న్న మంచునదుల మూట, (క్లాండు, ఐసీ లాండ్‌ , స్కా-ండి 
నేవియాద్వి పకల్పం (పాంతంలో కూడా మంచు ఇబే విధంగా నానాటికీ పల్చబడి 
పోతూ ఉంది. దక్షిణ నార్వేలోఉన్న మంచునదులు (క్రమంగా సన్నగిల్లి పోతూ 
ఉన్నాయి. ఒహుశా ఇవి త్వరలో మాయమై సోవచ్చు. 

ఆక్కి-టిక (పాంకాల్లోకు+డా మంచు వెనక్కి తగ్గి పోతూ ఉంది, స్పిట్పు 
బర్‌ రేవు ఇప్పటికి 30, 39 వీళ్ళ (కిందట సాలుకు 95 దినా౭కంకు ఎక్కువగా 
ఓడల రాకపోకలకు అరుకూంంగా ఉండేదికాదు. ఇవ్వడు సాలుకు 280 దినాల 
వరకూ ఆ రేవు గడ్లక్ళు కుపోకుండా ఉంటున్నది, 


ఉ త్త రష్యాలో శాశ్వతంగా మంచుగడక ట్టి డన్న (పాంతాల్లో మంచు 
ల్స్‌ మైళ్ళ మేర వరకూ వెనక్కు తగ్గిపోయింది. 'లక్షలకొద్ది ఎకరాల చేల ఇప్పుడు 
సాగు కోనం కాళీ అయింది, "ఇంతకు 'ముందు ఆ నేలలో త లి మంచే పండేది, కడు 
పచ్చని పొలాలు కన్నుల పండువుగా కనప్మయి: 
అంటార్కిటిక్‌ ఖండంలో కూడా ఇచే విధంగా మంచు వెనుకంజ వేస్తూఉంది. 

మంచు ఈ విధంగా వెనక్కూ- వెళ్ళిపోతూ ఈండడానికీ శనుల కార 
ణాలు నెదుకుతున్నారు. అనేకులు అనేక కారణాలు చెప్పారు 
nei + సూర్యుడిలో ని మచ్చల్లో కలీ మార్పుతో దీనికి సంబంధం ఉందని 
కొందరన్నారు. 

సూర్యు కు భూమిమోద పంపించే శక్తిలో కలిగే మార్చులు దీనికి కారణమని 
కొ"ందరస్నారు., 

lol 


బాలవిజ్ఞాన సర్వస్వము 


గాలియొక్క- (పసారంలో కలిగోమాక్సులు_ కారణమని మరికొందరు. 
భూమిపై వేడి గ్రమంగా హెచ్చుతూ ఉన్న దనడానికి ఇదొక నిదర్శన 
మన్నారు కొందరు. గత 180 వళ్లలో మననేలపై వెడి సగటున ఒక డ్కిగీ 
హాచ్చిందని ఒక అంచనా (క్రమంగా ఈ వేడి ఫొన్నా వై వరకూ హాచ్చ భూమి 
ఎడారి ఐపోతుందని ఏకు భయపడుతూ ఉన్నారు. అల్లా భయపడ నవనం౦ లేదని 
కొందరు అభ యమిస్తున్నారు, 
న్‌ అదో యే ౦ ; గార్‌ we అని 
ఒఫ-క క హు కు కనకాల జోస్యాలు మన జ్యోతిళ్ళా నృషుల జో నాషల్లాగా 
ఉంటాయి. ఇవమిద్ధమసి రా త్రాము ఇంకా తేల్చని విష మాస్హో ఇది ఒకటి. 
మంచుయుగాలు ఎందుకు వచ్చాయి గ 
ఈ విధంగా నుందు కమ్ముకొని రావడానికి కారణం ఏమై ఉంటుందో 
శాన్ర్రజ్ఞులు సిర్తారణగా చప్పశతేకపోయారు. సూర్వకుటుంబం అంతా ఎక్కడికో 
(సయాణం చేస్తూఉందని పూకు వెనక చెప్పాను. ఈ (ప్రమాణంలో pds 1 
నీత, పొంతంలోంచి మనపోమి అప్పుడప్పుడు గడునూ ఉంటుందనీ, దానివల 
( 1 న 
ఈ మంచుయుగాలు కలిగి ఉంటాయి అనీ కొొందరన్నారు, 
నముండలం తన సానాన్ని మారుసూ ఉంటుందని. ఆ మార్నులవల హీొము 
(భు వ. సలల ల 
యుగాలు కలుగుతూ ఉన్నాయనీ మనికొందరన్నారు. 
అధ “ వ = న ఎ 
మొతానికి ఇదికూడా శా త్ర్రజ్లులు అఇంకా కని పెట్టని విశ్వరహాస్యాస ఒకటి, 
19. నొట్ల వ యుగము 
ఇది ఇపుడు మనమున్న యుగం. మానవచర్మిత ఇదేయుగంలోగ పారంభ మైంది. 
 ఈయుగానికి 5 పాదాలు. మొదటిడాన్ని 'ఇయోకికావజ్‌' అంటారు. 
'ఇయోన్‌” అంకే (గీకు భాహలో (ప్రభాతం అనిఅర్థం. నిజంగా ఇది ఇప్పుడు మన 
మున్న (పపంచానికి (ప్రభాతమే అనవచ్చును. వవోళొద్ది విషయాల్లోతప్ప తేక్కి-న 
అన్ని విషయా.ల్లోనూ అప్పటి (వవంచానికీ, ఇప్పటి (పపంచానికీ ఎక్కువ భేదం లేదు, 
మన (పపంచం ఇప్పుడున్నట్టుగా తరరారు కావడం (పారంభించింది అప్పుడే, ఇప్పటి 
మన చెట్టు చేములూ, పశుపక్ష్రులూ, _ [కిమికీటకాలూ, తుట్టతుదకు (ప్రకృతికి కిరీట 
(సౌయమైన మానవుడూ అవతరించిన యుగం క్రది. 
ఆరుకొమ్ముల జంతు వు 
కాని మొదటి పాదంలో నరుని జాడలేదు. బవుశొ అతని పూర్వికు డైన 
యి 
తానరుడు అవతరించి ఉండవచ్చు, అనేకవిధాల సక్ష్రలునూడా వుట్టాయి. వెనకటి 
యుగంలోని బల్లులలాంటి మహోమ్బుగాలు మాయమయ్యాయి. గ(రానికి పూర్వీకు 
152 


(20) నాలప యుగం 
గి 







స తః “మ లైన ఒకరకం జంతువులు ఈయుగంలో 
నగ ల అ రా” ఇ 
గ దట్‌ కనిపిస్తున్నాయి. ఖడ్త మృగం వంటి ఒకే 
Fhe is sig Sgr ల్‌ రకం జంతువులు పెద్ష పద్ద మందలుగా ఆ 

స్ట (సరా. h న శె కి 
యాం డు pa భూమి మోట సంచరెంచినట్టు 


తేలు స్తుంది. డినో నస్‌ ష్రుసే రన స. 


యా! pan స్య వూ ; క 
జంతువ్రుండేవ. అది ఏనుగంత సవది. 
భయం3ర మృగయుగం నాటి ౧ 
బలివంటి ఒక పెద మృగం 
(nf) ఏ 


నాలుగు, వెవులమోద రెండు. ఇది ఎంత భయంకర మైన వింత జంతునో ! 


డానికి ఆకు కొమ్ములు - ముహష్కమి ద 


(ఇ 


అలో 


డ్‌ Ga ఇటో ఇల, 
జబిరాఖవంట బినుగు 


పై 


ఈ యుగం శెండవపాదంలో మునఖూ, i స్నా 


పాములూ కనిపిస్తాయి. ఈ కాలంలో బొలుచెతిర్‌ ' iy 
అనే ఒక మహో మృం ఉండేది. దాని అసి పంజరం క al 
మంగోలియాలో దొరికింది. 25 అడుగుల ఎకువ 
అది తన మెడను చా చగలిగి ఉండేది. దాసికకొమ్ములు 
లేవు. దానికి గుర్రం తల్క పొడుగాటి జిరాఫీ మెక, 
ఏనుగు కాళ్ళవంటి కాళ్ళు ; ఒడ్డు పొడుగుల్లో వనుగు, 
అ భ్యాసాల్లో జిరాఫీ. మంగోలిమాలో దొకికిన దాని 
పుర వదు అకుగుల పొడవుంది. దాని ముంగాళ్లు 
1: అడుగుల పొడవు; మెడ 12 అడుగులు, బహుశా 
అది 20 టన్నుల బరువు జంతువై ఉంటుంది. ఈ జంతువు ఆకులు తిని బకికేదిలాో 
ఉంది, దాని పళ్ళు గ్నుర్రవుపళ్ళు, 





మానవుని అవతరణ 

చీని తర్వాతి కాఎంలో ఒక గోప్ప విషయం జరిగింది. మాొనన్రడు అవత 
రించాడు. ఇది చాలా గొప్ప విషయం. మానవుడే లేకపోతే భూమికి ఇంత (పాము 
ఖ్యత వచ్చి ఉండేది కాదు. ఒడ్గుపొడనుబ్ణో మానవుడు డినోసారన్‌, జె వై గాంటో 
సారన్‌ మొదలెన మహో మృగాలంకిటి వాడు కాడు. వాటిలో సవా(సాంశ మై మెనా అతనికి 
బలం లేదు. వాటి కున్న కోరలుగాని ; కొమ్ములు గాని అతనికి లేవు. ఐనా అతకు 
సమ నజంతువులనూ జయించాడు. వాటిని తన బానిసలుగా చేసుకొన్నాడు. 
నాటిని తనకు ఆహారంగా వాడుకొన్నాడు. 

1583 


వాలవిజ్హాన సర్వస్వము 


'జంతువులనే కాదు, నమస్త (పకృతి శక్తులనూ మానవుడు జయిస్తూ 
ఎంవి యాలి ఇ 
ఉన్నాడు. అతని దిగ్యిజయం వంకా నిరాఘాటంగా సాగుతూనే ఉంది. అవని విజయ 
పరంపరకు. లెక్క- లేదు. (పకృతిలో అతడు అడుగుపెట్టని మూల లీదొ. (సకృ్ళతి 
మానవుని మందు తేలవంచిండి. అతనికి పూర్తిగా లొంగిపోయింది. అతఏ ఇంటి 


పరిచారిక ఐపోయింది, 


ఒకప్వాడ రావగా'సురుడికి అష్ట్రవ కా లకులు ఊడిగం చేసేవా-ట ! వాయువు 
ఇళ్ళూ డ్చేవాడట; పకుణుడు కళ్ళాపి చ'ల్లేవాడట; కుబేరుడు ధనా గారాలు నింపి 
ఉంచేవాడట. రావణుని ఆ వెభవం సంగతి విని “అమ్మయ్యా!” అుటారు మిరు. 
కాని ఒక్క- విషయం మో రప్పుడెనా ఆలోచించారా ? ఇ్రహుకు మానవుడు అనుభ 
విస్తూ ఉన్న వెభవంలో న తాంశె మైశె రావణుడు అనుభవపించి ఉండకు, 
రావణుడు వరుణునిచేత కళ్ళాపిమా త్రం చల్తీంచుకొగలిగాడు., వరుణుడంకే నీరు, 
బ్రస్వుడు మానవుడు నీటిని ఎన్ని విధాల ఉపయోగిస్తున్నాడో ఆలో చిం చండీ, 
“నీటినుండి. పద్యుచ్చని తీసి దానిచేత లక్షపనులు చేయిస్తున్నాడు, a 
ఇబేవిధంగా (పకృతిలోని (పకిశ కిని వశపరచుకొని దానిచేత అన్ని విధాలా 
ఊడిగం చేయించుకొంటూా అన్నాడు, ఆకాశం నోఢిం చాడు. భూమి అంతా 
తడిని చూశాడు. నీటిలో ఉన్ని రహస్యాలను కనిపెట్టాడు. గాలియొక్క 
పుట్టు పూరో త్తరాలన్నిటినీ పరిశోధించాడు, దృళ్యాదృశ్వము లై ౩ సమస్త పదా 
నాలనూ అణువు మొదలు అజాండం వరకూ వెతికి చూస్తూ ఉన్నడు. 


" ఇలాంటి అద్భుతమైన జీవీ మానవుడు, అతని అవతరణం,' "మన భూమి 
చి్య్తతలో వాలా గొప్ప విషయం అని చెప్పితే  తప్పుముంది. ఐతే మనం 
మనుష్యులు కాబట్టి మన మూలపురుషుడైన మొదటి మానవుని అవతరణ చాలా 
గప్ప విషయమనుకొంటున్నామని మిరనవచ్చు. చిములుకూ+డా మొదటి చీమ 
'అవశరణాన్ని టా అలాగ, అనుకొంటూడన్న వేమొ ! శ అట్లా అన్నీ 
కూడాను. వతే మనం అనుకోవడంలోనూ తక్కిన జంతువులు అనుకోవ డంలోనూ 
బక్రగొప్ప భేదంజంది మానవుడి మెదడు తక్కిన జంతువుల మెదడు కంక పెద్దది, 
ఉతువ్రులకు లేన మనస్సు ఒకటి మానవునకు ఉన్నది. అందుచేత నే మానన్నకు నమస్త 
'్రళ్శతికి ర-జులాంటివాడు. ఈ కారణంచేత మానవువి అవతరణ సృష్టి చకి్ర 
లోనే పక గొప్పఘట్టం అనవచ్చు. 

154 


ళ్‌ 


నిటారుగా నడిచే కోక లేని కోతి 


అ 


మా నవు9ి పాగ డలోపడి అనలు విషయంనుండి హొంతదూరంగా పోయాము. 
మానవుడు అనతరించాడని చెప్పాను. ఇదెట్లా జరిగిందో వేలే. ఒకచోట 
చెప్పుతాను. 


ఈ కాః ఫు రాశ్రిపౌరల్లో నాటి మానవుని వుశెలు, ఎముకలూ, అతకు 
పయోగించిన వతి ఆయుధాలూ, పనిముట్లూ ప్రమ్మ్య-లంగా దొరిశేయి. అప్పటి 
మహామృగాలను వేటాడడం కోసం మరి ఆయుధాలు లేకపోతే ఎట్లా ? ఐతే రాకి 
ఆయుథాలను తెలివి "లేటలుగా (ప్రయోగించి అతడు అప్పటి భయంకర వమ్బుగొ, 
లను చంపి ఉంటాడు. ఆ కాలంలో మన వఏనుపకంు పద్ద వనుగులూ, ఒంటి 
సింజా బొచ్చు కోల ఖడ్డమృాుగా లూ, మంచుశింకలూ, ఎ: సు య wy మొనలైన అ) నేక 
జంతువులుం దేవ్‌. 





త్‌. 
ణ్‌ 


ate sg నాటి ఒక on దృశ్యం 


నిటారుగా నడిచే కోకలేని కోతి 

అది 25 లక్షల సంవక్సరాలమాట. మానవుడు అప్పుడప్పుడే తన రూవం 
లోనికి వస్తూవున్నాడు. తన a మానవశరీరంలోనికి మారును స్తువ్నాడు. 
జావాొలో ఆకాలను భూమిపౌరలో మనిషీ పు(₹లూ, ఎముకలూ,  అసివంజఠాల 
భాగాలూ అనేకం దొరిెకేయి. అడే పొరలో ఆ కాలపు జంతుప్రుల ఎముకలూ 
అస్థివంజ రాలూ దొరికేయి. జావాలో దొరికిన ఈ మానవా'స్థులు ఆది మానవుల 
కరన శా న్ర్రజ్ఞులు "తేల్చారు. అప్పటి మానవునకు “నిటారుగా నడివే తోక లేని కోతి 
అని పేరు టారు, నిటారుగా నడిచే ఈనరవానరం మానవజాతికి మూలవి ష్‌, 


199 


బాలవిజ్ఞాన సర్వస్వము 







మ్మ i 
Bie 


uy A 


a | wes / 


స స 
| [iy 3 షన వ గ్‌ న 
pos 





fA ని అష్‌ 
గొ మనిలమి3 మధ్య రకంగా ఉంచె చిత్యం 
బ్‌ 


156 





జీవం ఏవీధంగా పరిణమించిందీ, జీవపరిశామానికి కరీట్మ[పాయు డైన మానవుని 
పరిణామమె స్లైంద, అది మరొక నోట చెపుతాను. భూమి గర్భంలో ఉన్న 
రాళ్ళనుబట్ట, వాటిలో పాతుకుఫపోయి రన్న (సొచీన జంతు క శేబరాలనుబట్రీ, 
భూమి చర్మిత్రను కొద్దిగా తెలుసు కొన్నాము. భూమిపై గంఖీకంగా తల ఎత్తుకొని 
నిలబడి ఉన్న పర్వతాలను గూర్చి, భూమి పైభాగంలో మూడింతలు ఆక్రమించిన 
భయంకరమైన సమ్ముదాలను గూర్చి, భూమిని దుప్పటివలె కప్పి ఉన్న వాతావరణాన్ని 
గూర్చి ముందు సౌోలుసుకొందడాము. 

భూమి కడుపులో రగులుతూ ఉన్న మంటలను పైతం ఇంకా మనం తొంగి 
చూడ లేదు. ఇవికాక ఘోామినిగార్చి కొంచెమైనా పరిచయం కావాలం'కే ఇంకా 
అనేక విషయాలు వెబుసుకోవలసి ఉందె. ఉృవన్నీ తెలుసుకొన్న తర్యాత జీవం ఫుకు 


హో mE శ స్పిల్‌ కాయా 
హూారోం తిరాలకు నెళడాం. 
న్‌ ( షో 


1. అగస్త్యుని ఆరఃచనం 
పర్వతాలు రాకపోకలకు అడంకులుగా, చేవతలకు ఆవాసాలు శా మొన్న 
మున్నట్సి వరగు? మానవుడు భావిస్తూ ఉండే వాడు. ఒకసారి, సూర్యుడి గమనెసిక్షి 
వింధ్య పర(తం అడు వచ్చిందట. విశ్వాన్ని ఆ ఆపదనుండి తప్పించడం కొనం. కాశీ 


న! i 





భగన్ఫ్యుడు : వింధ్యపర్వతము 
167 


బాలవిజ్హాన సర్వస్వము 


నుండి అగ స్త్వ మహారి వచ్చాడు, వుహారి రాక విని వింధ్య పర్వతం అతనికి సాపూంగ 
న యె యె ॥ లు 
పడింది. మహర్షి దాని తలపై చేయిపెట్టి దినించాడు. “నేను దక్రిణచేశం నుండి 
తిరగి వచ్చేదాకా ఇట్టా ఉండు” అని ఆజాపించాడు, ది తం అన్న ది పర్వతం. 
న = 
అగ స్త్యుడు దక్ష ఆం నుండి మరలి వెళ్ళనే లేదు, పింధ్యపర్వతం అట్లాగే ఉండి పోయింది. 
ఆ మహో తుడు మనశెంక ఉపకారం చేశానో చూనొరా? 


2 రెక్కల పర్వతాలు 


అంతేకాదు _ మన పూర్వులు పర్వతాలను వ ల కూూడా భావించారు. 
హీమాలయం పార్వతి తండి; శివుని మావు, కొలావాల పర్వతం గిరిక తండి 
మైనాకుడు సము(దంలోంచి మెకివచ్చి సమ్మ వం దాటుతూ ఉన్న హనుమంతుని సేద 
తీర్చాడు. అనలు ఒక కాలంలో పర్వ తాలకు "రకాలు ఉండేవనీ ఇం(దుడు వజూ 
యుధంతో వాటి రెక్కలను విరగనోట్టాడసీ మన పురాణగాథ, ఇం దుడికి భయపడే 
నము(దంలో మైనాకుడు చాక్కొన్నాడట. 

ఏ. పర్వతాల పె దేవతలు 

పర్వతాలు "దేవతలను ఆవాసాలుగా కూడా మన పూర్వులు భావించారు. 

నీవుడు కైలానవాసి. 'మెకుపర్యతం కూడా దేవతలకు ఆవానంగా ఎంచబడింది. అందు 





హీమాలమా సర్వతాల్లోని కాంచనగంగ శిఖరమ్లు 


168 


లావా పర గతౌలు 


వోన మే మస దేవాల మాలు ఎక్కు.వగా కొండల పె ఉంటాయి. పేకుపటి వడుకొండలూ, 
శ్రీశెలం, మంగళగిరి, బెజ వాడ, ఇందకీలా ది, సింహాచలం, ౨ం(ధ దేశంలో గొప్ప 
దేవాల మాలకో నొెలఫ్రుజె యన్న్యి. ఇంకా వందల కొదైె ఎన్న చిన్న కొండలు 
ఆలయాలున్నాయి. హమాలయాల పై నశేనరి. అవి జేవవలవూ*ం, ఆయూగులకా 
సమ సమమైన అమ్ము తెలా ఆటప్యాగా మన డఊేశంలో నేటికీ భావింబబడుతూ 
ఉన్నాయి. 

(గీసులో ఒలింప్‌ మూ? పం్యతేం వమన హమాలయం లాంటిదే. అక్కడ సర్వ 
చేవతలూ బలింపిమయా పరంతం మోచ కాఫురం ఉంటారని పూర్వ కాలంలో ఒక 
నమకం ఉండేది. ఇప్పుడు (గీకులకు తమ పూర్వుల దేవతలందు నమ్మకం వోయి 
ఎక్కువ మంది శై) న్వవులయి వోయారు. అందుచేత అక్క_డ ఒలింపీయాకు పూర్వం 
ఉండిన గౌరనం ఇప్పుడు లదు. 

అదే విధంగా మోసెన్‌కు సినాయీ పర్వతంపై దైవదర్శనం ఐనదని బైబలు 
గాధ, ఇ సాయిల్‌ (ప్రవక్త సినాయోా పతం నించే జనం థాన్ని తీసుకొని వచ్చి 

శ అస 
నట్టు యూదుల పురాణ గాధ. 

పూర్య్ణకాలంభో బ్య కాలను దేవతలకు ఆవాసంగా నూానవుడు ఎందుకు 
భావించాడో ఊవహాంచండ. చేవతలు ఆకాశేంయమోద ఉంటాం: కదా ఓక నమ్మకం. 
పర్వత శిఖరాలు '3 కాశం వైపు తల ఎచుకొని నిలబడం వల మనకంళు ఆకాళోొసికి 

: యా జ ec ౧౦9) శ a 
దగ్గరగా Got సర్వత శిఖరాలు చేవత లున్న ట్టు పూర్వులు భావించారు, మానస్పడి 
బాల్యంలో ఇట్టి ఈాహలు ఉండడం వింత కాదు. 

4. లావా పర్వతాలు 
పర్వతా లే లేకపోతే మన (ప్రపంచం ఇలా ఉండనే ఉండదు, మన .భూమి 
చల్లారి, ముడతలు పడి, పర్వతాలు కి ఉబికి ఉండకపోతే ఇప్పుడు ఉన్న నేల అంతా 
మ్‌, యా 
సముదం కింద ఉండేది, 

మన భూమిపై ఉబికిన మొదటి పర్వతాల ఆకారం మనకు తెలియదు, కానీ 
అవన్నీ అగ్నిపర్వతాలే నని మాత్రం చెప్పవచ్చు. వేసవి కాలంలో మన ఒంటిపై 
బొబ్బలు లెచినక్తే భూమి లోపలి వేడిన డాని ఒంటినిండా అగ్నీ పర్య తొలు 'లేచేయి+* 
అవి భూమి గర్భంలో ఉన్న లావానూ, ఆవిరిసీ పొగనూ అపీిమితెంగా పెకి వెళ్ల 
గక్క-యి. ఇప్పుడున్న అనేక పర్వతాలు నాటి అగ్ని పర్య తాల్లోంచి (ప్రవహించిన 
లావాతో చేయబడ్డ వే. కొన్నాళ్ళకు భూమిపై ఏరివిగా ఉండిన పెద్ద పెద్ద అగ్నపర్వ తా 

159 


ర్ర 
/ 


దొంటదవొన సర్వస్వము 
జె, 


{2 
tf 


లన్నీ మాయమయ్యాయి. వాటి స్థానంలో అవి కక్కి.న లావాతో తాయానైన బర 
న్‌ క + యన Sen pee x= ea 
తొలు వచ్చేయి. సుద్ద నూ, సున్నం “నూ వర్చస్హ పర్వత లు పాడా ఉన్నాయి, 
దుక 5 ఇకార Me WEG క జో 
ఆల్ప్స్‌; కా రృసయాన , లున్‌ న్‌ రాకీసు, మాంంం నాయ TE ae ఇట్టి రొ 


అ అలన నానా పా. కలు జకారానాలానాను. భక. ఆన హా భకర ఎదను జరలనాాలకా మ చనా నా ద ఆడా = 





> 

శ 
లె న్డ్‌ 1 
దంల ఆన యయ గాయి. మయము యాల యయ లల 


హిమాలయా పర్వతముల మరొక దృశ్యము - మంచునది కూడా ఇందులో మీకు రిన్చిస్తుండి, 


సమ్ముదం అట్టడుగున లక్షల కొద్ది సంవత్సరాల పొటు అందుణోని చిన్న 
పురుగులు చేసిన పర్యతాలిఏ. ఒక చిన్న సుద్దముక్క-ను నూరి భూతఅద్దంలో చూసే 
చిన్న నత్తగుల్లలు కనిపిస్తాయి. మన పర్వతాలు కొన్ని ఈ చిన్న జంతువుల కళే 
బరాల కుప్పలే, అగ్నిపర్వతాలు వెళ్ళ (గక్కిన లావా సముదంలోనికి తిన్నగా (ప్రవ 
'హీంచింది. మరి కొంత నదుల వల్ల సము(దంలోనికి కడుక్కు. పోయింది. ఇదంతా 
బురదగా నమ్ము దం అడుగున చేరింది. సముద్రంలోని పురుగులు అందులో ఉన్న సున్నపు 
కణాలను పోగుచేసి తమ రక్షణకోసం సున్నపు గుల్లలను చేసుకొన్నాయి. ఆవి వాటి 
భవనాలు. వాటిల్లో అవి కొన్నాళ్ళు ఉండి చచ్చి పోయెయి. కోట్ల కొద్ది ఈ గుల్లలస్నీ 
పోగా సము దం అట్టడుగున బుుద్నపై ఒక పొరగా పంచలు. దాగి పన మళ్ళా 
బురద 'చేకింది.'. దానిసె మరోక గుల్ల లపొోర. ఈ వఏధంగా అగ్ని పర్య తె "ల బురద, 

160 


(41) సర్‌ ఛారల్స్‌ లయల్‌ 


సముద్రపు పురుగుల గుల్లలు క శేబరాలు కలిసిన పొరలు కలిస పర్యశాలం లేసి దెబ్బ 
లయ్యేయి. అవి బయటపడి తే మన పర్యతాలే, 


5. పర్వతాల పుట్టుక 
ఐతే శాన క్ల ఇప్పుడు పర్య పౌల పుకు పూర్వో థో రాలను కోథించారు. 
సాహసవంతులు అనేకులు పర్వతాలు ఎక్కి. అక్కడి వెేశేపాలను లోకాసకి తెలియ 
జేశారు. ఎవరెస్టు పర్వత శిఖరం ఎక్కడానికి జరిగినట్రీ, ఇంకా జరుగుతూ ఉన్నట్టే 
(పయ'త్నాల కథ మోకు 'వేశేచోట చెప్పుతాను. ఒళ్ళు గగుర్ఫో డిచే సాహస కృత్యా 
లో నిండి ఉంయఎంది ఆ కథ, 


పర్వ గెనికి అచలమనిపేరు. అచలమంకు చలించనిది, కదలనిది అని అర్థం. 
మారుతూ ఉన్న (పపంచంళో ఏ మామా లేక నిశ్చాలంగా ఉండేది పర్వతమే అని 
అసిపిస్తుంది మనకు. కాని ఇది సిజంకాదు, పర్వతాలు కూడా అన్ని టివతనే వుట్టి 
= ) ప ఫి + 2 జే జో జ ఆ ల క్‌ 
పెరిగి, అరిగి, తెరిగి కరిగిపోతూ ఉన్నాయి. స్కా స్థితి లఅరయూూలు సమస్త సృృష్ణక 
ww 
సమానమైన ధర్మాలు. 


పె విషయం ఇప్పుడు శౌ స్త్రసిద్ద మైంది. కాని మన పుట్టుక తేదీలవ'లె 
పర్వతాల పుట్టుక దినాలు చెప్పడం సాధ్యంకాదు. మనవ లె పర్వతాలు వదో » 
దినం పుట్టవు. అవి పుట్టడానికి వందలు వేలు సంవత్సరాలు పషట్టుతుంది. నశీంచడాసిక 
అంతే. వందల కొద్ది ఏళ్ళనుండి మనం చూస్తూ ఉన్న పర్వతాలు కొన్ని ఇంకా 
పుట్టుతూనే ఉండవచ్చు; కొన్ని నశిసూ ఉండవచ్చు. వర్షం; మంచమూ, గాలి ఎడ తెగ 
కుండా పర్వతాలను అరగ గొట్టుతూనే ఉన్నాయి. కొత్త పర్వతాలు నము దం 
లోంచి లేస్తూనే ఉన్నాయి. పాతవి (క్రమంగా సకుగుతూనే ఉన్నాయి. 


6. సర్‌ ఛారల్స్‌ లయర్‌ 
ఈ గొప్ప ఏష మాన్ని (పకృకిలో గమనించింది సర్‌ చారల్స్‌ లయల్‌. ఇది 
నూశేళ్ళ పైెమాట. అప్పుడు లయల్‌ కాలేజీలో చదువుకొంటూ ఉన్నాడు. వాళ్లది 
జమిోంచారీ కుటుంబం. వాళ్ళ జమోందారీలో ఒక చారువుం గోది. దాని అడుగున 
వకేటా సున్నపురాతి మడ్డి పొరలు వర్పడుతూ ఉండగా అతడు గమనించాడు. 
సమ్ముదంలో కూడా ఇలాంటి మడ్డి ఫౌరలుగా శేరుకుంటుందని అతడు తేల్చాడు. 
161 


బొలవిజ్ఞాన సర్వస్వ కము 


భూగర్భ శాస్త్రంలో ఎక్కు-వ భాగం లముల్‌ కనిపెట్టిన ఈ విషయంపై అధారపడి 
ఉంది. మన పర్వతాల చర్మిత కూడా దీన్ని బై శాస్త్రజ్ఞులు చెప్పగలిగారు. 


7. మడత పర్వతాలు 

నదులు రాళ్ళను నేలను అరగదీసుకొంటూ (ప్రవహించి అరిగిన పదార్థం 
అంతటినీ నముడానికి మోసుకు పోతాయి. ఇదంతా సమ్ముదం అడుగులో పోగా 
(క్రమంగా గట్టిపడుతుంది. 

“ఈ నదులు మోసుకుపోయే మట్టి ఏపాటిది 1” అని మీరు అనుకోకూడదు. 
ఒక్క- అమెరికా సంయు క్తరాష్టాలనదులే ఈ విధంగా (పతీ ఏడూ 8 కోట్ల 80 లక్షల 
టన్నుల మన్నును సము(దంలోసికి తీసికొని పోతున్నాయి. అమెరికా సంయు క్తరాస్టా) 
లకు స్వాతం త్యం వచ్చి ఇప్పటికి 175 ఏళ్ళయింది. నాటినుండి నేటికి ఈ విధంగా 
నదులు కడుక్కు-పోయిన మన్ను 4,500 అడుగుల ఎమో 7 మైళ్ళ పాడవూ కల 
బక పర్వతం న సమానమైనంత ఉంటుందని 'లక్క-లు చేశారు. 

ఐతే ఇంతమన్ను కొట్టుకుపోతూ ఉంటే అమెరికా ఈ పాటికి కాకపోయినా 
కొన్నాళ్ళకైనా రాజి దిబ్బ ఐపోదా + అని మోండుగుకారు. అలాంటి భయం 
ఏమిలేదు. నడీముఖాల్లో నమ్ముదం లోతు తగి వెనక్కు_పోతుంది. అంతే కకుండా 
నదీముఖాల్లో ఈ మట్టి అంతావేరి నేలను ఒత్తుతుంది. ఆ ఒ్సిడికి నేల పైకి ఉబ్బు 
తుంది. దానివల్ల స్‌ పర్వతాలు పెద్దవి కావడమో, కొ సపర్య ఆల పు్టుకో 
(పారంభం కావడమో అవుతుంది. 

.. వటా ఏటా ఈ ఒత్తిడి (క్రోమంగా పెరుగుతూ ఉండడం, ఓ తడి హెచ్చిన 
కోట్టి నేమడత ఎక్కున కావడం జరుగుమూనే ఉంటుంది. అంబే ఆ (ప్రాంతంలోని 
పర్వతాలు "పెద్ద నాతూ ఉంటా యన్నమాట. చూశారా! పర్వతాల పుట్టుక 
ఏ విధంగా అవుతుందో ! 

' అన్ని పర్వతాల వుట్టుకా ఈ విధంగా ఐనదికాదు. పర్వతాలు అనేకరకాలు. 
మంగా అవి నాల్లు వీధాలవసి శౌ నుక కంటారు, ఆందులో పైవిధంగా పుట్టిన 
'వోటిసి్‌ ' మడత 'పర్వ తాలంటారు. నేల అంచులనుండి వచ్చే ఒ తిడినిబటి (క్రమంగా 

యాలి లు 
ఈమడతలు నేలను మకీ ఉపీకిస్తాయి, కందు వల్లనే పర్వత సం కులు ఎక్కు-వగాొ 
నోము దోలను' ఆనుకొని ఉంటాయి. మన తూ తూర్పు కనుమలు, పడమటి కనువులు 
162 


& ద్‌ న నా డో ల మీ లౌ లో 
అలాంటివే అన్నమాట. రాకన్‌, యాండిన్‌ పంక్తులను కాడా ఉడాహారణంగా 
అక్‌ 
ఇన్వవచ్చు. 


గారాల తాకాల అ వాధ్రాశాశారాణణలం ఇ అభా మక మునాలల ఆ నాననా ల మానా జవత. ఆతా జల 11 నో గగ కవాున్యమ్యాాాాాలాా సల లబ కల అవాతాలరాల్సుతాత్తువాలవాల 6 0 అనాం. అలానా కళని కానా గా అర్మరా లలల వానల ఈ అల్లా 
” 





అవా 





రాకీ నస్‌ పర్వతము లందలి ఒక దృశ్యం 
8. భూమి మడతలు 


యూరప్‌ ఖండానికి ఉత్తరాన్ని స్కాండి నేవియా mts ఉంది. మోకు 

న్‌లో దాస్ని చూడండి. ఈ చ్వపకల్పం సమ్ముద తీరం వైపు పెకి ఉబుకుతుఆదని 

క శెలిసింది. అది ఉ త్తరంనుంచి దక్షిణానికి జరుగుతూ ఉన్నది. ఈ జమే్శగససవల 

సాలుకు అం అంగుళెెనికి తకు కావ. బాల్టిక్‌ నము(దాసిక్‌ "రెండవవైవున ఉన్న ఫిన్గాండు 
ఇచే విధంగా జరుగుతూ ఉందట. 


4 


వున హిమాలయ పర్వ తాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎదను 
పర్వత నిఖరా్యగం సె పెకి - మానవుడు ఎక్కే లా అది అధమం కొన్ని అంగ్లీళా 
నా కురగ వచ్చు. 


» 
2 


ఈ పుస్తకం అవ్నౌతూ ఉండగా అస్సాం భూకంపం వచ్చింది. హీమా 
భయాల తూర్పు శిఖరాలు కద్గిలిఫోయేయి.. ఎవరెస్టు పర్వత శిఖరం “రెండునండ్లల 


$ర్లీకి 


జాల విజ్ఞాన సర్వస్వము 


అథయుసులు పెరిగింది. అనేక శిఖరాలు నేలలోనికి (కుంగిపోయేయి. కొత్తవి పెకి 
తల అెత్తేయి. 


ఎండిపోయిన వండు 


ఎ౦డిపోయిన పందగు రా రక్కా ముడతలు పడిన కై మన భూమి చల్లపడిన క్రొొద్దీ 
మునుచుకు పోతూ ఉండడంచేత మన వేల సత. పడిందనీ, ఆ నుడత'లే హ్‌ 
పర్వ తాలనీ వెనక మ్‌ోారు విన్నారు. 


9. భూకంపాల వల్ల ఐఎర్చక్ష పర్వతాలు 


భూకంపాల వల్ల కూడా ప పర్వతాలు ఏర్పజశ్లాయని కొందరన్నారు, మొన్నటి 
అస్పాం భూకంపం ఈ ఫి సిద్ధాం తాన్ని వాలా వరకు బలపరుస్తుంది. (పపంచంలో భూకం 
పాల' శేఖ సరిగ్గా పర్వత పంక్తుల వెంబడినే ఉండడం చూసే ఇది నిజమే నసివిస్తుంది. 
ఇలారటి బక శేఖ దక్రిణయూరస్‌ లో (సారంభమై హీమాలయ పరంతాలగుండా 
మల. మా లః ల వరకూ foe ఉంది. ఈ శేఖ ఆస్ట్రేలియాకు ఉత్త 
న చీలి ఒకశాఖ అస్ట్రేలియా తూర్పు తీరం 
వెంబడి సాగుతుంది. మరొకటి పసిఫిక్‌ మహో 
నమ్మడానికి అడ్డంగా దక్షిణంగా తూర్పు వెపు 
సాగుతుంది. వక డడ పర్వా "లు నేల పెకాక 
నము(ద్రం అడుగునుండి "లేస్తాయి. మనకు “వాటి 
శేఖ్రరాలు మాత్రమే కసిపిసాయి. అంత 
మాతర చేత సము(దంలోని పర్వతాలు మన 
'నెల్వపెజఉన్న పరంతొాలకం ఇఒ చిన్న వనుకోరాదు, 


బనానా వమనొంకాయాపాకారతయుంయం 
_వయలబరాాశా లం లంటారు పపాత నెలలు... 
స) 
mT 

చర కానన యాతులుతాపు 
 అుకననాణాంలనవదానింతలునకంణుచలపుతుతులఖనుడుూూలడాం. 
Dre RT TR TE? 

వ ంకాయతాకాా మానాన 
లా నమా. 
__డపకికలతందారంకలు బోనం కుల 
ET Page 
“rr లోనా. 
ann 
తకెతాయిందచాంటడాలం తాగా 
rE. 


| 


| 


10. సముద్రంలో పర్వతాలు 


in 


ఫిజీ, నామో అనుద్విపాల దగ్గ ర టోంగా అనీ 


1111111111 


అసీ కెండు అశ భా లున్నాయి. 
మన నేలపై పె ఉన్న ఎవరెస్టు పర్వతశిఖరం ఎంత 
ఎత్తుందో ఇ ఇవి అంతలోతు ఉన్నాయి. అంళశే 
ఆ రెండు దింపా సము నర్‌ 
సమిద్రింలొ లోయలు ఎంత లోతుగాఉన్నాయా పగ స నట్సిన 
చూడండి. వాటిలో ఒక్కొక్క దానిలో ఎవరెస్టు పర్వత"లూ, ఆ అగాధాలు ఆ పర్వతాల 
ఫర్యత. శిఖరం స్తులభంగా మునిగి పోతుంది" లోయలూ అని స్స్‌ైం కావడం "లేదూ | | 


] రథ 


it 


YY iH 





భూకంప రేఖలు 


కాసి ఆ ద్వీపాలపై నిలబడి మనం ఎవరెస్టు కంకె ఎత్తైన పర్వతి శిఖరంమోాద 
నిలబడ్డామని అనుకోము. డానికి కారణం ఆ పర్వతాల అడుగులు వేలకొొద్ది అడుగుల 
మేర సము(దంలో ఉండడమే. ' 


11. భూకంప రేఖలు 
ఇక శెండవ భూకంపచ౭ేఖ టట ప రశ్నిణ అమెరికాల పడమటి తీరం వెంబడే 
సాగుతుంది. అంకే యాండీన్‌, రా కీన్‌ పర్వత పంక్తుల వెంబడే సాగిందన్న మాట. 
ఈ విధంగా ఉ త్తేర దిశగా సాగ, బెహిరింగు జలసంధి దాటి, ఆసియా తూర్పుతీరం 
చెంబడినే కు ఆస స్టేలియాలో "మొదటి శేఖనో కలుస్తుంది, 


ఈ విధంగా భూకంప శేఖలు శెండూ పర్వతే పంక్తుల వెంబడే సాగుతూ 
ఉండడం చూ స్తే భూకంపాలకూ పర్వ తాలకూ అవినాభావ సంబంధం ఉన్నట్టు న్పష్ట 
సూతుంది. స్ట లక్షా 60 వేల భూకంపాల స్థానాలు గు ర్తించగా నూటికి 58 చొప్పున 
మొవటి శేఖ వెంబడీ, నూటికి శిరి చెప్పున "రండవ శేఖ వెంబడీ కలిగి నట్టు "తేలింది. 
భూకంపాలు పర్వత శిశువులను కనడానికి భూమాత పడుతున్న, (వసవవేదన్లలు 


కానచ్చు | 


భూకంపాలవల్ల పర్వతాలు పెకి 'లేస్తున్నాయని వఏెప్పగల్‌గినా ఇవి అసలు 
ఎందుకు కలుగుతున్నా యో ఇదమిద్ధమని ,ొత్రుజ్ఞలు తెలుసుకో లేకపోయారు. 
భూకంపాల కాలం జోస్యం చెప్పగలిగితే ఎంతో (పాణనష్ట్రం తిప్పివ పోయుది. 


ఈ వాక్యాలు మిోాకోసం (వొస్తూ ఉండగా యాండిన్‌ పర పర్వత సం కీని ఆను 
కొని ఉన్న ఈ క్వేడర్‌లో గొప్ప భూకంపం కలిగిందన్‌, దానినల్ల 10 "వెల మందికి 
గా చచ్చిపోయారనీ, వంకా అనేక వేంమంది గాయపడ్డాసీ. వార్త వచ్చింది. 
తర్వాత వమన చేశంలో అస్పాం భూకంం నల్ల కూడా అపార జననష్టం క రీగింది, 


భూకంసాలవల్ల భూమిలో ఇంకా చాలా మార్పులు కలుగుతాయి. డర్‌ 
భూకంపంలో అక్క-డి రెండు పట్టణాలు పెద్ద చెరువులుగా మూరి పోమేయి. 


మన దేశంలో గుజరాతులోని కచ్‌ ఎడారి ఒకటి ఉంది. ' దాని వి స్తేర్ణ్యం 

8000 చదరపు మైళ్ళు. 1790 నుండి 1819 వరకూ' ఈ (పాంతంలో కలిగన 

భూకంపాలవల్ల కచ్చిలోని నదులు చారిత ప్పేయి. అందువేత ఆ (ప్రాంతం అంతో 
169 


గా లాం ఆచ అక 
బాల విజ్జా న సర్వస్వము 


ఎండి ఎడారి ఐంది. ఇప్పుడు అది కరువు (పొంకం, కాని 150 వళ్ళ (కిందట అక్కడి 
భూమి అంతా పచ్చని సైరులకో కలకల లాడుతూ ఉండేది. ఈ మధ్య శ్రీ). బుధ 
భట్ట అనే ఒక ఇంజనీయరు ఆ(పాంతాన్ని ద్ద చెకువుగా మార్చాలని ఒక ఉపాయం 
చెప్పాడు. 


1917 మొనలు 1984 వరసే మన డేశంభో 908 భూకంపాలు కలాగేయి. 
అందులో 207 మాతం కొంచెం బలమైనవి. కెట్టాగోనూ, బీహారులోనూ, అస్పాము 


లోనూ శలిగిన భూకంపాలు వాలా పెద్దవి. అవి కలిగించిన నష్టం అపారం. 
~) 


థి 


భూకంపాలను తెలుసుకొనే యం తాన్ని సెస్మోగ్రాఫ్‌ అంటాను, 


12. హిమాలయా శిఖరాలపై సముద్ర జంతువుల క శేబరాలు 


స్తా = శా సా * జే 5 = క్ట శే యాం 
పర్వతే శఖరాలమై నమ్ముద జంతువుల కపబరాలు కని పెట్టారు శా స్హ్రజ్ఞలు, 
'పీసికర్లం ఏ'మె ఉంటుందొ ఊహించండి. ఒకప్పుడు ఈ పరగతాలు సము(ద గర్భం! 
ర్థం పమై ఉంటుందో 6 [| లో 
హర్వాఢాయిని స్వషపడం అదా ? 
న Es 


పర్వతాలు మ-ఖ్యంగా నాలుగు రకాలవని మికు వెనక చెప్పాను. నదులు 
నమ్ముదంలో సిక్రి (పతి ఏడూ లక్ష్యలకొద్ది టన్నుల మన్ను మూాసుకుపోతాయని కూడా 
చెప్పాను. ఈమన్ను కొంతవుట్టుకు నసముఖంలో చేరుకుంటుంది. చాలా మె త్తగా 
ఉన్నది సమ్ముదంలోికి వోయి అక్కడ అడుక్కి- పేరుకొంటుంది. పొరలు పొరలుగా 
ఇది ఏర్పడుతుంది. (క్రమంగా పెరిగి పెరిగి సము(ద్రం పెకి పొడుచుకు వస్తుంది. బహుసా 
హిమాలయ పర్వతాలు ఈ విధంగా సము[దంలో తయారై బైటపట వే అయి 
ఉంటాయి. మనం ఒక వాక్యంలో చేప్పేసిన హిమాలయ పర్వతాల సృష్టి కొన్ని 
లక్షల ఏళ్ళు పట్టి ఉంటుంది. 

హిమాలయం కంటి |పొచీనమైనది |[బహ్మవు[త 

ఐనా హీమాొాలయ పర్వతం (బహ్మాప్యతనది కంచు (పాచీనమైనది కాదు, 
టహ్మావు( వయస్సుతో పోల్సి చరా సే పీమాలయం నిన్న మొన్నటి దే. హాూవమా 
అమిమాలు తల త్తక పూర్వమే (బవ్మాప్తుతానది గంభీరంగా (పవహిస్తూ ఉన్నది. 
అన్లోవిధంగా కాంచనగంగా, ఎవరెస్టు శిఖరాల మధ్య అనేక వేల అడుగుల లోళ్తు 

166 


అగ్ని పరంతాలు 
లోయలో (ప్రైవహాస్తూ ఉన్న బఅపోానది ఆరెండు శిఖరాలకంటె ఎక (వ 
వయస్సుక లది, 
13. పర్వతాల పునాదులు 
నేలపై మంచు దట్టంగా కమ్మివున్న హీమయుగా లో మంచు బరువుకు నేల 
ous J) ౧) నే 

కొంత కిందకు దిగబడిందని వెనక చెప్పాను. మరి మంచునే భూమి భరించలేక 
పోయింది కదా, పర్వతాలను ఎలా భరించ గలుగుతుందో అన్న సంచేహం మీకు 
కలగక మానదు. బహుశా పెద్ద పర్వతాలు లోపల డొల్లగానే ఉన్నాయని కొంద 


రనా? రు. మన చేశంభో న చేసూ ఉన్నప్పుడు హ-+మాల మాల దగిర * పంబ్‌ బాబ్‌” 
a త్ర. ఊటి ౧ ౧ 


పంంతంచేత కొద్ది శా మా[తమే ఆకర్షింపబడింది. లెక్కలు వేసే పరృతం బకువు దాన్ని 
త్రీ ది ల యె క ప 
ఎంత ఆక రించాలో అందులో మూడవభాగం కడ అది ఆకర్షించలేదు, ఇతర "దేజాళ్లో 
0 ౪ 
కూడా పర్వ తాలు అంతకంటె ఎక్కువగా స్తంబ్‌ ను అకచి ంచ లేదు. పర్య తలు 
రాతివి కాకుండా కర్రవా అన్నట్టు (ప్రవ క్లించేయి. దానితో పర్వతాలు లోపల 
రి అవాలి 
శేవలం డొల్ల అన్న వాదం కొంత బలపడింది. కౌని ఉం తాలు ఉొల్ర్లలు కావని 
a అ లీ ryt a “ క్‌ న . 
భూగర్భ శా నలు గట్టగా చెప్పారు. మరి దాని బరువుకు తగట్టు దాసికి ఆకర్షణ 
సంవ జట అష < ప 
న క్స్‌ "లేచేమి అన్న (ప్రశ్నకు జవాబు ఇవ్వనలసి ఉంటుంది, 
మన పర్వ తల ఫువాదు:ు భూమిలో వాలా లోతుగా ఉన్నాయని కొంద 
రన్నారు, నేల మన :నొమికి 1 పొరలాంటి దని చెప్పాను. ఈ పొం సముద్రం 
అడుగున చాలా పల్టగా ఉంటుంది. నేలపై మెదానాల్లో కొంచెం వమంజీఠగా 
ఉంటుంది, పర్వ తొల కింద వాలా మందంగా ఉంుంది. పర్య తాలు భూమికి. పడికోట్టు 
స్థ న్నా యస శాన్తజుల ఊహా. 
స్‌ షష OE 
భూమిపె మనచేల ఇంకా స్లిరంంగా లేదు: పర్వత పంక్తులు మన నేలను నాల్లు 
ద థి ఆడి (౧ 
ఇ ఒక E అవ 2 | 
వైపులా పట్టుకొని ఉన్నాయి. టి పడికట్టు పెనే చేల స్థిరంగా నిలబడి ఉంది, 


14.. అగ్ని పర్వతాలు 
నాల్లు రకొల పర్వ తాలలొ అగ్నీ పర్వతాలు ఒకరకం, 


అగ్నిపర్వతం ఫొనతేరి ఉంటుంది. దాని శిఖరంలో అగాధమైన ఒక బిలం 

ఉఠటుంది. అందులోంచి తెల్లగా కాలినరాళ్ళు,, కరిగినరాతి (ద్రవం, ఆవికీ,. పోగా 

పెకి 'పొడంచుకు వస్తాయి. అగ్నీ జర్వతంలో ముఖ్యమైనది దాని. శిఖగంలో ఉండే బిలం. 
16 


ee Bee ae ఎ“ ఖ్‌ భూమి అంతరాళం చాలావేడిగా 
|. | ఉంది. ఆవేడికి కొంత భాగం 
కరిగిపోయింది; కొొంతమండుతూ 
ఉంది. అగ్ని పర్యతబలం భూమి 
అంతరాళెనిక పొగ గ్‌ట్రం 
లాంటిది 
ఇప్పుడు ఆరిపోకుండా రగు 
ఆుతూ ఉన్న యుగ్మ సర్వ తొల 
సంఖ్య 258. ఇందులో నూట్‌ీక 
మగా మనభామి ఐదు ఖండా 
భోనూ ఉన్నాయి. తె క్తి నవి 
ద్వీపాలపై పె రగా ఉన్నాయి. 
ర్తి ఇష్టం వచ్చినట్టు ర 
ఇామి పె వెదజల్లి "వుం కొన్ని 
పట్లీలలో తీరుగా అమన్స్చబడ్‌ 
ఉన్నాయి. భూకంపపు పట్టీలు 
డా సుమారుగా పిటిని అను 
సరించే ఉంటాయి. వీటిలో 
కెండు పట్టిలు పసిఫిక్‌ మహో 
నమ్మ దాన్ని చుట్ట లన 
మూడవణట్ట అట్లాంటిక మహో 
సము దానికి ల తూర్పుగా ఐన్‌ 
లాండు నుండి సెంట్‌ హోలీ 
నాకు అవతలి వరకు ఆన్న ఎ ద్వెప 
పం క్రి మీదుగా పోయింది. 
అగ్నీ పర్వ తాలు ఏవిధంగా 
తమ (పసభావం మానీస్తాయి. 
లోపల పనిచేస్తున్న శక్తులు 
ఒక మాదిరివే. కాని ఆయా 
పర్వత వ్‌లాల ఒరిస్థితులవల్ల 
వాటి సాక్షా ఈ రంలో 
' ఒక అగ్ని వర్వతం విజృంభించి నప్పుడు ఇట్లా ఉంటుంది మార్పులు కనిపిస్తాయి. మధ్య 


168 









. 
| పంటని 


క్‌ ఉబుకుతున్న వసులు 


లావాపై. 









gr + 
సీ 1, లో mar 2 న్య YA 
Yr ws wy sg thre TH, (1 


| amis: నోచని air 
Ora గ Mal Fa Regard i Ay 
yu గ్గ 
(రా! ss రల న 








స్ట్‌ 
| 
ఖై 





(22) అగాం పరినతోలు 
ld ~~ 


ధరా నముదంలో సిసిలివ్వీపంలోని స్ట్రాంబోలీ అగ్ని జర్వతం ఎడ తెగకుండా రగులుతూ 
ఉంది. కాని దానిలో ఉగతలేదు. అది కుంపటిలా శాంతంగా మండుతుంది. 
వెసూవియనస్‌ అట్లాకాక వందలకొద్ది ఏళ్ళు పడుకొని ఒక్కసారి భయంకరంగా తన 
స్వరూపం చూాపిస్తుంది. అది కుంఛకర్లుడ్‌ లాంటిది, (కకటోవా కూడా అలాంటిదే, 
భూమి ముడుచుకోొనిపోయా ఉండడంవల్ల అగ్ని సరగతౌలు విజృంభిస్తాయని ఒక 
మతం. ఒక్క మిల్లీపిాటరు (23 అంగుళం) పొటు భూమి ముడుదుకుంకే ఒక్కొ 
క్క-టి 180 ఏసి కొట్ట ఘనపు గజాలు పెకి లానా వెళ్ళ గ క్కే_ 500 అగ్నిపర్వతాలు 
విజ్బింఫినా యని అంచనా చేశారు, 

భూమిలో ఉన్న అపరిమితమైన వెడివల్ల నే అగ్నిపర్వతాలు రగులుతున్నా యని 
కొందరి మతం. భూమి అంతరాళం వాలా వేడిగా ఉందని మనకు తేలుసు, అందు 
చేత ఇది నిజమైన కారణంగానే కనిపిస్తుంది. 


సముషుంలో అగ్ని పర్వతాలు 

అగ్నిపర్వతాలు పసిఫిక్‌ మహానము(దశీరాలపై ఎక్కువగా ఉన్నాయి. అనేక 
అగ్న పర్వ తొలు కప్పుడు ద్వీపాలుగా మారివోయేయి. అంశు కొన్ని ద్వీపాలు నిజంగా 
సము(దంలోని అగ్ని పర్వతాలన్నమాట. చూశారా! సృష్టిచి(త్రం ! సము[ద్రంలో 
అగ్ని పర్వతాలు | 

జెముడా, వావాయీ, సెంటొహెలీనా, ఫిలిస్పైన్స్‌ మొదలైన ద్వీపాలు 
ఆరిపోయిన అగ్నిపర్వతాలు. 

ఇంకా కొన్ని చ్మితాలు వినండి. కాలీఫోర్ని యాలో పాసా అనే అన్ని పక్యతం 
ఉంది. దాని ఎత్తు 14,820 అడుగులు, దాని శిఖరం మంచుతో కప్పబడిఉంటుందె. 
"కాసి అది అగ్నిపర్వతం. అగ్ని గుండానికి వుంచుమూత ! ఎంత అద్భుతంగా ఉందో 
చూళొరా సృష్టి వెచి తి ! అంట్లాటిక్‌ లో ఇంకా కొన్ని పర్వ తొలున్నాయి. దశ్చిణ 
అమెరికాలో 20,500 అడుగుల ఎత్తుగల చిమ్‌బొరాజో, 19,600 అడుసల ఎత్తుగల 
కొటాపాక్సీ పర్వ తాలున్నాయి ఇవన్నీ మంచుచేత కప్పబడి ఉంటాయి ఇప్‌ ఎప్పడో 
ఒకనాడు విజృంభించి, నిపష్పుగుండా లై చుట్టుపక్క-ల అన్నీ వర్గం కురిపిం చవచ్చు. 

ఆగ్ని పర్యతాలు కక్కే అపరిమిత పదార్థం | 

అగ్నిపర్వతాలు అపరిమితమైన పదార్థాన్ని వెళ్ళగక్కు.తొయి. 1815 లో 
సుమ్‌బాలీ అనే అగ్నిపర్వతం (ప్రకోపించి నప్పుడు 'వెసూ-ప్‌చున్‌ లాంటి రెండువందల 
పర్వ తాలంత పదార్థం వెళ్ళగక్కిందట ! పెలీపర్వతం 1902 లో ఒక్కనిమిషంలో 

169 


| జ వో ఓ” ॥ 
నొధివిచజొని నద్దింక యు 
ఇ జ 


౫000 అడుగులు. "పరిగింది. చది కాకి సమ్ముదం భో అక్ష్మలకొ టై టన్నుల స లి 
పా లేసింది. టాంబొరొ అనే అగ్ని పర్వతం బయటక తెచ్చిన వచార్థంటో వాంట్‌ 
స్టాంకు వంటి. మూడుపర్వ తాలు కుెతాఎముట | ఎట్నా ఒకసారి ' న నాల్లో 
46 కీ ర్లు గాలన్ల ఉశుకునిటిని కక్కి..ందట. ఇదంతా వరా సే మన 
భంత సరూ + వొ ఎన పవ్యతాలూ, నేలపై ఉన్న ఈ ఎత్తుపల్లాలూ అగ్నిపర్వతాల 
వ్బునే జాలా వరకు కళిగాయని అనుకోవచ్చు. 


వున నేలవొరకింద 700 మైళ్ళ లోతు వరకూ రాయికరెగ్‌న (దవముస్న్న ద. 
దాన్నే లావా అంటాను. ఈ లానా మన నేలలోని లో తెన రం(ఛాల్లోంచి, 
పగుళ్ళలోంచి అప్పుడప్పుడు పైకి ఉబికి వస్తుంది. కొనలు తేరిన న గల కొండల్లో 


ఇలాంటి రం(ధాలుంటాయి. లావా "ఈ రం[భఛాన్లోంచి భయంకరంగా పెకి ఉపక 
చుట్టుపక్క-ల ఉన్న వారికి (ప్రళయం తెస్తుంది. 


అగ్ని పర్వత శిఖ్లరాల్లో ఉన్న ఈ రం[(ధాలు 20, 80 మైళ్ళ లోతు కలవి. 
శా | చ | క అమా ల 1 
ఈ రం భాలు ఎట్లా ఏర్పడ్డ యో మనం 'చెప్పలము. అగ్న పర్వత నీఖరం ఓక 
గిన్నెలా ఉంటుంది. దానిలోంచి పొగా, బూడిదా, ఆవిరీ, తుట్టతుదకు లావా 
మొదలైనవి పొడుచుకు వసాయి. 


= కాం వా 
WAP Coury 


అన్ని పర్యతాలు చిరకాలం అదిఐ గోయినట్టు ఉండి ఒక్కసారి విజ్బంభినాయి. 
ఇప్పటికి 1870 వళ్ళ (కిందట వెసూవియన్‌ జ్ర. షపర్వతం వూ నాత్తుగా రగిలి ఎన్నో 
పట్టణాలను, "వేలఫొ ద్ద (పజలను నాశనం చేసింది. అంత వరకు ౩ పర్వత (బాంతాపో 
ఉన్న వారికి అది అగి స్షపర్వత మనే తెలియదు. ఆ ఆ సర్యతం (పక్కన ఒక గొప్పపట్ట.౦ 
ఉండెది. ఆ (పొంకం భూమి చాలా సారనంతమైనది. పాడి సంటలతో సిత కళ్యాణం 
పచ్చ క కణంగా ఉంచేది, చివర కొకనాడు ఆగస్టు నెలలో అ పర్వతశిఖరం “నన్నె 
లోంచి దట్టంగా పాగలేచి మేఘంలా కము వంది. గాలీ అంతా బూడిదవుయం 
ఐపోయింది. పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడ్డాయి. నమ్ముదం అల్లక ల్లోలం అయింది. 
"రెండు దినాల వరకూ. ఆ ఆ (పాంతంలో (పళయం చెల కేగింది. పాంపే, చెక్కుల సియం, 
స్టాబియె అదే మూకు గొప ప్ప పట్టణాలు నమ స్త (పజలకో నర్వనాశేన మయ్యాయి. 
పీసీ అనే పండితుడు దూరం నుంచి ఇదంతా చూచి ఈ ఉదంతం అంతా ఊఉ త్రరాల్లో 
pn మారు "పెద్ద. వాళ్లై తిప్పకుండా వాటిని చదవండి. 


"ఇటీవల 'శౌ,న్ఫోజులు పాంపే, హెర్కులానియమ్‌ పట్టణ ee తని 
. వం ఇక్కడి నాగరికతను శోధిన్తూ ఉన్నారు. 


170 


అగి పరంళాలు 
వ. ~~ 


వెసూవియనస్‌ రుళ్లా 1552 ఏళ్ళపాటు సి దవోయింది, (పజలు వత సంగతి 
మరచిసయి దాసి చుట్టు పక్కల మళ్లా హ్మణాలు కట్టు కొన్నారు. అంత కాలం 
తరవాత తిదిగ్‌ వెసూవియన్‌  రగులుకొంది. (కీ. శ. 1681 వ సంవత్సరంలో 
బూడిచా, పో ళా ఈఆవాొనీం జఅంజొ కమ్సుకొన్నాయి. లానా నదియె (పపూంచింది. 
చాజాప్రు 13 చేల మందిని మింగేసింది. ఏనా పట్టణాలు ధ్యంన మ్హోర్యాయి. 


ఇప్పుడు నెసూవియన్‌ను శోధెంచడానికి డాని శిఖరం దగ్గిరనే ఒక వరికి కోనా 
లయం క ట్రారు. అగ్నీ పర్వతం బద్దలయ్యే సూచనలు క; "పించిన వెంటనే ఈ శ్ర 
వం చ్యుపక్క-ల సారికి సాచ్చరిక చేస్తారు. 

పెల్‌ పర్యతం 

వెసూపిణున్‌ వంటి జే పెలీ పర్వతం, 1902 శు 8 కేదీనాడు ఈ సర్వతం (జ్య 
లించి “సెంటొపియ్మగి అనే పెద్ద పట్టణాన్ని తుడిచి పెట్టించి. ఈ విధ్యంసం లావా 
వబ్బ జఃగలేదు. ఆ పరక విలంనుండి అపరిమిక మైన వేడి వాయువులు, తెల్లటి 
వేడి రాతి ముక్కలు పైక పొడు మకు వచ్చి దట్టమైన మేఘం కమింది. . నిమపానికి 
ఒక మైలు వేగంగో ఈ మేఘం సము డం వెపు సాగింది. మాస్తూ చూస్తూ వుండగా 
ఒక్క- నిమిషంలో ముపె స వేలమంది చచ్చిపోయాక. మరొక చ్మితం చూశెొెరా | 
దీనివల్ల సెలీ పర్వతం మరి రెండువేల అడుగులు పైకి లేచింది. 


[కకటోవా 
జానా ద్వీపం దగ్గిరగా (క్రకటోవా అనే ఒక చిన్న ద్వీపం ఉంది. అది అన్ని 
ద్వీపం ; : జక అగ్నీ పర త శిఖరం. కాని పె అమాయకంగా నె ఉండేది. రెండు వందల 
ఏళ్ళపాటు ఎలాంటి (పమాదమూ త కలగలేదు. ఇట్లా ఉండి ఉండి 1888 లో 
డీగపాసికి ద్విపం ఒక్క_పారి ఫటాలున పగిలింది. సగంక్షం కు ఎక్కవ ధ్వీవం ముక్క- లై 
గాలిలో ఎగిరిపోయింది. నందలకొలదచెి మైళ్ళనరకు దాసి ధ్వని వ్యాపించింది. సమ్ముద్రం 
నూకు అడుగులు పెకి పొంగి మిగిలిన భూమిని ముంచేసింది. దీనివల్ల "మొ త్తం 86 వేల 
మంది పరిరాకు. లైల చదరపు మైళ్ళ మేర డాని దుమ్ము నిండిపోయింది, 
ఆ (పొంకంలళో 117 అడుగుల లోతుగల: సమ్ముదంలో నీడలు వెళ్ళ డాసికి ఏలు లేనంత 
బెక్‌ భూమి వచ్చేసింది. 
' తిరువాన్కూరులో (బద్దలైన ఐదు పర్వతాలు 
ఈ వడు (1949) అగస్టు 29 వ శేదీనాడు తిరువాన్కూరు సంస్థానంలో 
కొట్లాతముకు దగ్గిరగా నాట్లు కొండలు (బ్రనళ్లుండ మైన శబ్ద కబంతో 'ఫెటోలున'పగి లేయి. 
ఫది చదరత్పు: కే మేళ 'పూక్తి రగా. ' ధ్యంసమైంద్‌. నుళ్ళా 35 దినాల. తర్వాత 
ళ్లు. 


బాలవిజాన సర్వస 
జ 


ఆ(పాంతంలోనే మున్నారు కొండల్లో ఒకటి అదే ఏభంగా పగిలింది. ఆచుల్ణుపక్క-ల 
పంటభూమి అంతా ధ్వంన మైంది. కాని ఈ కొండల్లో ంచి వేడి లావా రాలేదు. 
అపరిమితమైన బురద, బుర౭సీకు పెకి పొడుచుకు నచ్చింది. 
హవాయీా ద్వీపంలో లావా నదులు 

జహావొయా ద్వీపంలోని మూనా లో ఆ, కిలావా అనే అగ్నీపర్వ తాల్లో" 
ఉడుకు తూ ఉన్న లావా సరస్సులు ఉన్నాయి. (పతి ఏడెనిమిది సంవత్సరాలకు ఒక 
సారి ఈ చెకునులు వొంగి లావా నదులుగా (పనహీ+స్తుంది. లావా నదులు రెండు 
మూడు మైళ్ళ వెడల్పు 80, 40 మైళ్ళమేర నము[ద్రంవైఫు (పవహిసాయి, ఇవి ఎంత 
భయంకర మైన నదులో మరు ఊహించలేరు. 

లావా చెరువులు నిజంగా _అగ్నిగుండాలు, కిలావా అగ్నిసరస్సు (పపంచంలో 
కలా బాలా అద్భుత మైంది, అది అగ్నిపర్వత బిలానికి 900 అడుగుల కింద ఉంది. 

Mn on 
దాని వెడల్పు శీ మైళ్ళు. ఆవిరి అప్పుడప్పుడు గొట్టంలోంచివలె పైకి పొడుచుకు 
QQ A) యా 
వస్తుంది. అప్పుడు ఈల ఊదిన క్ట ధ్యనివచ్చి మండుతున్న బొగ్గు పెకి పొడుచుకు 
వస్తుంది. నూకు అడుగుల వరకూ బూడిదలేసుంది. 
అవి అల్‌ 

కిలావా అగ్నిసరస్సు మట్టం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. లావా ఉబుకు 
తున్న కొద్దీ చెరువు (క్రమంగా నిండుతూ ఉంటుంది, ఒకోొ-క్కప్పుడు పొంగి పొరలి 
పోతుందికూడా. 1840 లో కిలావా పర్వత బిలంనుండి లావా ఐారలి నదియె (పన 

pe 
హీంచింది. అప్పుడు 16 మైళ్ళ వెడల్పున $/ మైళ్ళ మెక అది (ప్రవహంచింది. 
లావా ; ఆవిరి 

లావా (పవాహం ఒక్కొక్కప్పుడు అతి వేగంగా ఉంటుంది; ఒకొొ-క్క-పూడు 
మెల్లగా (వపవహీస్తుంది, దానివేగం దాని చిక్కదనంపె ఆధారపడి ఉంటుంది. లావా 
ఎంత చిక్కగా ఉంటే డాని (పవాహా వేగం అంత మందంగా ఉంటుంది. లావా 
కొన్ని నదులు సంవస్సరాల వరకూ (పవహీస్తూ ఉండవచ్చు. ఒకొ్క్కొా-క్కప్పూడు లావా" 
(పవాహం నిళిచి వోయి, గట్టపడి, మన్నుగా మారిపోవచ్చు. అమెరికా, కొలంబియా 
నదిలోయ ఈ విధంగా కరిడు కట్టిన లావా (పనాహమే. వప్పుడది సారవంతమెన 

| మణ 

చేలగా ఉంది, 


అగ్నిపర్వతాల విజృంభణలో ఎక్కవ భాగం ఆవిరిది. భూమిలో విసారంశా 
ఉన్న ఆవిరి నెక్‌ రావటానికి కొట్లాడుతూ ఉంటుంది. డాని తోవుడుళ కీ వలనే 
Qa త pat ౧ 
172 


వచంశతాల (పయోజిన9 
ఖే 


రాళ్లూ, లావా మొదలైన నన్నీ చె కది పొడుచుకు నసాయి. నెనసూవియస్‌ విజృంభణలో 
ఆనిరి బాలా ఎని చేసింది. భూకంపం అగి ్వ రకం వే పొంచబకు నాందిగా జంసుంది: 
మృతుంలోయు 


గున్న పర్యతం తీసిక్యు అవుతూ ఉన్న కొన్టీ శకేనఖం ఆవి గుండంగా మాయకు 
తుంది. నేఫుల్చొ దగ్గర క అగ్నిపర్వతం అబె విధంగా మారింది. అందులోంచి 
తవిరీ, గంధకం, పౌ వస్తూ టాయి. అగ్నపర్య తాలు ఆరిసోయ్‌ స్టేజికి వస్తున్న కొద్ది 
వాటి బలాలు ఆవిరి సంచా లు అయిపోతూ es జా వాలోన “వ్యాలీ ఆక్ట్‌ 

కూ ఖో (పపంచంలో కెల్లా వ్‌ తే మైన ఆపక “సంచాలు 
య. ఈ లోయలో కార్బన్‌ డయాకై ఎడ్‌ ఆపిదిక ౩ పెద్దపులటులూ, లేళ్లూ, అడని 
పందుబూ సె తం జక్కి-రి ణక చచ్చిపోతా ఉంటాయి, ఆక్కడ -వేలకొద్టీ అ 
సంజ నాలు సాం శేయి. అంచదుకోనమే దానికి . మృత్యులోంయ అని వేకు, స. 

15. ప స్వా తాల (పయన నం 


మన భూమికి ఈ పర్భతాలవల్ల Mahe ఏమి? అన్న ్ర్న్నే మోకు 
నోచకమానదు. మొదటి (ప్రయోజనం ఇది ఏ భూమిపై పర్వతాలే 'లేవని అను 
కొండి. ఇప్పుడు చిరవుంజిలో $00 అంగుళాల వర్భం కురుస్తుండి. కాని, ' అప్పుడు 

జ్‌ వళ 

వర్షం అన్ని చోట్లా సమానంగా కురుస్తుంది. ఇప్పుడు కొండలూ, సము(దాలూ= ఉన్న 
చోట అప్పుడు వర్తాలు తక్కువగానూ, చదునైన మైదానాలు ఉన్న చోట ఎక్కు-వ 
గానూ కుదిసి ఉండేవి. అట్లా కురి "స్తే, మైదానంగా ఉన్న భాగం ఎక్కువగా బురద 
చేలగా మూారిపోయిది. ఇప్పుడు చూడండి, ఈ ఆపద నుండి మనల్ని రక్షించడానికి 
పర్వతాలు వ్‌ం చేస్తున్నాయో ! వర్ష పఫునీటిని పర్వతాలు ఆకర్షించి దానిని సరియైన 
మాశ్హాలలో (పవహింప జెసి మైదాన(పాం తాలకు నంఫరాశేస్తాయి. నీటికి ఇ డ్రీనికూణా 
ఇవి "కలిగిస్తాయి. ఆకాశంనుండి పడ్డ సీటికి శ_క్టి ఏమి ఉంటుంది? అది వేగంగా 
(పవహించి "నప్పుడే దానినుండి శ శ్‌ పుట్టుతుంది. పర్వతాలు | సీటిని (పవహాంప జేస్తాయి. 
వాటి 'ఎగసడు దిగుడులతో సిటికి శ శ్రి కలుగుతుంది. . 

వర్గాన్ని 50కు విధాలుగా, పర్వతాలు ఆకర్షిస్తాయి. వెచ్చని తేమగాలి 
చల్లని పర్వతశిఖ రాన్ని సోకి, చల్లబడి, వర్ష 0గా మారుతుంది. అచే విధంగా వెచ్చని 
'కేముగాలి పర్వత మూలానికి సోకినప్పుడు కూడా ఆది పెకి ఎగదన్నుతుంది. ఈవిధంగా 
వెచ్చటిగాలి వైకనెళ్ళి వ్యాప్తి వీ చెందుతుంది. ఆ ప్రత... ఆది చల బడి తేమను వరంగా 
కురుపిస్తుంది. .చిరపుంజిలో. ఇంత అపరిమితంగా వర్షం కురియడానికి కారణం. అక్కడి 
సర్వతాలు ఈరెండు విధాలుగాకూడా బుతుపననాలను ' చల్ల బరచట'మే. (పపంచంలో 


173 


చాలవిజ్ఞాన సరస గిగా క ఇళ 


ఎెక్కు-న వర్షం కురిసే-చోటులన్నీ పర్వత (పాంతాలలోనే ఉన్నాయి. వర్షంలేని 
(పాంశాలన్నీ పర్వతాలులేని వ విశాలమైన మైదానాలు, 


పరంతాలే తేకపోతే మనకు నదులు ఉండను. నదులు శస అంగారక 
లోకంలో ఉన్నారని భావించే వామమ్యులలాగో మనము కాలువలు (తేన్వుకోనలసి 
వచ్చేది. 

ఇంతేకాదు ; పర్వతాలు నీటిని నిలువచేసాయి. సర్వ్యతాలవై ఉన్న మంచు 
సిటికాణాచి కాక మేమి నగ్యంలేని "వేనవిలో చేరిన మంచు కరెగి సీర (పన 
హీస్తుంది. ఆల్పుు న వ మంచే వేకవోవే "వేనవీకాలంలో డాన్య్యూబ్‌. * రైన్‌, 
రోన్‌, నదులు చిన్న వమవలుగా మారిపోయే వే, 


మరొక విధంగా కూడా పర్వ తొలు సీటిని నిలవచేసి ఉంచుతాయి. వర్షం 
కురిసినపుజెల్లా డాన్ని పీల్చుకొని చెమ్మ" కలలోనూ, Gra దాచిపెట్టి టు 
"తొయి, వద్దం కురిసి నప్పుడు కొన్ని ముహాసర్వ "తాలు : కాడా కచ్చికనకో, సంజన”? 
సళ్ళను ఆ తాగోస్తాయి. ఈనీన్ళే సెలయేళ్ళుగా బయిటికి ఉబికి, చినరిః మహానదులుగా 


కూజా పరిణమిస్తాయి. 


పర్య తాలు నదులకు తెల్లులు, అంతే కొదు ! పర్వ కొలు నదులను రాయ 
భూరులుగా కూడా ఉపయోగింపచు కుంటాయి. తవు సొనువుల పె, తమలోయలలో 
తయారయిన భూసారాన్ని అంతటిని మన ఉపయోగం కోసం నధులదా(రా హంపి 
సాయి. డెల్లాలలో సారం అంతా ఈ విధంగా వచ్చిన బే, మాతా రా ! పర్వతాలు 
ప్‌టిసీ,. భూసారాన్నీ బట్టా తయారుచేసి పంపిస్తాతో. ఇవి పండూ శేక్షపోతే భూమి 
అంతా ఎడారి అయి ఉండేది. 

16. ఉహ గుండాలు 
క్రొ 

'ఆరివోతూ ఉన్న ప. నుంచే గనర్చొ అనబడే ఉప్పగుండాలు తమా 
ర య్యేయి. శీనక్‌ అంకే పెకి పొడుచుకు వచే చ్చేది అన్నమాట. ఐస్‌ లాండులో 
(వసిద్ద సిద్దమైన ఉప్పగుండా లున్నాయి, న్యూజిలాండు ఉప్పగుండాలు, అలం సుండర 
మెనపీ అమెరికాలో స ఎల్లో స్టోన్‌ =హనల్‌' వార్కు.లో భూమి “తేన పబులా 
రర్యథాలు కలిగి ఉంది, స్ట. ఆ రం ఛాల్లోంచి ఉడుకుతూ రన స్‌రూ, టా 
వొంగ వస్తూ ఢంటాయి., వేడి ఊటలు కూడా ఈ జాతికి చెందిన" క 


 - ఎల్లోస్టోన్‌ చేవనల్‌ హలో 100 శేనర్లకు పైగా ఉన్నాయి.. వాటితో 
టకదాని. పేరు . “ఓల్ల్‌. ఫెత్‌ :.ఫల్‌”.. ఇందులోంచి (సతి 68 నిమిపాలకూ ఉడుకుతూ 
174 


న : బతు en. కల్‌ 
ఉన్న వడి నమొ “ఎపికి కలిసిన ఓకే వాహాం ఇవే వొంగి వసుంది. ౫ ధ్వని 
య ఎలి fe 

అది 100, 190 అడుగులు పెగ్‌ “వస్తుంది, వను ఆరు నిమిషా వరపు: ఈ (నవాహాం 

జల్లకో ఉంటుంది, ఫర్యాతీ పత న Bes 0 లక్షల గ్యోల 
ఆవి na (౧) 

క్‌ు ఎగజిమ్ముణుంది, 3 (1 ంచంలో అంవకంశకైు పెట్ల సర్లు నూయె అన్నాయి. 

~ అ 
శజయం కుని “చే గానము (బతి పది ఇర నె దినాల కొకసారి సై. పెకి ఎగజిమ్ము 
చా 
గంప, అది ఎడ ఇంకళండా 10 మొదలు పెరి గంటల వర 9౦0 అనుగుల ఎత్తున 


న్‌ ఎనీ లాండులోసి వోహుటూ గోనర్‌ (ఒపంచంభో 'శలా “పెదిడి. ఇందు 
అక్‌ గా ౧ 

గ్‌ , ప : వైరు చీల 

నగేంచి ఫీకు 500 మొదలు 1500 అ కుగుల వరకూ పెకి లస్తుంది. 


బన్‌ ౮ "ంనులో ఒకచోట రెండు చదరపు మెళ్ళే తరతో 200 సర్లు 
ఉన్నాయి. 

ఎతోసోన్‌ పార్కులో లీ వేలు ఉప్పగుండాలా- కూడా ఉన్నాయి మెన్సీకొ, 

గాటు | వ్వ శ్‌ Ps 
ఐస్‌లాండ్‌ , ఇటలి, న్యూజీలాం 2 , హీమాలమన (పాంశాల్లో కూడా. ఉప్టగుండాల 
ఉన్నాయి. అగ్నిసర్వ ఆ “లు రగులుతూ ఉన్న (పతి డేశంలోనూ, అగ్ని పర్య తాల 
వల్లు ఏర్చడ్డ పర్యతొలున్న చోట్లనెల్లా ఈ MN న్యూజీలాండు 
తేచి సస ఉప్టగుండాలు ఉడుకుళూ ఉన్న బురదన నిండి ఉన్నాయి. బురద 
ఉడుకుటూ ఉంశే మనకు కనిపిస్తుంది. ఇప్‌ ఉన్న చో ల్ల అక్యడ్‌ వాళ్ళు పొయ్యి 
దాజెయ్యుకుం ల వంట చేసుకొంటారు, 
/ ల z ౮ అ men AM 

మసన -జ్రీథంలో పండా చిన్న చిన్న ఉప్ప్యగుండ లంన్నాయిః గండాం జిల్లా 
భోనూ, పూరీణల్లాలోని అట్టులి (గామంలోనూ ఇట్లిని ఉన్నాయి. క మురుగుమూ 

భూమిలో పండు మైళ్ళ లోతున ఉన్న ఉప్టం సటిని ఉడికించ గలుగుతుంది. 
ఏడు మెళ్ళే లోతుకు వెళ్ళితే ఇనుము కరిోటంతే చేడి ఉంటుంది. మన గేనర్గ 
భోను, ఉప్తగుంవాల్లోను వచ్చే నీరూ ఆవినీ అంతలోతు నుంచి పెకి వస్తాయన్నమాట. 

3 ప్ల టో | నా 
సక చారల్‌ పార్సన్‌న అనే ఒక ఇంజనీయరు ఓక మంచిఉపాయం చెప్పాడు. 
mm wee gid 
భూమిలో 12 మైళ్ళ లోతుకు ఒక ఒకనొట్టం దంల లత్షలక్‌ 'ద్రి సంవత్సరాలకు సరి 
సో య్‌ ష్మెటోలూ, బొగ్లూ, బంగారం, రళ్నాలూ, “చీడియమ్‌ - ఇంకా ఏవేవో 
వొరుకుళొయని, దానికి ఖర్చు _2 కోట్ల సాండ్లు అవుతుందనే, అన్నాడు. చాలా 
179 


చవ శే, షృటేలుక్‌ సం ఎజామలన్నీ చెతుకుతూా ఉన్న అమెరికా (పభుత్యం" ఎందు ప్‌ 
పసి చెయ్యడం తదా? 


11. సరస్సులు 
భూమిపె పెద్ద పెద సరస్సులు కూడా భూకం పాలవల , ఆగ్ని సర కాలని 
(1 a ౧ గి ౧౧ క గ 
పర్సడ్త వే. సవోవర గర్భాలు సాత అన్నీ పర్వ తల బిలాలు. కొన్ని భూమి (కిందకు 
దిగబడిన చోట్లు, మరికొన్ని మంచునదులు తొలిచిన గుండాలు, 


జసీనా, ఆల్బస్టు స్యాంజా, లుగేనో సరస్సులు భూమి (కిందకు దిగ బడడంవ ల 
ఏర్పడిన వని అంటారు. భూకంపాలవల్ల నేల దిగబడి విశాలమైన గోతులు ఏర్పడు 
తొౌయి. అవే సరస్పులుగా మారుతాయి. 1819 లో సింధునది డెల్టాను భూకంపం 
కుదిపింది. “రెండువేల చదరపు ముళ్ళ చేల దిగబడి, కచ్‌ సింధుశాఖ ఏర్పడింది. 1512వ 
సంవత్సరంభో మిసిసిపీ లోయలో భూకంపం కలగడంవల్ల ఐదువేల చ వరపుమెళ్ళ 
మేర నేల (కిందకు దిగబడిపోయింది. అపాతంలో అనేక నరస్సులు *ఏర్పుడినాయి. 
అదే ఏధంగా ఇస్పటికి 60 సంవత్సరాల (క్రిందట మధ్యజ పానులో భూకంపొలవ 2 అనేక 
సరోవరాలు ఏర్పడినాయి. 

మంచునదులు నదీ (పనాహాలను అడ్డడంనల్ల కూడా సరస్సులు ఏర్పడతాయి. 
కాని ఇవి శాశ్వతంగా ఉండవు. ఎడారులలో గాలివల్ల పెద్ద గోతులు ఏర్పడుతాయి. 
తరువాత అవి చెరువులుగా మారి చుట్టుపక్క-ల నేలను సారవతం చేసాయి. 

(పపంచంలో అన్ని టిక ౦కు చెడ్డనరస్సు కాస్పియన్‌ నము(దం. అన్నిటి కంకు 
ఎత్తున ఉన్న సరస్సు టిజెబ్దులోల ఆన్యాల్‌ఖిస్‌. ఇదె సముదవుట్లానికి 16,600 
అడుగుల ఎత్తున ఉన్నది. సముుదమట్టం కంశు కింద ఉన్నది డెడ్‌సీ. ఇది నమ్ముద 
వుట్టానికి 1290 అడుగులు (క్రిందుగా ఉన్నది. అన్నిటికంకు లో తనది రస్య్యూలోని 
బైకల్‌ సరస్సు. డానిలోతు 4,800 అడుగులు, 


తము. ద దానా లలు ఉట ద మట ద బుక వారు గ అమా రా టా కానా ల ఎ . అ న ల ౩ PP TP le] mor me to ల ఇ పని ఎత 4 త అ ఈ వా పటన 


(ప్రపంచంలో మొదటి ఆర గొప్ప సరస్సులు 





;, సము[దపు మటంసె |} వెళాల్యం Fr ని 

సరస్సు ఖండం uo | (చ మైళ్ళలో) ల (అడుగులలో) 
కొస్పీయన్‌ యురేషియా ' 90 : 170,000 3,000 
సుపీరియర్‌ . ఉత్తర అమెరికా 600 “31200 . 1,008 
విక్టోరియా ఆఫికా. 3300 26,900 a 
ఆరల్‌ : ఆసియా 150 _ 26200 22% 
'హ్యూరకా .. ఉత్తర అమెరికా. 580. : 23,800 . : 702 
_మిచిగణా . 580 22.400 870 





176 


(25) సరు 


పము శల లీ t శ జ. ఇ 
సరస్సుల లొ తఈుంలి ఎకో-క్క-స్పుడు తవమూపా మార్పులు జకుగుతూ 
ఉంటాయి. ఒకప్పుడు హాటాణుగా ఏటిలో నీకు పాచ్చుతుంది, ఒకప్పుడు త్రాస్టతుంద. 


నసస్సులు అంతె (పొవిన మైనవి "కావు. అంతే శాశ్వత మనపీ కావు. అపి 
Na eee O Cw SK nd ప wee me 
హాటాన్వైగా వవ్పడవచ్చు. వాటాళ్వుగా మాయం కానచ్చు. (క్రమంగా అపి పూ 
పోవచ్చు పష ఆయం 


ల 


c 


మంచినిఓ నర(క్సులు : ఉప్పునిటి నంన్ఫులు 

సులు ld ఉ ఉప వి ఉ . కాస్పియ౯్‌ 

ర న. ఉన్నాయి; ఆపు సీళ్లీవి జన్నాయి | కాస్పియః 
నమ్ముదం ౧టి ఉప్పతనం (పారంభ ౦లో సమ్ముదం నుండి వచ్చింది. కసీ నీటి ఉప్ప 
తనం చుట్టు (పక్క-ల నేలనుండి కడుక్కొ-ని వచ్చింది. సాధారణంగా నాలుగు _వెవులా 
మూతపడకుండా బయటికి చారిజన్న సరస్సులసీళ్ళు మంచిని; నాలు వెపులా దిగ్బంధ 

గి i శ న 5a 

మైన వాటి సళ్ళు ఉప్పవి, 

ఈ విధంగా కాపి కూడా వ్‌ సరస్స్పులున్నాయి. (ప్రపంచంలో అన్ని టికం కె 
పద్ద మంచినీటి సరస్సు ఉత్తర అమెరికాలోని "లీక్‌ సుపీరియర్‌, ఇది సము(ద 

క్ట క వ ప 
మట్టాసికి 600 అడుగుల ఎత్తున ఉన్నది. చీసి వైశాల్యం 81,200 చదరవు మైళ్ళు, 
ఆ(ఫికాలోస వికొరయూ న్యాంజా సరస్సు దిని తరవాత నసుంది. దాని వై శొల్యం 
టు hi ఆటని సా 
26,900 చదరపు మెళ్లు. ఆసియా ఖండంలో 'లేక్‌ యారల్‌ మూడవది, దాసి అలం 
am ee 

కాజా కొంచెం "హాచ్చు తగ్గులుగా ఇం బె, 


సీస తరవాత "లేక్‌ హూూూరళా, లేక్‌ మిచిగకా వస్తాయి. ఇందులో మొదటి 
దాసి వశాలంం 28,800 చదరపు మెళు. శెండవదాని వైశాల్యం 22,400 చదరపు 


మైళ్ళు. ఉ తర అమెరికాలో ఉన్న ఐదు గొప్ప సరస్సులు కలిసి పూర కాలంలో 
ర యవ 
బె 


మహో సరస్పుగా ఉంబేవి, దాని వైశాల్యం 1,10,000 చదరపుమైళ్ళు ఉండేది, 


కాస్పయకా సమ్మ్నుమం 
ఉప్పునీటి సరస్సులు ఎక్కువగా సముద్రం నుండి విడివడిన నీటి పట్టులు. 
ఏటిలో కాస్పియ౯ సము(ద్రం (ప్రధానమైనది. ఇది అత్యంత ఏశాల మైనే “కాకుండా 
చాలా లోతైనది కూడా. కొన్ని చోట్ల దానిలోతు మూడువేల అడుగుల వరకు 
ఉన్న ది. ఒకప్పుడు కాస్పియకా సముద్రం ఆర్కిటిక్‌ నుహాసము[డంతో కలిసి ఉండేది. 
కాస్పియకా సము(దంలో సీలు జంతువులు ఉండడం దీనికి ఒక సాక్ష్యుంగా చెప్పుతారు. 
మరి మారీ ఆలోచించండి. మంచు సము[దాలలో ఉండవలసిన సీలు జంతువులు 
కంత దక్షిఆంగా ఉన్న 'కాస్పియ౯ సము[దంలోనికి ఎలా వచ్చాయి ! "కాస్పియ! 
177 


యు ఎవ 
కుకా. అఆ 
చ 


సమ్ముదం నమ్ముడ మట్టా?.కి 90 అడుగులు (క్రిందగా కంద్‌. చానలోని నికు ఎక్ము న 
ఆవిరి అయిపోవటం వెసకొక కారణం. దాని అడుగు (కందక స 1; మరోక 
కారణం. యారల్‌ సెస్సు నీటి మట్టం కూడా నకేటూ ఇవేకావకాలచేత (శందకు 
నెళ్ళిప పోతోంది. -కాస్పియకా సముదం సీటి మట్టం నసమ్నుదమటానికే లేచిందా, చుష్టు 
(పక్కాల భూమి దానిలో ముః గిపోతుంది. 
. మృ్బతమ్టుసి ముదం 

కాస్పియకా సము[దం న్‌ు నము[దం స్‌ళంతె ఉప్పుగా ఉండదు. 

కాస్పియకా నముదంగో పోలిస్తే ఉక్‌సే వాలా చిన్నదయినా అనక విష 
యాలలో దాసకంశు వాలా స్యుపసిద్ద వ వునది. దాసికి కారణం దాన నీటి ఉప్ప 
దనం, దాసి నీటిమట్టం లోతు. సము(ద్రవు నీటిముట్టానికి 1290 అడుగుల. (క్రిందకు వ 
సి మట్టం ఉంది. దీని వై శా ల్యం 460 చదరపు మెల్‌ మాతం. బహుశా నిది ఒక 
ప్పుడు ఎర నమ్ముదం వరకూ వ్యాపించి ఉండి ఆంటుంది. దిన్న జెడ్‌ సీ 'లేక వృ 
సమ్ముధం అనడాసికి ఒక కారణం ఉంది. దీని నీటిలో ఏవిధమైన చేపలూ (బతకవు. 
దాని తీరంతై ఏవిధమైన చెట్టుచేమలూ మొలవవు. దాని సీరు కారు ఉప్పు. 
అది మామూలు నమ్ముదం సీటికి 8, 9 ఇంతలు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. డాం 
సీటిలో నూటికి ఇరవై ఆరు వంతులు ఉప్పే. అది మనం తినే ఉప్పు, 


కాస్పియకళా సము(దానికి పశ్చిమంగా ఎంటక౯ సరస్సు ఉన్నది. దిని సీరుష౮ ౩డా 
వాలా ఉప్పనైనది. ఈ ఉప్పదనం వకుటా ఎక్కువ అవుతున్నది. వేసవిలో నీరు 
తగ్గినప్పుడు బయటికి వచ్చిన డాని గర్భం అడుగు భాగం తెల్లగా మంచు తోరలాగ 
ఉంటుంది. అది ఉప్పు కోర, 


ఉప్పు నము దం 
అమెరికాలో జటా రాష్ట్రంలోని ఉప్పు సముదం ఆమ అడుగుల కంచ 
ఎక్కువ లోతుగా శేకపోయినా, డాని సీర నము(దంసీటేకి మూడింతలు ఎక్కువ 
ఉప్పగా ఉంటుంది. అందులో ఈదడం చాలా కష్టం. ఉప్పుకు సళ్ళు బరువుగా 
ఉంటాయి. పాచాలు (కిందికి దిగబడ వేమో అన్నంత బరువు ఆ ఏళ్లు. దాసి మాద 
మని 
.పడుకంశు మసిమీ మునగడంటారు. ఈ చెరువులో చిన్న చిన్న పురుగులు తప్ప 
మ శేవిధమైన (పాణీ (బతకదు. ఒడ్డుపె మాతం నీటి పక్షులు కనివిసాయి, ఒకప్పుడు 
ఇది కూడా చాలా పెద్ద సరస్సుగా ఉండేది. 200 మైళ్ళు పొడవూ, దాచావు 20 
178 


భూమి అంతరా ళంలో 


వేల చదరపు మైళ్ళ వైశాల్యం కల ఒక మహో సరస్సులో ఇప్పూడు మిగిలినది 
జంత సూత్రమే, 


17. భూమి అంతరాళంలో 

లావా ఘామిలో నుండి నస్తుందన స్పష్టమే కదా! దీని అర్థ మేమిటి ? 
భూమిలో వొంగుతూ ఉగ స్ట లావా అపారంగా ఉండి ఉండాలి. భూమి అంతరాళం 
ల లాం నా! అపరిమితంగా "వేడిగా ఉంది. అందులో మికు 
|గుతూ ఉన్న సీరూ, కరుగుతూ ఉన్న 
1 లోహోలూ, బొగూ, రాయి ఉన్నాయి, w= 
పిటి బుగ్గలూ, ఆ Se ఉప్ల 
ల. మనకు ఇబే కథ చెప్పుతూ ఉన్నాయి. 
| కాని భూమిభోపల అంతా ఇదే విధంగా 
| | ఉందా? లేక అక్క డక్కడ మామే 
| భూమిలో సిప్పు గుంజాలున్నాయా ? అన్న 
1 విషయం తెలుసుకోడానికి అనేక (పయక్నాలు 

“1 ఇంకా జరుగుతూనే ఉన్నాయి, 
| బొమ్మలో ఉన్నట్లు భూమిని మధ్యకు కో స్తే 
§ అడ్డంగా అది 7,900 మైళ్ళకు పెగా ఉంటుంది. 
_ త 00 మైళ్ళకు మించి 
. చేదు. ఎనిమిదివేల మైళ్ళలో ర్‌ం మైళ్ళు 
' ఏపాటి? పల్పటి ఈ 50 మైళ్ళ ఫొరను కూడా 
| పూర్తిగా చూడలేక పోయాడు మానవుడు. 
| తన నమస్త శాస్త్ర విజ్ఞానం సహాయంతో, 
mee rE సమస్త న యం(ఆాల న చ్పాటుక్‌ ల మూడొ ఇది 
సాధ్యం "కాలేదు. నూ నెకోసం వ చేసిన రం(భాలు 15 చేల అడుగులకు మించవు. 











భూమిలో వేడి బహుశా 5000 డ్మిగీలు ఉంటుందేమో! మన దేశంలో 
రోహిణి కా ర్తిలో ఎక్కు-వ వేడిమి 125 డ్మిగీలు ఉంటుంది. డానికే మనం “రోహి 
ణిలో రోోళ్లు పగులాయి' అంటాము, మరి భూమిలో 5000 డగీల వేడి ఎంత దుర్భర 
మైందో చూడండీ. అందుకోనమే మనం భూమిలో. ఎక్కువ లోతుకు తవ్య'లేక 
ఫోతున్నాం. ఎక్కువ లోపలకు తవ్వితే అక్క-డి వేడికి మనివి, అగగలడా ? 
179 


గనులలో తవింన కొద్ది వేడి పాచ్చుతూ ఉంటుంది. అయితే అన్ని చోట్లా 
ఒక విధంగా ఉండదు. జర్శనీలో ఒక చోట తవ్వితే (ప్రతి 66 అడుగులకు ఒక డిల్లీ 
చొప్పున హాచ్చింది. వివిధ (పొంతొన్లో ఉన్న భూమి లోపలి వేడిని బట్టి సగటున 
(పకి 60 అకుగులకూ ఒక డ్మిగీ చొప్పున వేడి హెచ్చు తుందని అెల్చారు. 

ఈ (పకారంగా లెక్క వేస్తే "రెండున్నర మైళ్ళ లోపల నీటి? ఉడికించ 
గలిగే వేడి ఉండి ఉండాలి. 7 మైల లోపలి "వేడి ఇనుమును కరిగిం చేస్తుంది. భూమి 
లోపల ఎక్కువగా ఇనుము ఉన్నదని శాస్త్రజ్ఞుల ఊహా. 

నల-భెయా భి మైళ్ళ నేల పొరడాటి భామి లోపల 700 మే బోస్‌ 
వరకూ రాయి కరిగిన (ద్రవం ఉన్నదంటారు. న్‌ని తర్వాత లి00 మీ లోగ వరకూ 
లోహోలు కరిగిన పొర ఒకటి ఉంది. దాసి తర్వాత 500 మైళ్ళ మేర ఒక ాతివౌర 
ఉంది. ఈ రాయి మన వేలై ఉన్న రాయిలా కాకుండా చాల గట్టిరాయి, అందుకే 
అంత వేడికీ అది కరగకుండా ఉంది. డాని తర్వాతి పొర 800 మైళ్ళ దళమైన 
దంటారు. అందులో రాయీ ఇనుమూ కలిసి ఉన్నాయట ! దాని తర్వాత కేవలం 
ఇనుమూ, నిక్కెలూ కల పొర ఉంది. ఇవన్నీ వడికి కరగనంత గట్టివి. 

18. వేడిని పుట్టించే రేడియమ్‌ 

భూమిలోపల చాలా వేడి ఉన్నమాట నిజమే. కాని, భూమిపై ఏర్పడ్ల మన 
చేల పొరకు ఈ వేడివల్ల నే వెచ్చదనం కలుగుతుందా లేక మరి ఏవిధంగా ఐనా 
భూమికి వెచ్చదనం వస్తుందా + భూమిలోంచే డాడిపడ్డ చం[దలోక ౦ సరిపోయినంత 
వేడిలేక, చల్లారి మృత (పపంచం ఐపోయింది. మన భూమి చందునికంకు పెద్దదై 
నప్పటికీ కొంత ఆలస్యంగా ఐనా చల్లారి ఫోవలసించే కదా ! అలాంటి [ప్రమాదం మన 
శదైనా ఉందా అని ఆలోచిద్దాం. 

భూమి పె నిరంతరాయంగా సూర్యరళ్ళి సోకుతూ ఉంది, సూర్యుడు (సతీ 
దినం భూమికి వేడీ, వెలుతురూ ఇస్తూనే ఉన్నాడు. ఆ చేడినీ వనెలునుురునూ భూమి 
తిరిగి వా తావరణంలోనకి పంవీంచేస్తుంది. పగలు తీసుకుంటుంది. ర్మాతి విడిచి "పె 
స్తుంది. భూమికి ఒక చెపు పగలు ఉంటే ఒక నెవు రాతి అని మోక జెలుసుకడా ! 
అంకు ఒక భాగం వేడినీ, వెలుతురునూ (గ్రహిస్తూ ఉంచు మరొక భాగం వాటిని 
వా తావరణంలోనికి విడిచేస్తూ ఉందన్న మాట, సూర్యుడు మన కిచ్చే వేడి వెలుగూ 
ఎలాగా ఎరువు సొమ్ము ల కడా! 


150 


భూమి వసుంధర 


వ 
విగ 


క న “కాకుండా భూమి అంతనాశంలో ఉంజే వేడి సొంతరం అజేక విధాల 
కీ నన్తూ న్‌ ఉంది, అగ్ని పర్గత బభాతోంచి డస See ముద్ర ప. 
వోయి చివరకు మాయమానచ-ంది, తు న్‌ భూమి తన అంతరాకంలోంచి 
సంకిస్తున్న "వేడిని అది శాశ్వతంగా పోగ స కున్న శే "లెక్క. 


-ఈ ఏధంగా (పతీ ఏటా ఎం పం సామి హోనాజ్టుకుంటుంది. కానసూని3ి 
లు 
భూమి ఎన్నాళ్ల ఆగ గలుగుతుంది ? ఎకువు సౌమ్ముల మోద ఎవరె పనేమి ఎన్నా శని 
ఆ జు "౧ 
ఆధార పడగలరు 1 


ఐతే ఈ విషయంలో భూమి మన మనుకొన్నంత నిరాధారం గ 'కేదు. అది 
"కేవలం ఎకువు సామ్ములృపెన ఆధారపడ నక్క-ర లేదు. అదృష్ట నశాయూ ఇామిలభో 
న ర వర 
టక అద్భుతమైన ఛాతువుంది. అది దానికి (వాం లాం*ిది, దాని ఆయు వ్యూనికి అసి 
వర్యపఫాదంగా ఉంది. అది డానికి సంజీవి. 


ఈ భథాతువు అద్భుత మెనదసి ఎందుకు చెప్పానో తెలుసా! అది వేడిని తనకు 

తానే మ చానికి సూర్యుడి సహాయం అక్క కదు. ఈ "వరు కేడి 

యమ్‌. బొగుతో వలె దాని వేడి సూర్యుని నుండి వచ్చినదికాదు. వేడిని తయారు 
ny యం (కౌలు దానిలోనే ఉన్నాయి, 


మరొక చిత్రమేమం'కే శేడియం భూమిలో ఎక్కు_నగా "లేదు. అంతే కాదు, 
(పపంచంలో ఒకటి రెండు స్థలాల్లో మాతం శడియమ్‌ లభించింది. ఇంత వరకూ 
వొరికిన శేడియం మరు ఆడుకొనే బాడ్నింటకా వూలు బంతి అంత కూడా లేదు. 
కార్న్‌వాల్‌లో ఒకచోటా, ఆస్ట్రియాలో ఒకచోటా మాతం ఇది దొరికింది. 
చూచారా ! మంచివస్తువు ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఐనా భూమిని వేడిగా 
ఉంచడానికి ఈ కొంచెమే ఛాలునట ! 


కేడియమ్‌ను గూర్చి మరొక అదు ద్భుతమైన వషయం లెలిసింది. భూమిసె పై (పతీ 
"మోటా శేడియం ఉన్నది. అది వాలా తక్కువగా ఉన్ననూట నిజమే, కాని అది 
చేనినోటు "లేదు. ఎక్క-డి రాయితీసి పరీక్షించినా, ఎక్కడ మట్టితీసి పరీక్షి౦చినా 
అందులో "దేడియం కనిపించింది. 


19. భూమి వసుంధర 


భూమి మనకోనం ఎంత్‌ సంపద తన కడుపులో చాచి ఉంచింది. నూనె, 
బొగ్గు, ఇనుము, ఉప్పు, "రాగి, సీసం, టిన్ను, అలా నర వెండి బంగారం, 
రత్నా లు.ఇంకా ఎ ఎన్‌ 1. రకాల సంపద లక్ష, లకొొద్ది సంవత్సరాల నుండి జాగ త్త 


181 


సెట్టి ఉంచింది. అది ఈ ఉపకారం చేసి ఉండకపోతే మానవుడు కూడా ఒక జంతు 
వుగా వేటాడి తనకంశు చిన్న జంతువులను జినో, "లేక అరణ్యాలలో “పెరిగిన కంద 
నూలాదులు తినో చరిత్రళేని (బతుకు (బతికి నళిం చేవాడు. 


భూమిలో దాగి ఉన్న సంపదను మానవుడు లక్షలాది నంవత్పరాలనుండి 
(తవ్వి తీస్తూనే ఉన్నాడు. ఇనుము, రాగి, కంచు, బంగారం, రత్నాలు అన్ని 
చేశాల్లోనూ కొన్ని “వేల సంవత్సరాల నుండ వాడుకలో ఉన్నట్టు సాక్ష్యం 
కసిపిస్తూ ఉంది. 

బహుశా బంగాగం మానవుడు కని పెట్టిన మొదటి లోహమై ఉంటుంది, 
అత్యంత (పాచీన (గంఛాల్లోనూ, అతి (పొచీన నిథిలాల్లోనూ బంగారం జాడ దొరికింది. 
భూమికి వసుంధర అన్న పేరు చాలా పాతది. దాని తర్వాత రాగి వాడుకలోకి 
వచ్చింది. తరాంత ఎంతో కాలానికి వెండి, కంచు కనిపెట్ట బడ్డాయి, కంచు యుగం 
వచ్చేటప్పటికి లోహాల వాడుకలో మానవుడు సిద్దహస్తుడ మ్యాడు. కంచు మ్మిశమ 
లోవాం. రాసీ టిన్నూ కలిపితే (బెంజి కాతుంది. అంయే అప్పటిశే లోహాలను ఒక 
దానికో ఒకటి చేర్చి కొత్త లోహాలు చేయడం నేర్చుకొన్నాడన్న మాట. సీనం 
కూడా సుమారు ఇజే కాలంలో మన పూర్వీకులు "తెలుసుకొని ఉంటాము, ఇత్తడి 
ఇటీవల వచ్చింది. 

ఇనుము 

ఇనుము ఇప్పటికి 8500 సంవత్సరాల నుండి మాత్రమే వాడుకలోనికి వచ్చినట్లు 
తెలుస్తుంది. మానవ జాతుల నాగరికత వాళ్ళు కనిపెట్టి వాడిన లోహాలను బే 
నిర్ణ యించారు. మన చర్మితలో ఒక యుగం చేరు ఇనుప యుగం. అంకే జ యుగంలో 
మన పూర్వులు ఇనుము కనిపెట్టి, దాన్ని (త్రవ్వి, పెకితీసి, కరిగించి, శుభ్రపరచి దానితో 
ఎన్నో రకాల పనిముట్లూూ, ఆయుధాలూ తమూరు చేసుకొన్నారన్న మాట. ఆ కాలపు 
కత్తులు, కొడవళ్ళు, నాగలి నక్కులు---ఇంకా ఇతర రశాల సనిముట్లు భూమిలో 
పాత శిధిలాలు పాతి ఉన్నచోట్ట దొరికాయి. మన డేశంలో కూడా ఇనప యుగం 
నాటి పనిముట్లూ, కత్తులూ దొరికాయి. 


భూమిలో ఇరవై భాగాలు చేస్తే అందులో ఒక భాగం అంతా ఇనుసే 

ఉంటుంది. వురొక విధంగా చప్పాలంకే ఒక: టన్ను భూమిలో నగటున ఒక 

“హాండెడ్‌, "నెయిటు ఇనుము ఉంటుంది. అల్య్యూమినమ్‌ తరవాత ఇనుము ఉన్నంత 

ఎక్కువగా భామిలో మరి వ లోహమూ లేదు. ఇనుము కొంచెమైనా లేసిరాయి 

సాధారణంగా ఉండదంటారు. ఇనుప గని అంశ అక్కడి రాతిలో ఇనుము ఎక్కువగా 
182 


ry 


ఇ "et ॥| 
ma YY 


క్‌ లన + జ కా 
న ఇఇ షక 
శః i గ వు ళా ఎ | లనీ అనీ 


టు అలా అభా: సొ రెం, 
ఆన్న దణ అ) (తం అ జ స్ట Pn శ బబ నూటికి 
నూటికి 50, 60 పాళ్ళకం కు ఎక్కువగా. ఉండదు. సామాస్యమై గనుక 

9 పాళ్ళే ఉంటుంది. 


క నకు లు న ట్‌ జగోహాం 
బుః=లా వుహ్యూలంగా ఇనుము కన్న రాళ్ళ? 
గి 







లే EE: గక 





౪ క 
శ్రే - ళు 
మున Bu 
న్‌ న్నీ! య CTY Ps మ... త్‌ 
ల ty క పనో లి = ష్‌ 
న . Cl జ 































3 గి 
న్‌ rn క ఖం క 
క్‌ శ “థాం ॥ శ్‌ 
| [1 ee Fi 1m క్ష k క ఇక్‌ స్ట 
| > 
ల Pal క . న్నే గ 
శీ కన ery) 
ఎల్‌ సె ళ్‌ వసో, న! 
Fz ల ళల లట ల ర టట 
న్‌ . కి ఖ్‌ (1 ౯ గ! ననీ. ry ఉ జీ 
11 ఇ rar 3 
ఎ క స వ్యా wep వ ఇ 7 "ey టా 2 ' 
yt i “4 wi Wr wi ఇ Cy eu alae? గ ళ్లో , కే 1 | 
: క్ష i ల క వో న్‌ శ్‌ b + 
4. "Ty! wt, సస HE er ల కే యశ హు | 
కళ గ లః oy జగ? బా! గ 
జి 


నే 
Et 
En 


+ WE = 





॥ wR ఛ్‌ షా Mss ఓ శ్‌ 
జ tthe [హా స cites Yi. Ms 
' ph ps ity i కి (4 క్ష | 
|] న శో య ౪ wi నే ష్‌ త + 
| ye శ ళ్‌ న. ' 


ల a Ah ॥ 
» 0 (| 
య... 
శై ! జ్‌ 





తాతా వంపెనీవారి ఇనుప కౌర్ణానా 
ఇనుపరాతిని “ఐరన్‌ ఓరి’ అంటారు. ఇది ముఖ్యంగా శా రకాలు, 
ఒకరకం ఇనుపరాయి ఎ(రగా ఉంటుంది, నురొకరకం నలుపుచారలుగల 
జె స దీనిలో సూదంటురాయి గుణం ఈంటుంది, వ. వ ఫై 
ము 4 
ఇనుము స్వచ్భమైనది; ఎక్కువగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా స్వీడన్‌ 
గం చ ? 
దొరుకుతుంది. 
యు నిజంగా నాల్వవరకందే. అందులో ఇనుం వాలా 
నాలవరకం ఇనుపరాయి బవ న 
తక్కు-వగా ప ఐతే సాభార ణంగా నేలబొగు ఉన్న 
. చత బొగు చీ శ-వోటనుండి తీసుకువచ్చి దాన్న కరిగించనవసనరం లదు. 
ప రాదు ఉంది, బొగూ ఇనుమూ ఒకచోట 
(బ్రిటన్‌లో ఎక్కు-వగా ఇలాంటి. ఇనుఒరా ౦ న. 
టో 0 . 
ఉండడం వల్లనే ఆదేశంలో ఇనుపపరి[శమ ఇంతగా అభీ ది 
బంగారం కంటె విలువైన లోహం 
బంగారంకంచు ఇనుము. ఎక్కువ విలువైంది, ఒక వస్తువు విలువ క భర్తను 
టీ చూడకూడదు గాలికి ధర ఏముంది 4 అయినా దాని విలువకు అంతం లేదు. అది 
వ్‌ 183 


కలు ' వ్‌ న్నా 
[గ med Cy ణి నం. 
ఆ “tae 


ఇ fon షై అ న pe జో (na . ళ్‌ కా a aE జ్‌ soe 

లైకా = వనం (బతికి నలము. అదే విధంగా నిరు. జట్టుగ ఇనుము వెం 

పిలునెన భోవాం. వెండి బంగారాలకంకు, నత్నాలకంకు అడి ఛాలా విలువైనది. 
Sn 

ఐనా వాికంకు వెండి బంగానగాల 


SE NE 


దాసికొకకే కారణం 'వెండీ 
బంగారాలు ప్రనుముంతే విరివిగా 
దొరకవు. ఇష్టూడు (పసఒంచంలో 
ఉన్న ఇనుప భై ఫ్యాక్ట్‌ రీలన్నీ పూర్తిగా 
పనిచే స్తే య. 11 కోట ట్ల టన్నులు 

ఇనుము తయారుచేస్తాయి. బ్రదం "తె 

ఒక్‌ దిమ్మగా వో స్తే అవమైలు చదరం 
75 అడుగులఎత్తు దిమ్మ అన్ఫుముంచ 
ఇందులో అమెరికా 4 కో ట్ల 
టన్నులూ, జ ర్జు సీ ౨9 క్రో ర 
 టన్నులూ, (గౌట్‌ నిటన్‌ 1 కోటి 
1. 5 లక్షల టన్నులూ, (ఫొన్సు 80 





న NN OTT లక్షల టన్నులూ, రోసా కక్‌ లక్షల 
టన్నులూ, ఇండియా 20 లక్షల టన్నులూ చేస్తుంది. 
ఇనుము లేని [పపంచం 
మన (పపంచంలో వ్రనుమే తేదనుకొొండి. అప్పుడేహాతుండో ఆలోచించండి. 
మనకు రైళ్ళు ఉండను, నం తేనలూ, ఓఏడలూ, భై ఫ్యాక్టరీలు, యం తాలూ, మోటార్లు 
మెక స, ఇవేవి ఉండను. ఇవన్నీ లేకపోతే (పపంచం ఎంత వెలితిపడుతుందో చూడండి. 
ఆదిలో మానవులు ఇనుము క నిపెట్టనప్పుడు రాతీపసిముట్లు ఉపయోగించారు, 
వాళ్ళ కత్తులూ, గొడ్డళ్ళూ, కుికకాలూ, సుత్తులూ అగ్నీ రాతివే, పాపం |! వాళ్ళకు 
ఎంత కష్టంగా ఉండేదో ! ఒక చెట్టు పడగొట్లాలంకే రాతి గొడ్డలినో ఒకవారం 
రోజు అనా పాటుపడవలసిఉంజేజేమా స్తన కనిపెట్టిన హాక్‌ మనిషి. 
కొంత సుఖపడి ఉంటాడు, 
బహాంగరు ఖథం 
మానవుడు ఇనుమును ఎలా కనిసెట్టాశో చెప్పడం కష్టం. బహుశా అతడు 
కసిపెట్టిన ఇనుము మొట్టమొదట ఆకాశంనుండి పడించెమో ! ఉల్క లలో సక్కు.వగా 
184 


(24) బంగారంకంపె విలువైన లోహం 


ఇనుము ఉంటుందని మోకు వెనక చెప్పాను. జహాోంగీరు చకవ రి కాలంలో ఒక 
పెద్ద ఇనప ఉల్క_పడిందట. దానితో ఒక క త్రీచేసి ఆ చక్రవర్తికి బహూకరించారట. 


యూరపియనులు అమెరికా ఖండానికి వెళ ళ్లక పూర్వం అక్కడివారికి ఇను 
మంకు తెలియదు. యూరోపియకా నావికులు అక్కడకు కొ త్తగా వెళ్ళినపుడు 
అక్క-డివారికి ఇనపచాకులు కత్తులు ఇచ్చి బంగారం ఫుచ్చుకొనేవారు. ఈజిషలో 
ఇప్పటిక 8500 ఏండ్ల [క్రితం ఇనుము ఉపయోగంలో ఉన్నట్లు తెలుస్తుంది. మన 
దేశంలో ఇనుము ఉపయోగం కొంత ఆలన్యంగా వచ్చింది. ఈజిన్రుభో ఇనుము 
ఉపయోగిస్తున్న కాలంనాటి హరప్పా ముహంజదారో శిథిలాల్లో ఇనుపవస్తువు ఒకటీ 
కనిపించలేదు, దీనినిబట్టి ఆ కాలంనాటికి ఇనుము ఉపయోగం "మన ేళశంలో తెలియ 
చేమోా అనిపి స్తుంది. వేదకాలంనాటికి ఇనుము బాగా ఉపయోగంలోనికి వచ్చింది, 


ఇనుము ఇప్పుడు ఎలాతీస్తున్నారో ఏ వ విధాలుగా ఇది ఉపరారూాగపడు శుందో 
మరొకచోట చెపుతాను, 


నల్లమబణఖులు 


చేలబొగ్గుకూడా వాలా విలు'నెనది. బొగ్గును “నల్రమణులు” అంటారు, 
దీనిబట్టి బొగ్గు విలువ మోకు "తెలుస్తుంది. మన భూమి చరిత్రలో బొగ్గుయుగం ఒకటి 
ఉన్న దని వెనుక చెప్పాను, ఆ యుగంలో మహోగణ్యాలుండేవి, అవస్నీ భూమిలో 
పూడిపో యేయి. సెనేల ఒ లిడిక్‌ అవి బొగ్గుగా మా₹రేయి. బొగ్గు మనదేశంలోనూ 
ఏిరిపిగా దొరుకుతుంది. కెలునుచేశంలో. కొ త్రగూడెం, సింగరేణి బొగ్గుగనులు 
(వస సిద మైనపి, 


బొగ్గు శేవలం కాల్బడా చానికే అనుకోరాదు, అందులోంచి దాదావు రెండు వేల 
పదార్థాలు “తయారుచేస్తున్నారు. నల్లగా అసవ్యాంగా ఉన్న బొగ్గులో ఇన్ని పదా 
రాలు డాగి ఉన్నా యంే మాకో అశ్చర్యంకలుగుతుంది. బొగ్గులో ఇంకా ఎంతో 
సంపద చాగిఈన్న దని శా న్ర్రజ్ఞాలంటున్నారు. 


ఆధునిక పర్శిశమలన్నీ బొగ్గుపె ఆధార పడిఉన్నాయి. ఇంగ్లాండు, అమెరికా, 
జర్ననీ చేశాలు పారి శాపుకంగా తంత అభివృద్ధి చెందేయంకు డానికి కారణం 
ఈ బా, దీనినుండి వచ్చేశ క్రి కియే నమ సయం శాలను నడుపుతుంది; ర్రనుము వంటి 
లోహాలను కరిగిస్తుంది. దానివల్ల నే ఇన్ని విధాల యం. తాలు తయారవుతున్నాయి 
రైళ్లు, ఓడలు, gre '-మొుదలెనవి చేయగలుగుతున్నారు. అమెరికాలో 
ఇన్ని పరిశ్రమలు వగ్థె డానికి కారణం అక్క_డ బొగ్గు సమృద్ధిగా దొరకుటయే. అక్కడ 


185 


బొలవిజాన సరసము 
జ 9 ౨౫ 


ఒక్క ెన్ఫిల్వేనియా రాష్ట్రంలో సాలుకు 29 కోట్ల టన్నుల బొగ్గు తీస్తున్నారు. 
అమెరికా తరాంత జర్మనీ ఈ వపయంలో నంపన్న మైనది. అక్కడి రుహుర్‌. 
రాష్ట్రంలో వెయి చదరపుమైళ్ళ బాల ంగల బొగ్గునేల ఉన్న ది. రై_క౯ రాష్ట్రంలో 
ఇంతేకంకు ఎక్కువ బొగ్గు దొరుకుతుంది. అక్కడి గనులలో 400 అడుగుల దళం 
గల" బొగ్గు పొరలు ఉన్ననట ! దీని త ర్వాత (గేట్‌ బిట౯ సంఖ్య వస్తుంది. ఇక్కడ 
బొగ్గుగనులు ఇనపగనులకు దగ్గరగా ఉన్నాయి. దానివల్ల అక్కడి బొగ్గు విలువ మరీ 
హెచ్చింది, యూరప్‌లో తక్కిన చేశాలకంశు ట్‌ బిట౯ పార్మిశామికరంగంలో 
ముందు అడుగు పెట్టడానికి తర్యాత చాని నత్వ రాఖి వృద్ధికీ ఇచే కారణం, 


బొగ్గు లేని దేశాలు నీటినుండి విద్యుచ్చక్తి గ్రహించి దానితో పర్మిశమలు 
నడుపుతున్నాయి. ఇలాంటి "జీ శాలలో ఇటలీ, స్‌ కాం? స్వేడక, నాన్వే దేశాలు 
న 

ఆ ఫికాలోను దక్షిణ అమెరికాలోను బొగ్గు ఎక్కువగా లేదు. దక్షి ఇఅ మెరి కా 
లోని (బెజీలు "జీళంలో ఎంతో ఇనుము ఉన్నది. అంత ఇనుము _(పపంచంలో మే 
(పాంతంలోనూ లేదట, కాని ఆ చేశంలో బొగ్గులేదు. అందుచేత ఆ గనులు ఉప 
యోగం లేకుండా అట్లా పడి ఉండవలసిం బే. 
| __ ఆసియాఖండంలో మన బేశంలోను, చె నాలోను, జపాను దీివులలోను బొగ్గు. 
ఎక్కువగా దొరుకుతుంది. మనదేశంలో సాలుకు 2 కోట్ల 25 లతల టన్నుల బొగ్గు 
తీస్తున్నారు: "బెంగాలు, బీహారు రాష్ట్రాల్లోను, ఆంధ్రదేశంలో సింగనేణి కొత్త 
గూడెం (పాంతేంలోను ఎక్టం వబొగ్గుఉన్న ది చెనాలోఉన్న బొగ్గుగనులు (పపంచంలో 
కెల్లా పెద్దవి, ఈ విషయంలో తక్కిన (పపంచం అంతా ఒకఎత్తు, ఒక్క వెశా ఒక 
ఎత్తు అని చెప్పాలి. చైనాలో బొగ్గు నేల విస్తీర్ణం 2,82,500 చదరపు మైళ్ళని 
అంచనావేశారు, " . 


మార్కొడొలో చైనాలో చూచిన నల్లరాయి 


చైనాలో నేలబొగ్గు ఇప్పటికి వెయ్యి నంవత్పరాలనుండి వాడుకలో ఉంది. 
తక్కిన ప్రపంచంలో ఇటీవలనే ఇది కనిపెట్టబడింది. 18 వ శతాబ్దంలో మార్మో- 
పోలో అనే ఇటలీ దేశపు వర్తకుడు చైనాకు వెళ్ళి అక్కడ తాను చూచిన అద్భుత 
విషయాలన్నీ (వాశాడు, అందులో ఈబొగ్గు. ఒకటి, అతని మాటలివి; “ఈ రాష్ట్రంలో 
నల్లని ఒక విధమైన రాయి విస్తారంగా దొరుకుతుంది. అది బొగ్గులా కాలుతుంది. 
కాని మన శజ్రభొగ్గులా ఇై బూడిదకాదు. దాన్ని రాజేసి విడిచిపెట్టి తే రాత్రంతా 
కాలుతునే ఉంటుంది. ఇందులో వేడికూడా ఎక్కు పే, ఈ దేశంలో కై కరువు చేదు, 


186. 


బంగార ముకంటె విలు చన లోహాం 
(wa 


కాని ఇక్క-డ జననంఖ్య ఎక్కు..న. ఏళ్ళందరి! "వేడినీళ్లు స్నానంచేసే దుర్దణం ఒకటి 
బాగా ఉంది. ఇక్క-డివాళ్లింతా (ప్రతిరోజూ స్నానంచేస్తారు. రోజూ ఇన్ని సళ్లు "కాగ 
డానికే ఎంత కు కావాలో ఊహించండి. ఇక్కు_డివారు అద్భుత మైన ఈ నల్హరాయి 

ఉపయోగిస్తున్నారని సరివోయిందికాని చేకపో లే ఏళ్ళ వంట చెరుకుకింద ఎన్ని. అడన్ర 
అనా సరిపోయీవి కావు,” 


చైనాలో ఇంత బొగ్గుసంపద ఉన్నా అది అమెరికావలె గొప్ప పారిశామిక 
"దేశము ఎందుకు కాలేదని మో రడుగుతారు, ఆ చేశము మొన్న మొన్నటివరకు 
విదేశీయుల అదుపాజ్ఞల్లోో ఉండేది. వాళ్లు తమ స్యలాభంకోనం చైనా పేద చేశ 
ముగా ఉండేటట్టు చేశారు. ఇప్పుడు చై చెనా న్యతం త చేశ మెనది, అక్కడి (ప్రజా 
నాయకులు తను"బేశము అభివృద్ధికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. 
కొన్నాళ్ళలో చై చెనా అమెరి కావ లోనే అతి సంపన్న "దేశ మవుతుంది, ఎట్లానంటారా 
అక్కడ బొగుతోపాటు కావలసినంత ఇనుము . రాగి సీనము, “పాదరసము, 
టిన్ను, తుత్తునాగము, బంగారము, వెండిగనులు కూడా అక్కడ విస్తారముగా 
ఉన్నాయి. ఇెటోలు నమృద్ధిగా దొరుకుతుంది. ఈ లోహనంపదయీ కాకుండా 
లశులాది ఎకరముల మంచి భూమీ, దానికి తగినంత వీటివనతి ఉన్నది. ఇక ఆ చేశము 
నంపదలో కొ న్నాళ్ళశే అమెరికాతో తులతూగగలదంశే ఆశ్చర్య ౦ ఎందుకు? 


బ౦గార ము 


బంగారంకంశు (ేహ్లమెన ఖనిజం లేదనే అన్ని చేశాల్లోను నమ్మకం, అతి 
పాచీన కాలమునుండి దీనికి అమితమైన గొరవం ఉన్నది. బంగారానికి ఇంత గారవం 
ఉండడానికి ముఖ్యంగా నాలుగు కారణాలున్నాయి : లోవాలన్నిటిలోకీ అది అంద 
మైనది; అది తుప్పు పట్టదు, దాని రంగునుబట్టి దానిని లతా గు ర్తుపట్ట 
వచ్చును; ae ఊటీ ఉంచినా అది నిధిలము కాదు, 


మానవుడు రాతిపనిముట్లను ఉపయోగిస్తున్న కాలములో కూడా బంగారము 
ఉపయోగించినట్టు సొశ్ష్యం ఉన్నది, ' అంశే ఎంత పాత కాలపుమాటో ఆలోచించండి. 
బంగారం రేకులు తయారుచేస్తున్న పసివాళ్ళ బొమ్మలు పిరమిడ్ల గోడల పై ఉన్నాయి? 
ఇప్పటికి అయిదారు వేలవళ్ళ [కిందట ఈజిప్టు బే ళాన్ని పాలించిన రాజుల నమాధులు 
పిరమిడ్లు. బంగారు శేకులు అసారంలో కలుపుకొని తినేవారు ' ఆ కాలపు రాజులు, 
మందుల్లో వాడేవారు. అది శరీరానికి బాలా బలం కలిగిస్తుందని ' ప నవం 
ఈ నమ్మకం ఇప్పటిక ఉందిః 


18% 


దాలవిజాన సరసము 
య 0ఎ చం 


బంగారం [పాచీనకాలంలో నదులువేసే ఇసుక లతిప్పలవై ఇసుకతోకలిసి 
ఉండేది. ఒక్కొక్కప్పుడు పెద్ద వె పెద్ద పలుకులు కూడా దోొరిశేవి® అంశే ఒకప్పుడు 
బంగారం భూమి పె పె అలాపడి ఉండేదన్న మాట, అదంతా ఎవరికి దొరికింది వాళ్ళు 
ఎత్తుకుపోగా పైపై పడి ఉండిన బంగారం అంతా ఆయిపోయింది. తరాంత బంగారం 
పలుకులుగా దొరికిన పాంతం (తవ్వి చూచారు, దొరికినకొద్ది లోపజోకి తివ్వుకొంటూ 
పోయారు. ఈ విధంగా గనులు తవ్వటం (పారంభం త్తు ఎపీ 


ఇప్పుడు బంగారం అంతే పె పె పెపడిలెదు. ఒకొ-క్క-చోట బంగారంకోనం 
ఎనిమిదివేల అడుగుల లోతువరకు 4 స తవ్యవలస్‌ వస్తుంది, అట్లాతీసి నా బంగారం 
పలుకులుగా రాదు. అది రాతిలో కలిసి ఉంటుంది, ప రాయి పగులగొట్టి పొడిచేసి 
బంగారం వడపోనుకోవాలి. 1910 లో దశ్నిణాఫికాలోని ఒక గనిలో ౦ లక్షల 
టన్నులరాయి త్రీసి బద్దలగొట్టి పొడిగా చే స్తే అందులోంచి రిరీలక్షల తులాల బంగారం 
వచ్చిందట. ఒక టన్ను రాయి చూర్షంచే స్తే “సీ ఒక తులం బంగారం వచ్చిందా అది 
వాలా మంచి రాయే అనుకో వాలి. బంగారంకోనం (౩ పపంచమంతటిలోను సాలుకు 
20 కోట్ల టన్నులరాయి చూర్ణం చేస్తున్నారు. sae 10 కోట్ల తులాల 
బంగారం వస్తుంది, 


ఒకప్పుడు బంగారం చేయాలనే పిచ్చి (పతిచేశంలోను ఉండేది, ఈ విద్యకు 
“పరకుసు వేది” అని పేరు పెట్టారు. దినినే బంస్లీ షులో 'ఆక్కె_మోి అంటారు, 
ఇప్పటికీ బంగారం చేస్తామని చవేపూాలువేసుకొొని వచ్చి అమాయకులు, ఆశాొపరులు 
అయిన (ప్రజలను మభ్య పెట్టుతూ తిరిగే మోానశకాళ్లు మనదేశంలో ఉన్నారు. 
బంగారం మూలపడారాలలో ఒకటి అని తెలియని కాలంలో మంచి శా స్త్రజ్ఞులు 
కరాడా బంగారం చేయటం సాధ్యమేనని నమ్ముతూ ఉండేవారు. మాలపడార్లం 
మారేదీకాదు; ఒకరు చేయగలిగిందీ కాదు. ఈ మూలపడార్థాలు మన విశ్వం 
పునాదులు, వాటిని గూర్చి త ర్వాత చెపుతాను. 


వెండీ 


అది 15/8 వ సంవత్సరం, సెనామా జలనంధి నమాోపంలోని ఒక అడవి 
దారిలో ఎన్నో కంచర గాడిదలు బరువుమోస్తూ వరునగా నడు స్తున్నాయి. రెండు 
నైెఫులా, ముందూ, వెనకా సాయుధులై న భటులు నడు స్తున్నారు. కంచరగాడిదల పె 
ఉన్న బరువు చాలా విలువైనదని దాన్నిబట్టి మనకు తెలుస్తున్నది. జంతువుల 
మెడల్లో. గంటలు (శ్రావ్యంగా (మోగుతున్నాయి, ' ఇంతలో అడవి కెండు (పక్కల 
నుంచీ. 'బెటీవ్‌. నావికులు ఒక ఎర ఇండియన్‌ దళంతో కేకలు చేసూ, జయనాదాలు 


188 


జంగారంకం జట వలువెన తోహొం 
మ్య 


చేస్తూ, ఐాళ్ళమై పడ్డారు. చిన్న యుద్ధము జరిగింది. కంచరగాడిదలకు రక్షకులుగా 
నడు స్తున్న స్పానిష్‌ భటులు డెబ్బలాడుతూ చచ్చిపోయారు. కొందరు పారిపోయారు. 
గాడిదలు ఇంగ్షషు వాళ్ళ వశమయ్యేయి, వాటిమిోద బరువు దించి చూస్తే అందులో 
స్యచ్చ మైన కాంతితో మెరుస్తూకొన్న వెండి, అదంతా 80) టన్నుల వెండి. ఆ 
ఇంగ్లీషు నావికుల నాయకుడు నర్‌ (ఫ్రాన్సిస్‌ _డేక్‌, యూరపియనులు ఉత్తర, దక్సిణ 
అమెరికా ఖండాలు కనిపెట్టి, అక్కడ సాగించిన దోపిడికి ఇదొక ఉదాహారణ, 
యూరపీయన్‌- దేశాలు దోపిడికి బయలు బేరిన దొంగల జట్టులుగా పోయి, అక్కడి 
సంపదను దోచుకోడ నే కాకుండా ఒకళ్ళ నొకళ్ళు కూడా దోచుకొన్నారు, 


సెనంఘటనకు $0 వండ్లకు పూర్వం స్పానిష్‌ చేశపు సాహసికుల జట్టాకటి 
కోర్టిన్‌ నాయక తము క్రీంద అమెరికాలోని మెక్సికోను జయించీనది. తరువాత 
మరొక జట్టు పెరూను ఆక్రమించుకొన్నది, దక్రీణ అమెరి కొ వెండి బంగారాల చేశ 
మని విని ఈ జట్టులు బయలుదేరేయి. వాళ్ళ ఆశలు సంపూర్ణంగా ఫలించేయి. 
అది నిజంగా వెండి బంగారాల "దేశ మే. అక్కడ లక్షలాది మణుగుల వెండి బంగా 
రాలు దొరిశేయి* 


మెక్సికోలో దొరకిన వెండి అపరిమిత మైనది. (ప్రారంభంలో దానిని (త్రవ్వి 
వీయవలసిన అవనరంకూడా కలుగ లేదు, స్వ చ మైన వెండిరాళ్లు ఎక్క.-డ పడితే 
అక్క_డ పడి ఉండేవి. ఒక టన్ను బరువు 'వెండిముద్ద ఒకరికి ఒక్కచోట దొరికింది, 


ఒక బిచ్చగాడు తిరిగి తిరిగి ఒక "చెట్టుక్రింద విశ్రమించి, అక్కడ వంట చేసు 
కొన్నాడు. మరునాడు పొయ్యి శు భపరుస్తుంశు కరిగిన వెండి కనిపించినది, అక్కడే 
కొంచెం తే వాడు, అక్క_డంతా వండే! భిశ్షాధికారి లతాధికారి అయ్యాడు. 


ఇప్పటికి 90 ఏళ్ళ కిందట ఉత్తర అమరికాలో బంగారం వెతక డానికి ఇద్దరు 
మిత్రులు బయలుదేరారు. సియ్మరా నెవెడా పర్వ్యతసానువులలా ఒకచోట అను 
మానం వచ్చి సొంత (తవ్యారు. అక్కడ వదులుగాఉన్న నల్లరాయి ఉంది, 
ఎక్క_ ణా అందులో బంగారం కనిపించ లేదు. మరో-చోట (పయత్ని డామని వెళ్ళి 
పోయారు. కొన్నాళ్ళ తరువాత అఆ దారిని పోతూఉన్న ఒక మనిషికి అక్క-_డ 
బంగారం, వెండి పలుకులు కనివీంచేయి, అసలవం నా? అతడు పరీక్షి సే అక్కడ 
కొన్ని రాళ్ళు జిగజిగా మెరుస్తూ ఉన్నాయి, కొొంత రాయి పట్టుకు వెళ్ళి క్యు ఛభపరిస్తే, 
టన్నుకు 600 పౌండ్ల వెండి, 175 పౌండ్ల బంగారం బయలుదేఠాయి, _ ఇప్పటికీ 
ఆ (పాంతవు వెండి బంగారాల గని అతనిపేర కామ్‌స్టాక్‌ గని అని (ప్రసిద్ధి చెందింది. 
ఆ (పజేశమునుండి నెలకు 6 లతల పౌం డ్లచోొప్పున ఇప్పుడు వెండీ తీస్తున్నారు. 


189 


కనడాలోకూ+డా వండిగనులు ఉన్నాయి, (పపంచంలో ఇప్పుడు ఉత్ప ్తి 
అవుతున్న (పతిపౌండు వెండిలోనూ 18 జి”న్పులు ఈ త్తర దక్షిణ అమెరికా ఖండాల 
నుండి వస్తూన్న చే, (ప్రపంచపు వెండి ఉత్స త్రి సాలుకు పదివేల టను లు. 

యునై కుక్‌ సైట్సొ ఖజానాలో లతో పదివేల టన్నుల వెడి ఊరశే పడి 
ఉంది, అ అమెరికా ఎంత సౌభాగ్యనంత మైన చశమా ఊహించండి ! 


(a 


TT 1 


మన దేశంలో వేలకొొద్ది సంవత్సరాలనుండి రాగి ఉంది, పూర్వం రాజ తాన 
సొలు ఎక్కవగా రాగిశేకులపై (వాస్తూఉండేవాళ్ళు. 


రాగి వ్రనుముకంశు ముందు దొరికిఉంటుంది. అత్యంత ప్రాచీనకాలంలో అదీ 
భూమి పె నే ముద్దలుగా పడిఉండి ఉంటుంది, అందంగా ఎజ్లగారొన్న రాగి ముద్దలు 
(పాచీనమానవుణ్ణి ఆక రించి ఉంటాయి. నేటికీ రాగి ఆ విధంగా దొరికే చోట్లు 
ఉన్నాయి, | 


రాగీ టిన్నూ కొన్ని చోట్ల ఒేేపాంతంలో దొరికాయి, ఈ రెంటిని 
మి[శమంచెేసి పూర్వం బా/ంజి అనే కొ శ్రలోహాం చేశారు. (పాచీన కాలంలో 
యూరప్‌ ఖండ వాసులు _బాంజి ఎక్కువగా వాడారు. వాళ్ళచరిత్రలో (చబాంజియుగం 
ఒకటి ఉంది, 


ఇనుము తరువాత చాలా ఉపయోగకరమైన లోవాం రాగి. విద్యుచ్చక్తి 
పరిశ్రమలో దీని ఉపయోగం ఎక్కువ. నిద్యుచ్చ క్‌ి ఇది మంచి వావాకం. అంజు 
రాగితీగలో విద్యుచ్చక్తి బాగా (ప్రసరిస్తుందన్నమాట, బంగారంలో కొద్దిగా రాగి 
కలివి బంగారుకాసులు చేస్తారు. 


(పపంచం మొ_త్తేంమోద ఇప్పుడు సాలుకు 25 లక్షల టన్నులకు మెగా రాగి 
తీ స్తున్నారు. ఇందులో సగం అమెరికానుండి వస్తుంది. ఆ(ఫికాఖండంభోను, జపాను 
లోను కూడ రాగి ఎక్కువగా దొరుకుతుంది. 


ఆల్యూమినము 


మాకు బాగాపరిచయ మైన లోపహోలలో అలూంమినమ్‌ ఒకటి. మన నేలపై 


నూటికి 8 భాగాలు ఈ లోవామున్న ది. నేలలో అల్యూమినమ్‌ లేని చోటు లేదంళే 
నమ్మండి: 


190 


అల్యూమినమ్‌ మె తని లోహాం, టిన్నువలె తెల్లగా ఉంటుంది. ేలికలోహం 
కోని బలంలో ఇనుముకు తీసిపోదు. అల్య్యూమినమ్‌లో మరికొన్ని సుగుణాలుకూడా 
ఉన్నాయి, అది తుప్పుపట్టదు, కిలమెక్క-దు. అందుచేతనే ప్మాతీసామగి,ి అల్య్యూ 
మినమ్‌ ఇంత విరివిగా వాడుతున్నారు, అంతేకాక పరిశ్రమల్లో దీనిని రాగికీ ఇ తడికి 
బదులు ఎక్కువగా వాడుతున్నారు, ఓడలు కట్టుటలో, వివిధ యంతములలో, 
మాటారుకార్హ లో, జై సికిళ్ల లో, విమానములలో, అనేక శా శ్ర్రపరికరములలో ఇడి 
ఉపయోగపడుతుంది. 

అట్య్యూమినమ్‌ పొడి కాగా తీ వంగా కాలుతుంది. ఒక అంగళం దళంగల 
ఇనుప "రేకు పై దీన్ని కాలి స్తే శేకులో పూర్తిగా రంధ్రం పడుతోంది. 

అల్యూమినమ్‌ను గూర్చి అన్ని టికం కె వింతవిషయం ఒకటి ఉన్నది. నవ 


రత్నాల్లో కొన్ని టికి అల్యూమిన మే పునాది, అల్యూమినమ్‌ మట్టియె కెంఫ్రుగా, 
పచ్చగా, గో మేధికంగా రూఫోాందుతుంది. 


సనం - తుత్తునాగం 
ఇవి రెండూ సాధారణంగా ఒ*శీవోట దొరుకుతాయి. దక్రి ఇఆసేలియా, 
బ్రిటిష్‌ కొలంబియా, కెనడా బర్మా దేశాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 


a 
| 
fe 


> ల అధి అ w= pre ims - rrp 78 కల దడా జాలా? న! oe rm re Te er a en mo గ r i 11 '[ 
నే 





తిరువాన్యూరుకో మాంగినీను ఎగుమతికై ఓడలు నింపుచున్న దృశ్యము 


19] 


దాలవిజ్ఞాన సర్వస్వము 
(పపంచంలో సాలుకు 20 లతుల టన్నుల నీనం, 18 లక్షల టన్నుల తుత్తునాగము 
తీస్తూఉన్నారు. ఇనుము తుష్పుపట్టకుండా తుత్తునాగం పూతపూసారు, మనం 
సాధారణంగా వాడుతూడఉన్న జింకు చేకులు అనలు ఇనుపవే, వాటిమోద జింకు 


పూతీమా(తం వేస్తారు. అందుచే అవి తుప్పుపట్ట స సుం అచ్చు పనికి కాలా 





మాంగనీసు గనులు - విశాఖపట్టణము జిల్లా 
౧౩ 


ముఖ్యం, మరు చదువుతూ ఉన్న ఈ పు సకం అక్ష రాలు అన్నీ నీనంతో పోత 
పోసిన వే. 


ఇతర లోహాలు 


భూమిలో ఇంకా ఎన్నో లోహాలు ఉన్నాయి, మలయా, నయాం, బర్మా, 
చీనా జేశాలలో టిన్ను దొరుకుతుంది. మన బేశంలో, ప్రత్యేకంగా తెలుగు 
దేశంలో మాంగనీస్‌ గనులు ఉన్నాయి. గతీ సంవత్సరం (1948-49) మనదేశం 
నుండి 7 లక్షల టన్నుల మాంగనీసు ఎగుమతి అయినది, 


192 


బంగారముకం"బ విలువైన తోహాం 


25) 





అ(భ్రకమును కోయుచున్న ప్రీలు 


' 


" "సన "దేశంలో విరివిగా దొరికే -ఖనిజనంపదలో అభకం ఒకటి, 
లోనూ ఇటలీలో నూ పాదరసం పుష్క_లంగా అంది. (ఫ్రాన్సులో వ విటిష్‌ గయానాలో, 
దమ్‌ అమెరికాల్లో, _ తూర్పుఇండియాదివులల్‌ , మలయాలో అల్య్యూమినమ్‌ 


199 


స్పెయి౯ 


బాల విజ్ఞాన సర్వస్వము 


అనడం గ గరం లు క సకాల లక అల. దస 
న aR గ్ర CAR 
స 


స క 
౮ శ ల 
ఇ x Cada 
శ్‌ జ 





అ(భ్రకము త్రవ్వుచున్న కార్మికుడు 


మోకు పరిచయృమెన కొన్ని లోవోలు సెర్గుమా త్రమే అక్కడ చెప్పాను, 
ఇవి కాక్‌ ఎన్నెన్నో ఇతర లోపహోలూ, రసాయనిక వస్తువులూ ఉన్నాయి, 


20. భూమి రత్నగర్భ 


బంగారంకంకు విలువైన ర త్నాలు భూమి గర్భంలో ఉన్నాయి. ర త్నాలు 
విలువైన రంగురాళ్లు, వాటి అందమే వాటికి విలువ ఇచ్చింది. వాటికి కొన్ని 
అద్భుత మైన శ క్రులున్నట్టుకూడా పూర్వులు అనుకొచనేవారు. ఈ విశ్వాసాలు 
ఇప్పటికీ కొంతమట్టుకున్నాయి. . . 


ళె 


రత్నాలు వేలకొద్ది సంవత్సరాలనుండి అన్ని బేశాలలోనూ రాజకీవికిచిహ్నాంగా 

ఉండేవి. వాటికోనం రాజులు, రాణులూ లక్షలు ఖర్చు పెట్టారు, రాజుల సొమ్ము 
A) 4 క 

రాళ్ళ పాలని మన బేశంలోఉన్న సామెత బహుశా దీనిమోద వచ్చి ఉంటుంది. 


194 


భూమి రత్నగర్భ 


ఓీకప్పుడు (పపంచంలోడిన్న రత్నాలన్నీ మన చేకంనుండే వస్తూ ఉండేవి. 
భారత బేశం రత్నాల కాణాచి రత్న పరీక్ష శు మన (పాచీనులు అశేక | (గంధాలు 
అ le కథలలోకూడా పస ఎక్కాయి, 


వి్షువుకు కొ స్తుభమణి అలంకారము, శమంతకమణి కథ మోకు అందరకు, 
తెలిసే ఉంటుంది. 


చార్మితక యుగంలో మన తెలుగుదేశం రత్నాలకు మాలా ప్రసిద్ధిపొందింది. 
గోల్కొండ రాజ్యపు- అనగా తెలంగాణా చేశ ప్రు_రత్నాలు (పపంచ (ప్రసిద్ది ల౩ 
కృస్లానదీ మె చా క తాల్లో కోహీనూరు వ(జం వొోరిశించదంటారు, 


మన పూర్వులు రత్నాలు తొ మ్మిదన్నారు. బహుశా ముఖ్యమైన రత్నాలు 
తొమ్మిది అని అభిపాయం అయిడొంటుంది. ఇప్పుడు 21 రకాల రత్నాలు వాడుకలో 
ఉన్నాయి. 


రత్నాల ఉత్పత్తి ణి ఏివయంలో భారతదేశానికి Bee రెండవస్థానర' 
ఉంది, కాసి రత్న పుబజారుల్లో ఇండియా పలుకుబడి ఇంకా (ప్రథమస్థాన మే ప సల 
ఉంది. (బెజీలులో రత్నాలు దొరికినప్పుడు అని నిజమైనవని ఎవ్యరూ నమ్మ లేదు. 
అక్కడి రత్నాల వర్షకులు తమ రత్నాలను ముందు భారత దేశానికి పంపించి 
అవి భారతీయ రత్నా లే అని తిరిగి [పపంచంలో చలామణీ చేశారు. 


దొగ్గుగర్య ంలో రత్నం 


అత్యంత సుందరమె మనోహర వరాలు కల రత్నం పుటుక కాంతివిీహీనమెన; 
ర ణా కు ల 
బాగు గర్భంలో ఐనదంళు మోరు నమ్మరు, నిజంగా రత్నం నేలబొగ్గు స్ఫటిక 0 
౧ ౧ 


స్ఫటికం ఎలా తయారొతుందో మీరు స్కూల్లో చదివే ఉంటారు. 
ఉప్పును నీటిలో. బాగా రంగరించి ఆ ద్రవాన్ని ఇగుర వేస్తే ఉప్పున్భటికాలు 
ఏర్పడుతాయి, బొగ్గుస్బటిక ౦ కూడా ఇచే విధంగా చేయవచ్చు. అయితే ఉప్పు 
నీళ్ళలో కలిసినట్టు బొగ్గు చేనిలో కలుస్తుంది * అన్నవిషయం చాలాకాలం వరకూ. 
తెలియలేదు, కరిగిన 'ఇనుఫద్రవంలో అది కలుస్తుందని “మోయోాసో” అనే ఒక 


195 


వాల విజ్ఞాన సర్వస్వము 


(కంచి రసాయన శాన్ర్రజ్ఞుడు కనిపెట్టాడు, ఆ (దవాన్ని ఎంత ఎక్కువగా కాగ బెట్టి 
బొగ్గు అందులో అంత ఎక్కువగా కలుస్తుందని అతనికి తెలిసింది, 


అతడు కరిగిన బ్రనుపదవంలో నేలబొగ్గు వేసి దానికి 4000 డిగలవేడి "పెట్టాడు. 
అంత వేడిలో మరుగుతూ వున్న ఆ మిశ్రమాన్ని ఒక్కసారి చల్లటి నీళ్ళలో "పెట్టాడు, 
హఠాత్తుగా అది చల్లారడం వల్ల ఇనుము యనిన గట్టిపడింది. లోపల ఇంకా 
[(దవంగానే ఉంది. గ ట్రివడిన నె పొర లోపలి (ద్రవంపై అపరిమితమైన ఒత్తిడీ “వేసింది, 
కొంత సేపటికి అదీ చల్లారి గట్టిపడింది. మోయిీిాసా మూననుండి ఇనుపముద్దను 
తీసి దాన్ని కరిగించాడు. జ కడుపులోంచి పదిహేను రత్నాలు బై టపడ్డాయి, 
సరిగా అవి (ప్రకృతిలో ఉండే రత్నాల లాంటివే. రత్నాలవుట్టుక ఈ విధంగా 


ప్రపంచానికి తెలిసింది. 


అకాశంమివ రత్నాలున్నాయా ? 
ఆకాశం మోడి నుండి పడ్డ కొన్ని ఉలు_లలో రత్నాలు దోరిశేయి. ఉల్లూలు 
సాధారణంగా రాళ్ళు. కొన్ని టిలో ఇనుము మొదలె న లోహాలుకూడా దొరికాయి 
అని మోరు వెనక చదివారు. ఉల్కలు మన భూమివంటి బే ఒక (పపంవానికి నంబం 
ధించిన శిథిలాలని మోకు తెలుసుకదా ! అందుకోనం అందులో ae లోహోలూ 
రత్నాలూ ఉండడం వింతీకాదు. 


చిలీబేశంలో పడ్డ ఒక ఉల్క_ కేవలం రత్న మేనట ! ఆరిజోనాలో పూర్వ 
కాలంలో పడ్డ మవా_త్తంమైన ఉల్క-లో ఎన్నో రత్నాలు దొరికేయి. 


ప్రడిమాసే కాబోలు అనలు రతఈ్నాలు న్యర్లంనుండే వచ్చి పడతాయని ఒక 
విశ్వాసం ఉండేది, ఇప్పుడు రత్నాలు గనుల్లో దొరుకుతూ ఉన్నాయి, 


బల్లలు కనిపెట్టన రత్నభూమి 
& ప్రపంచంలో వలా ప్రసిద్ద మైన రత్నపు "కాణాచుల జాడచూపినది పిల్లలు. 
వక్షి ణాధ్రిశాలో డేనియల్‌ జాక్‌, అనే ఒక బోయర్‌ ర తుకొడుకులు తమ ఊళ్ళో 
ఫది ఒడ్డుపె రంగురంగుల రాళ్ళు కూడబెట్టుకొని ఆడుకొంటూ ఉండేవాళ్ళు. 
వాటిలో ఒకటి వీల్లలకు బాగా నచ్చింది. దాని ఆకారం, రంగులూ, "వాళ్ళను 
ef రించాయి. వాళ్ళు ఆ రాతిని తల్లికి తెచ్చిలణ్చారు, ఆమెకూ అది నచ్చిందో" త 


196 


భూమి రత్నగర్భ 


పొరుగువాడైన వా౯ నీకర్కా అనే మరొక శైతుతో ఆము ప్రనంగవశోన 
ఈ విషయం చెప్పింది. అతడు చరావించువున్నాడు, తీరా వెళ్ళి చూ స్తే ఇంట్లో అది 
లేదు, పిల్లలు మళ దానితో ఆడుకొని ఎక్కువో పారేశారు. వెదకగా వెదకగా అది 
దొడ్డిలో దొరికింది. నీకర్క్‌ డాన్ని కొనుక్కుంటాను అన్నాడు, “ఈపాటి భాగ్యానికి 
మి దగ్గర డబ్బు తీసుకుంటామా 1 అన్నది పిల్లలతల్లి నవ్వుతూ, ఆ రాయి నిజంగా 
భాగ్యమే అయింది, అది సుమారు 10వేలరూపాయలకు అమ్ముడుపోయింది. సీకర్క్‌- 
రుచి మరిగాడు. మరి ఇంతడబ్బు సంపాదించాడుక డా. 


దకిణాకప్రుకాతార 

ఒక గొల్ల పీల్ల వాడికి అలాంటిదే మరొకరాయి దొరికిందని అతడికి తెలిసింది. 
సీకర్క్‌ వాడిని వెతుక్కుంటూ వెళ్లాడు. అది బాలా పెద్దరాయి. దీనిశేవి కావా 
లని అడిగాడు ఆ బాలుణ్ణి, *మాఇష్టం' అన్నాడాతడు అమాయకంగా. నీకర్క్‌ా 
కరాడా అన్యాయం చేయలేదు. ఏ ఐదు పది రూపాయలో ఇచ్చి తీసుకువోవచ్చు 

2 ద( మ సన వగా 

కదా ? 500 గొ త్రైలూ, 10 ఎడ్డూ, ఒక గరం ఇచ్చి డాన్ని కొన్నాడు. ఈ 
రత్నమే తరవాత 'దక్షిణాఫికాతారి అని ప్రపంచ ప్రసిద్ది పొందింది. దాని బరువు 
రికిక కేరట్లుః 


కోహెనూర్‌ 

కోహెనూర్‌ అంక వెలుగు కొండ. ఇప్పటికి 649 వళ్ళ [కిందట ఇది మన 
కృష్ణానది సై కతాల్లో దొరికింది. మొగలాయీ చక్రవర్తుల కిరీటరత్నంగా మూడు 
శతాళ్రాలపాటు ఉండి నాదిర్థా చక్రవర్తి వశమైనది. ఇప్పటికి నూ కళ్ళ [కిందట అది 
తూర్చు ఇండియానంఘుం వారి పరమైనది. వారు విక్టోరియా రాణికి బహుమానంగా 
సమర్పించారు, నేటివరకూ అది (బిటిప్‌ చక్రవర్తుల ఆస్తిగాఉంది. దీని బరువు 105 
కేరట్లు, 

do os రత్నం 

మన'చేశములో దొరికిన సుప్రసిద్ధ రత్నాలలో కిటొరత్నం ఒకటి. అది ఇప్పుడు 
(ఫ్రెంచి ప్రభుత్వం ఆ_స్తిగాఉంది. అది ఒకబానినకు దొరికింది, అతడు దానిని ఒక ఫీడు 
కెప్తానుకు అమ్మాడు, (కమంగా అది _ఫెంచి రాజుల వశమైంది. ఇది క్రోేపానూరు 
కంక "పెద్దది. దీని బరువు 185 శేరట్లు, 


197 


చాలవిజ్ఞాన సర్వస్వము 
ఆర్షాథ్‌ 
ఆర్హాఫీ రత్నం ఒకటి చాలా [ప పసిద్ద మైంది. అదికూడ మన బేశంలోనే దొరి 
కింది. ఒక దేవాలయంలో ఒక విగహోనికి ఇది కన్నుగా ఉండేదా దానిని ఒక 
(ఫెంచి సిపాయి దొంగిలించి ఒక ఇంగ్లీషు కెప్తానుకు సుమారు 40 వేల రూపాయలకు 
అమ్మాడు. ఆ కెప్తాను ఒక పర్షియా వ_ర్తకుడికి అమ్మాడు. అదృష్టం అంశే అతేడిది. 
అతడు దానిని రష్యాకు తీసుకు వెళ్ళి 15 లతల రూపాయలకు అర్హాఫ్‌ రాజకుమారు 
నకు అమ్మాడు. ఇంత ధనమే కాకుండా సాలుకు ఎనభై వేల రూపాయల పెన్షను 
ఆ వర్తకుడి! యావజ్జీవం వర్పాటుచేశారు. అప్పటినుండి ఆ రత్నానికి 'ఆన్హాఫ్‌'రత్నం 
అని పేరువచ్చింది. రాజకుమారుడు “ఆర్లాఫ్‌' వజ్రాన్ని రష్యా రాణి కిధరిక౯ాకు 
ఉపాయనంగా ఇచ్చాడు, దానిబరువు 199 శేరట్లు. 
మరికొన్ని న్యుప్రసిళ్ధ రత్నాలు 
1950 లో దక్షి శ్మాఫీకాలో దొరికిన కులీనా” రశ్నానికి ఇవేవి నరిరావు, 
దీని బరువు: 8106 ేరట్లు, అంటే 1 పౌండు 6 జొన్సులు అన్నమాట: (టాన్సువాలు 
(ప్రభుత్వంవారు నుమారు క0 లక్షల రూపాయలకు దీనిని కొని సప్తమ ఎడ్వర్హు 
చ్మకవ ర్తిక్‌ బపహూరరింఛారు. ఈ రత్నాన్ని అ నేక చిన్నర త్నాలుగా తరువాత 
కోశారు, 580 శేరట్లదిఒకటి, 817 శేరట్లడి ఒకటి; ఇంకా చిన్న చిన్నవి 100 రత్నాలు 
దీనిలోంచి తయారుచేశారు, 


దక్రీణాఫికాలో దొరికినన్ని పెద్ద రత్నాలు (పపంచంలో మరెక్కడా దొరక 
లేదు. 800 కేరట్టకు సెగా బరువుగల 65 రత్నాలు అక్కడ దొరిశేయి. 
రత్నాలగనులు 
బర్మా, నయాం, సింహళ దేశాలు శకెంప్రులకు ప్రసిద్ది. బర్మా కెంపులు (ప్రశస్త 
మైనవి, అక్క_డ మాండలేకు దగ్గరగా మోగోళు క్‌ (పపంచంలో కెల్లా 


అత్యంత సంపన్నమైన కెంప్రుగను లున్నాయి, పుష్య రాగాలుకూడా ఈ గనుల్లోనే 
ల 


ఇం[ద్రనీలమణులు అమెరికా సంయు క రాష్ట్రాల్లో వుష్కు-లంగా దొరుకు 
+ జాని అ /+౧౧ ౨, 
కొయి. మన బేశంలో కాళ్ళీరంలోనూ, ఉత్తర హీందూస్థానంలోనూ ఎక్కువగా 


198 


భూమి రత్నగర్భ 


కాకపోయినా పెద్దవి దొరుకుతాయి, మరకతం ఎక్కువగా దక్షిణ అమెరికాలోనూ, 
హొలంబియా, పెరూ బేశాలలోనూ లభి స్తుంది. కొద్దిగా (పపంచం అంతటా ఇది 
లభ్యవకాతుంది, నిష్క-లంకమైన పచ్చ అరుదుగా ఉంటుంది. అలాంటి పచ్చ రత్నా 
లన్నిటిలోకి ఇలా విలువఅయింది. ఇప్పటికి నాలుగైదు వెలవళ్ళ కిందట ఈజిన్హులో 
అక్క_డిరాజులు ఫేరొఆలు తవ్వించిన మరకతం గనులు ఇన్నాళ్ళూ అజ్ఞాతంలో 
ఉండి గతశతాబ్బంలో దొరిశేయి, మనచేశంలోనూ సింహళంలోనూ దొరికినపచ్చలు 
కొద్దివై నా చాలా (ప్రశ_స్తమెనవి, ఇక్కడ దొరికే పచ్చలు ఎక్కువగా నీలి బాయ 
గలవి. 


పర్టియా దేశపు వైడూర్యం గనులు (ప్రపంచ (ప్రసిద్ధమైనవి. 


ఈ విధంగా మనభూమిలో (21) రకాలకుపై గా రత్నాలు డాగిఉన్నాయి. 
ఇప్పుడివి కేవలం నగల్లోచేకాకుండా పర్శిశమల్లోనూ పనికివస్తూ ఉన్నాయి." గత 
యుద్దంలో రపాూ బిటన్‌లకు జరిగిన ఒడంబడిక (ప్రకారం (బిటన్‌ రపోూకు ఒక 

ధి స్‌ ( త్రీ 
విమానం నిండా రత్నాలు ఇచ్చింది. 


199 


ఉత్తరధ్రువ మండలం 


RI] ల క 
Ay CEG ea ys OES 
ల gE 


గ 
ల్‌ 
" 

















Fe జ. అత్త ౫ గై ఇ SE మమ. ప 
టి స | వ సాల MAA భష 
: ర. yp స 


శకస గ 
ల్‌ 
( HE Ane 


: 
fo arch 
ఖ్‌ 
శబ న్న 
గ hg 
నీల్‌ స్కీ 
స్టే ఇ |! 
Fa న్ను 


క ఇ 
al Car 
eA wf 0 
sins న రే! 
Wy తే OR 


A 
[1 ఫ్‌ 


7 
ఇ 
4 ఇ fe 
సంతులన Ow hres 


"గ wy గ ఫ్‌ 


ON 
En ve tethanardNars జం) Sauna Hy 


(ధ్రువమండలాల్లో ప్రయాణం 

మన భూమికి ఉత్తరాన ఒక మంచుటోపీ ఉన్నది, దీనిని మనం ఉత్తర 
(భునమండలం అంటాము, భూమికి అడుగున ఇలాంటిచే మరో టోపీ ఉన్నది. దీనిని 
దశ్చీణధువ మండలం అంటాము. ఈ పుటలో ఉన్నపటం చూడండి, చుక్కలు 
చుక్కలుగా ఉన్న ఆర్కిటిక్‌ సర్కిల్‌ లోపల ఉన్న భాగం అంతా ఉత్తర్మధువ 
మండలం, ఆర్కిటిక్‌ మహాసముదం అంతా ఇందులో నే ఉన్నది. గీక్‌ లాండులో 
చాలాభాగం స్కాండినేవియా ద్వీపకల్బం. ఉత్తరాన సైబీరియా ఉత్తరభాగం, 
వందలక్‌ 'ద్లి చిన్న చిన్న ద్యీపాలూ (ధువమండలంలో ఉన్నాయి, ఆర్కిటిక్‌. 
నుహాసమ్ముదానికి మధ్యగా గ్రీన్‌ లాండు పైన మికు ఉ_త్తర్యధ్రువం కనపడుతుంది. 


జీ ర్స్‌ 'ర్రుపము ఈ 
స్థ ప సో 





ఎడ్మిరల్‌ వీయరీ అనే మహాసాహసి ఇప్పటికి 40 ఏళ్ళ క్రిందట ఉ త్తర ధ్రువం 
చేరాడు. అంశే భామినె_ల్లిమోద అడుగు పెట్టాడన్న మాట. 


200 


(26) చ ర్త ర (ధువమండలం 


(ధువమండలాలు చేరడానికి చేసిన (పయ త్నాలు, (ప్రయత్నించిన సాహస 
వంతుల కథలు అద్భుత మైనని, ఇది ఒకరుచేసిన (పయత్నం కాదు. ఒక కాలంలో 
చేసిన సాధనకాదు. నేల నెత్హిపె నిలవటానికి 400 ఏళ్ళు (పయత్నించాడు 
మానవుడు. ఇంతశమపడ్డా ఉత్తర్యభువం చేరిన మనిషీ ఒక్కడే, దకశ్సిణధువానికి 
మాత్రం ఇద్దరు చేరగలిగారు. 


ఉ త్తర్యధ్ధువ మండలంలో ఏమో ధనరాసులు బేవు. ఆకమించుకోడానికి 
ఫలవంతమైన భూములు లేవు. పాలించడానికి మనుష్యులు లేరు, అక్కడ ఉన్నది 
మంచు _ అంతా మంచే. అక్క_డ జీవితం దుర్భరం. అడుగడుగుకీ (పమాదమే, 
మైలు మెలుకీ గండమే, ఆయినా ఇంతమంది వాహాసాహాసులు ఆ మంచు ఎడారులలో 
ఎందుకు తిరిగారు ! 


దీనికి జవాబు 600 వళ్ళ క్రిందట ఒక నావికుడు (వాశాడు, మూడు కారణాల 
చేత మనిషీ ఇలాంటి సాహనం చూవిసాడని అతని అభి పాయం: ఒకటి కీర్తిని 
కామించి, అం'కే అతడు చాలా సాహననంతుడు అని ప్రపంచంలో అందరూ చెప్పు 
క్షోంటారని. అతని సాహసక్ళ త్యాలు కథలుగా చేశ దేశాల్లో వ్యాపీస్తాయి, 
మహావీరుడని అతని పేరు చరిత్రలో ఎక్కుతుంది. 

“ండవకారణం బిజాస. అంశ విజ్ఞానం నంపాదించాలచనే కోరిక, బుద్ధిమంతు 
౫ నవారి కందరికీ ఇలాంటి కోరిక తప్పకుండా ఉంటుంది. ఇలాంటి కోరిక ఉండబశే 
మోరు ఇలాంటి ఫు స్తకం చదువుతూ ఉన్నారు. చందునిలో మచ్చనుచూచి మ్‌ 
చిన్న తమ్ముడు “అ మచ్చ వమిటి ' అని మా నాన్నను (పశ్నించాడంశు అతనిలో 
జిజ్ఞాస ఉన్నదన్నమాట. జిజ్ఞాన అనేక రకాలు, చందుడిలో మచ్చలు ఏవిటో 
“శిలుసుకోవాలని కొందరికి ఉంయే భూమి కొట్టకొనలో ఏముందో తెలుసుకోవాలని 
కొందరికి ఉంటుంది. అభిరుచినిబట్టి, మున చుట్టుపక్కఒల పరిస్థితులనుబట్టి మనకు 
ఒళ్కొ-కళా విషయంలో జిజ్జాస కలుగుతుంది, 


మకాడవ కారణం ధనలోభం. కాని థనలోభ ంతో ఎప్పుడూ (ధువమండ 
లాల శోధన జరుగలేదు. సీలుజంతువుల తో భ్ళకోనం, తిమింగిలాలకోనం దత్హిణ 
(ధభువమండలంలో కొంతమంది చొరబడినమాట నిజమే, కాని వారు (ధువస్థానం 
చధడానికి. (పయల్నించ లేదు. 


201 


బాలవిజ్ఞాన సర్వస్వము 
పచ్చతనంలేని పచ్చని దేశం 
ఒకప్పుడు ఐస్‌లాండు వాసులు కొంతమంది ' ఎరిక్‌ అనేవాని నాయకత్వం 


క్రింద ఓడలో 'వెళ్లుకూఉంకే పెద్ద తుఫాను వచ్చింది. ఓడ కొట్టుకువోయి ఒక కొత్త 
దీవి చేరింది. ఆ దీవి పేరు వాళ్ళకు తెలియదు. 


“ఈ దినిని ఏమని వీలుద్రాము 82” అని నావికులు తవు సాయకుళై అడిగారు. 


న (గీకొలాండు అనండి ”” అన్నాడు నాయకుడు, గీకాలాండు అంకు ఆకు 
'పచ్చని దేశం అని అర్థం.” చీరువిని పాడిపంటలతో తులతూగుతూ ఉన్న భూమిఅని 
ఎవరన్నా మోనపోవచ్చు.' 

“మరి ఇది కకుపచ్చగా లేచ అన్నారు నావికులు, 

“పరవాలేదు. చేరు మంచిజై ఉంకే చాలామంది ఇక్కడకు వస్తారు.” 
"అన్నాడు ఎరిక్‌, . . 

నాటినుండి ఆ దీవి పేరు 'గ్రీకాలాండ్‌ ఐనది, "కాని తరవాత అక్కడకు వచ్చిన 

వాళ్లు ఆ పేరుకు మోనపోయి రాలేదు. అది పచ్చని చేశం కాదు, తెల్లని "దేశం 
అని వారికి తెలుసు. అక్కడపంజే పంట బక్క_కు: మంచు; తెల్లటి మంచు, 
గ్రీన్‌ లాండు ఈ _త్తరధృ్యవ (పాంతంలో ఆంది, 


గ్‌ 


(గేకాలాండ్‌ ఒక మంచుగిన్నె 
ఆల్‌ ఫెడ్‌ వెగెనర్‌ పేరు మోకు తెలుసు, ఒకప్పుడు (ప్రపంచం అంతా వక 
'ఖండంగా ఉండేదనీ, తరవాత అది చీలిపోయి "ఆ ఖండాలు క్రమంగా దూరంగా 
జరిగి ఇప్పటి భూఖండాలుగా వర్చడ్డాయని అతడు ప్రతిపాదించిన సిద్దాంతం మో లేరు 
గుదురు. వెగానర్‌ గొప్ప శా న్ర్రజ్ఞడే కాకుండా మహాోవీకుడుకూడా; విజ్ఞానంకోనం 
"తన (వాణాలు బలియిచ్చిన మపహాసావాసి, గన్‌ లాండులో వాతావరణ పరిశోధనలు 
చేయడంకోనం 1980 లో 20 మంది శాశ్ర్రజ్ఞులకు నాయకుడుగా ఆ మంచుదేశానికి 

వెల్లాడు వపె”ానర్‌, . 
డిస్కోద్విపానికి దగ్గిరగా 9,700 అడుగుల పర్వతశిఖరం పై ఒక పరిశోధనశాల 
ఏర్పరిచాడు, శీ72 దినాలు అంతరాయం తేకుండా పరిశోధనలు జరిగాయి. వేళకు 
ఆహారం చేరలేదు, :వెగెనరు తన ఇద్దరు సహాచరులతోకలిసి ఆహారంకోనం దూరంగా 
ఉన్న క్యాంపుదగ్గరకు పహ వెళ్లాడు. 'వెళ్ళినవాడు తిరిగి వెనకకు రాలేదు. 


209 


పచ్చతనంరేని పచ్చనిచేశం 


వెగెనరు కనిపెట్టిన నొప్పు విషయం వమంికు గంళాలాండు. ఒక పెద్ద మంచు 
గ్‌ న్న అని. ఆ గిన్నెలో 5,850 అడుగుల ఎతున మంచు వేకుకొోొని ఉన్నదని ఆయన 
చెప్పాడు, 
ఎస) మోలకతో స్పృహంచేసిన రకా కెఇ 

ఎలిషాకే౯ా అనే సావాసికుడు 1820లో ఆ తర్యధువ కోధనకు బయలు 
దేరాడు. అతడు ఎస్కిమోలతో స్నే హంచేసి, వాళ్ళతో మవాలాకాలం ఉండి భువ 
మండలం మర్యాదలన్నీ నేర్చుకొన్నాడు. 19 వండ్ల (గీకాలాండు యువకుడొకడు 
అతనికి నహూచరుడుగా ఉండేవాడు. ఎస్కి మోల ఆయుధాలతో ఎలుగుబంట్లను 
వేటాడ్ల్డం నేర్చుకొన్నాడు, వలలుపన్ని పక్షులను పట్టుకోవడం అలవరచుకొన్నాడు. 

సత్త. జే ఎస్కి మో పడవలను తాం వతు. నీటిలో వాటిని చాతుర్యంతో 
నడపడం నేర్చుకొన్నాడు, "కీ౯ా ఎమ్కీ_ వరాల నపహాయంతూో (ధభువముండలంలో 
చాలా తిరిగాడు, అనేక విషయాలు తెలుసుకొన్నాడు. తుట్టతుదకు ఉ_త్తర భు వానికి 
బయలుదేరాడు. అతేని ఓడ మంచులో చిక్కు_కుంది. జారుడుబళ్ళవిరాద కొంతదూరం 
(ప్రయాణం సాగించాడు, దాచిపెట్టిన ఆహారం ఎలుగుబంట్లు తినేసేయి, తిండిచేక 
ముందుకు సాగ లేకపోయాడు. హ్‌ దారిలో కే౯ కాళ్లు కొయ్య బారిపో యేయి, 
మహాకష్టంతో మంచులో చిక్కు.కొన్న ఓడ చేరుకొన్నాడు, "వేసవి వచ్చింది, అయినా 
ఓడచుట్టూ "పేరుకొన్న మంచు కరగలేదు, -మరొకనంవత్సరం గడిపి కేలా ఉత్తర 
(ధువంచేశే ఆశ మానుకొని స్వ దేశానికి వెళ్ళిపోయాడు. 
ఖంగారు కొండల దేశం 

మా ర్లి౯ (థోబివర్‌ ఉ త్తర్మధువంలో బంగారు కొండలున్నా యని ఒక కథ 
వ్యాపీింపజేశాడు, వివేకవంతులు ఎవ్వరూ ఆ కథకు మోనపోలేదు. సర్‌ ఫిలిప్స్‌ సిడ్నీ 
ఈ కథ చెప్పిన ఒక మిత్రుడికి ఇలా _వాశాడు : “నీవు చెప్పిన (ఫోవబిహర్‌ కథ నిజమే 
అయితే మన ఇంగ్లాండు అంతా ఆ (పొంతంమిోాద విరుచుకు పడుతుంది. మన దేశంలో 
బంగారం పిచ్చి చాలా ఉంది. ఎప్పుడో ఒకనాడు ఈ పిచ్చి ఈ దేశం కొంప ముంచు 
తుంది. మానవజాతి పతనానిశే ఇడి హేతువాతుంది,” 


"ఈమాటలు బంగారు అక్షరాల్లో (వాయదగ్గ వి, 
ఎస్కిమోలు --- భ్రువశోధన 
ఉ_త్తర| భువప్రాంతంలో (ధువానికి దూరంగా: ఒక తెగ మానవులున్నారు. 
వారిని “ఎస్కిమోలు", అంటారు. కాని వారికి ఉత్తర (ధ్రువం ఎక్కడ ఉన్నదో 


208 


న 3 అం 
జె లవిజ్ఞాన సర్వస్వము 


తెలియదు. నీళ్ళలో చేప ఎంత గో ఉంటుందో మంచులో ఎస్కి మో అంత 
స్వేచ్చగా తిరుగుతాడు. వారిని మంచు మనుష్యులనవచ్చును. ఉత్తర్మధువం కని 
పెట్టాలని వారిలో ఎవ్వరికీ 
తోచలేదు. అంతటి నంస్కా 
రం వాళ్లకు లేదు, వాళ్ళలోనూ 
సాహనవంతులున్నారు. (భువ 
మండలాలకు వెళ్ళిన పాశ్చా 
తులకు వారు బాలా నహాయ 
పడ్డారు. పరిశోధకులు వారిదగ్గర 
టల ర అను విషయాలు. నేర్చు 

i కొన్నారు. (ధథువమండలంలో 
ఆహారం ఎలా నంపాదింవాలో, 
అక్కడి ఎలుగుగొడ్రను ఎలా 
వేటాడాలో, మంచు గడ్లలో 
ఎలా (బయాణం చేయాలో ఇవి 





a MIRE, ite 
TNO ఫు 


సప ర త్త 
ఎస్కిమోలు ముచుతో ఇక కట్టుకుంటారు అన్నీ వీయరీ వంటివారికి వాజి 


(na) 


నేర్పారు. ఎస్కి_మోలతో స్నేహంచేయడం సులభం. వారు అనాగరికు లైనా సాధు 
వులు, చాకు సూదులు వంటి చిన్న చిన్న వ స్తువులి స్తే వాళ్లు నంశోవీ సారు, 


PA మంచుఖై దిలు 
187] లో ఇద్దరు జర్మనులు ఉత్తర |ధువానికి బయలుదేరారు. వారిసుగ్దు 
'పేయర్‌, 'వే_పేట్‌. అది జూలై 14 న తేదీ. 


87 దినాలు వారి పొగపఓడ అపరిమితమైన వేగంతో ఉత్తర (ధువంవెవు 
సొగింది. కేరి వ దినం ఓడచుట్టూ సీరు గడ్డక శైసింది. ఓడ ఆగివోయింది. ఓడ 
మంచులో చిక్కు_కొన్నది. దానిని మంచు ఖై దువేసింది. ఈ శైదులో ఆెంజేళ్ళు 
ఉండవలసి నచ్చింది దానికి. 


ముంచు కదులుతూనే ఉన్నది. మంచుతోపాటు ఓడకూడా ఎక్కడికో 
వకుతూ ఉన్నది. ఖైదీని మనం గొలుసుపట్టి లాగుకొని వెళ్ళినట్టు. మంచు ఆ ఓడను 


204 


ఖ్‌ బలుల. ది 
మంచు ఫె డిలు 
(5 


ఎక్క-డికో -ఈడ్చుఫొని పోతుంది. ఓడలోని వారిస్థికిని మింరూహించండి, రెండేళ్లు 
య 
వారికి నేల అనేది కనిపించలేదు. 


చివరకు 1878 ఆగస్టు 80 "లేపీని నేల కనిపించింది. కాని ఆ నేల చేరడానికి 


"అందు నెలలు పట్టింది. ఆ “చేయన్‌ వే పేబొలు పడ్డబాధలూ, అనుభపించిన 
కపాలూూ భయంకర మైనవి. 


కెనువూవు మేరలో చేల కనిపిస్తూఉంది. నేలకు ఓడకూ మధ్య మంచు 
సముద్రం; చేరుకొని పోయిన మంచు. ఆ మంచు వంతెన డాటాలీ, పేయర్‌ సాహ 
సించాడు, జారుకు బండి కిందికి దించాడు, ఇద్దరు మనుష్యులను న నహాయం తీసుకొ 
న్నాడు. బండిని కుక్కలు లాగుతున్నాయి, ఒక “పోట మంచు నంతెన కూలిపోయింది. 
ఒక మనిషి జూరిపోయాడు, చెద్దగొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో చిక్కుకు పోయాడు ఆ 
మసివి,. అతన్ని పెక్‌ తీయూలంకు కావలసిన పరికరాలు లేవు. 


“నేము పరికరాలు తెచ్చేనరకూ ఎలాగైనా ప్రాణాలు నిలబెట్టుకో ఇప్పుడే 
వసాము”” అని చెప్పి చేయర్‌ వెనక్కు_నముళ్ళాడు, అక్క_డికి 6 మళ్ళే దూరంలో 
ఉంది ఓడ. పేయర్‌ పరుగు (పారంభించాడు, ఒంటిమిోాద బరువైన క 
న్నాయి. ఎలుస్టొడ్డు తోలుతో చేసినవవి. బరువైన బూట్లు. చేతికి లావాటి తోలు 
తొడుగులు. ఇంత బరువుతో ఎలా పరుగ తగలడు రి 'సరుగె త్తక్రపో లే మితుడు 
he శ దుస్తులు తీపిపాెరీ శాడు. బూట్లు వజ 'ప్పే తాడు. చివరకు చేతితొడుగులు 
తీసేశాడు, మందు కరిచే స్తూఉంది. ఒళ్ళు తెలియకుండా పరుగ-తాడు. 
ఒక్కొ_ఊాపున 6 మెటా దాటి ఓడ క చేరాడు. కానలసిన పరికరాలనూ, మనుము లనూ 
తీసుకొని తిరిగివచ్చాడు, దీనంతటకూ స్తై గంటలు పట్టింది. మిత్రుణ్ణి పైకి తీసి 
రశీంచూడు. అందరూ కలిసి సేదదీర్పుకోడానికి మళ్ళా ఓడను చేరుళొందామని 
బయలుదేరారు తీరా విళ్ళేనరికి వారి ఓడ అక్క_డ లేదు. మంచు తన ఖై దీని అక్కడి 
నుండి ఎక్కడికో ఈడ్బు కుపోయింది. పేయర్‌ కు ఎక్కడలేని సిరుత్పాహము కే 
సింది, అతడు స సరనం హాచ్చిపోతూర౭ంది. గట్టగా మాట్లాడలేక 
పోతూ ఉన్నాడు. చానితో తినడానికి తిండిలేదు. అందరికి ఆకలి. రెండు కుక్కలను 
చంపుకొని తినేశారు. ఆకలి రుచి ఎరుగదుకడా! పేయర్‌ కు కొంచెం బలం వచ్చిండి, 
దూరదర్శినితో నీడకోనం అటూ ఇటూ పరికించాడు, దూరంగా ఓడ కనిపించింది, 
కొంత 3 ధైర్యం వచ్చింది. మిగిలిన కెండుకుక క-లతో ఓఏడవెపఫు సాగారు వాళ్ళంతా, 
చివరకు ఓడ చేరుకొన్నారు. 


205 


దాలవిజాన సరః స్వము 
జ te) 


ఓడలో మరి రెండేళ్లు గడిచేయి, వాళ ల్ల వాణం ఏిసిగింది. ఎప్పటికీ మంచు కర 
గదు, మీడ ఎక్కడికి వెళుతుందో తెలియదు. మంచు తన ఇష్టంవచ్చినట్టు అటూ 
ఇటూ దానిని లాక్కొని. పోతూడంది, ఒక గవ్వుస్తానం లేదు, రెండేళ్లు గడిచేయి. 
ఎన్నాళ్లని అనిర్జిస్టంగా మంచులో ఖైదీలుగా ఉంటారు 1 ఓడ విడిచి ముందుకు సాగ 
డానికి సేయర్‌ నిశ్చయించాడు. తన సాహసచర్శిత అంతా (వాసి ఆ ఓడలో 
విడిచిపెట్టి తన సహచరుల జట్టుతో కిందికి దిగాడు. చేరుకొని ఉన్న ఆ సముద్రంలో 
కుక్కలు సన ఉన్న జారుడుబండ్రలో తిరిగితిరిగి, దక్రి_ణదిక్కు-గా (పయాణం నేసి 
చివరకు తెల్లనము(దం చేరాడు, 


జీయర్‌ విడిచి పెట్టిన క్రీడ 50 ఏళ్ళ తరవాత హాల్‌ ఖు౯ డాహాల్‌ అనే 
ఊన్మార్కు- సాహాసికుడికి దొరికింది, 


లి, జార్జి నెయర్చు 

1875 లో సర్‌ జార్టినేయర్చు మూడు చిన్న ఓటఓడలతో 
ఉత్తర్మధువానికి బయలు చేరాడు. అది ,బిటిప్‌. 
(పభుత్వెం అజ, కావలసిన మనుషులను నమకూర్చు 
కుంటూ నేయర్సు పోర్టు మత్‌ పోర్చరులో మకాం 
వేశాడు. ఉత్తరధువానికి ప్రయాణం చేయడానికి 
స్వ ందసేవకులు కావాలన్నాడు. 800 మంది నావి 






వసు ఇ 
శ ఖై 


ఎకి 
జాచి ఇ 
సా ఇ ను 
ఇ 
* 


/ షే 
pie Sse. స్య 
= ప 
డాం నా న్న్న 
కళా ( 


| 
WANN 
ష్‌ 


|! Nh Re GE కులు మేము వస్తామం'కే మేమువసాం అన్నారు. 
MRE సై ( నా శ్లఈత్పాహం చూడండి. నేయర్చు మూడుఓడలను 
IT PER 3 దపా | 
జార్జి నేయేర్న తీసుకొని బయలుదేరాడు 


మంచు ఎడారిలో మనిషి గోరీ 


దారిలో ఒక దీవిపై వారికి ఒకవింత కలం. అది ఒక మనివీ.గోరీ. 
మనిపీ. ఎప్పుడూ అడుగిడని ఆ మంచు ఎడారిలో గోరీ ఎక్కడినుండి నచ్చింది? అది 
చక్కగా కట్టిన గోరీ, చానిపెన పొదలు అల్లుకొని స్ట గుండెలు పగిలే 
ఆ మంచు ఎడారిలో నాగరిక “జీవనానికి చివ్నా మైన ఆ గోరీ వలా ఏర్పండిందో ! 
ఆ (పాంతంలోనే అస్కిమోల ఉనికి చిహ్నాలు కనిపించేయి. అయితే శతాబ్దాల 
నుండి అక్కడ ఎస్కిమోలు "లేనేలేరు. అక్కడ బొగ్గు దొరికింది. ఒకప్పుడు అక్కడ 
మహోారణ్యాలు ఉండినట్లు బొగ్గు నొశ్ష్యం ఇచ్చింది. కొన్నిలక్ష్మల వ ల్లక్రిందట 
ఆపాంతం ఇప్పటి మంచు ఎడారికాక సారవంతమైన నేల అయి ఉండవచ్చు. 


206 


జార్జివాషింగ్‌ టకా డిలాంగు 


డాని. 


మంచుతో పందెం 


చలికాలం _పారంభ హాతూ ఉంది. మంచుతో నేయర్పు ఓడలకు పందెం 
(పారంభ మైంది, సమ్ముద్రం గడ్డకట్టుకోక పూర్వమే బయటపడాలని నేయర్చు. 
“జాగ_త్ర! నన్ను తప్పించుకొని ఎక్కడికి పోతాను?” అని మంచు. చివరకు 
నేయర్సుకే ”లుపై నది, 


ఓీడలు ఒక రేవు 1పవేశించాయి, ఇంతలో నీరంతా గ డకట్టుకొని పోయింది. 
ఆ చలికి అంతం లేదు. 105° డ్నిగీలు పాదరనం కిందికి దిగింది, ఓడలు విడిచి జారుడు 


నేయప్పుజట్టు అక్క_డపడ్డ బాధలు ఫర మైనవి, జూరుడుబళ్లల్లో వారి (పయాణం 
గంటకు 66 మెలు చొప్పున సాగేది, ఈ విధంగా వాళ్ళు చాలాదూరం [పయాణం 
చేశారు. ఉత్తర (ధ్రువం ఇంకా 890 మైళ్లుంది. మరి ముందుకు సాగలేక వెనక్కు 
తిరిగాడు. 


4, జార్జి వాషింగ్‌ టన్‌ డిలాంగ్‌ 


జూలై 1879 లో జారి వాసీంగ్‌ ట౯ డిలాంగ్‌ అమెరికా (ప్రభుత్యం పంపగా 
ధువయాత్రకం క రెండు నెలలు (పయాణంచేసి అతడు కూడా 
say చిక్కుకున్నాడు. "లంజే శ్లపాటు అతని ఓడ “జీనెట్‌” మంచులో చిక్కు. 

, తరవాత మంచుకరిగిందిం మళ్లా వెంటనే పేరుకొన్నది- ఈ సారి మంచు ఓడను 
త. ఓడ ముక్క-లె పోుతిపేః శ్ప్చడలో అంతా లికి గురు ఉన్నారు, 
అందులో ఇద్దరిని ఆహారం 'వెతుక్కురమ్ముని పంపారు. వాళ్ళిద్దరూ ఎన్నో దినాలు 
తిరిగి తిరిగి వచ్చేటప్పటికి తక్కి-నవాళ్ళు చచ్చిపడి ఉన్నారు. 


ఆ కాంంఫులో 11 దినాలు వారు ఆపహ+రం లేకుండా పడిఉనల్నరు, ఒంటిమిోద 
సరిగా గుడ్డలు లేవు. నిప్వుకోనం జేరాకూడా తగుల బెట్టారు. నూనెతప్ప తినడానికి 
ఏమి లేదు. తలో ెమిచాడు నూనె నోట్లో పోసుకొనే వారు. 


ఆర్కిటిక్‌ దురంతాల్లో దీనంత ఫఘోరమైనది మరొకటి చేదు. డిలాంగ్‌ 
(వ్రాసిన దినచర్య పుస్తకం 'చదివికే గుండె తరుక్కుపోతుంది. అసాం అనే చీనా 
వంటవాడు ఆ జట్టులో "ఉంజేవాడు. దుర రమైన కష్టాలలో అతడు భూవీన సాహానం 
అద్భుతమైనది, “తన ఒంటి బేడిమితో అతడు క -జేహూంలో వేడి పుట్టించడా సీకి 
(ప్రయత్నించేవాడు. 


907 


జాలవిజ్ఞాన సర్వస్వము 
ర. నా న్పె న్‌ 


(ధువమండల నోధకులతో నా న్సెన్‌ చూపిన సొవాసానికి సాటి లేదు. నాన్నెన్‌ 
నార్వేలో పుట్టాడు. అతడు గొప్ప నావికుడు. ఆర్కిటిక్‌ మహాసమ్ముద్రములో అ నేక 
సార్లు (పయాణంచే కాడు, గొప్ప నాపిక డేకాకుండా అతడు మంచి పండితుడుకూ ఒ”'ను, 


డీలాంగ ఓడ 'జీనెటి మంచులో 
చిక్కుకొని ముక్కలెనదని వెనక 
చెప్పాను, మూడేళ్ల తరువాత డానికి 
నంబంధించిన ముక్క_.౮", అందు 
లోని వసువు గోకాలాండు మాదుగా 
బేరింగ్‌ జలసంధి దాటి, ఆసియా ఉత్తర 
తీరం ఒరుసుకొంటూ యూరపు వచ్చి 
చేరుకున్నాయి. ఉ త్తరథువానికి సులు 
వై నమార్లం అడ్డుతోవ ఒకటి ఉన్నదని 
దానివల్ల స్పష్టమెంది. కాని ఈ అడ్డు 
(తోవ ఎక్కడ ఉన్నది * ఈ రహన్యం 
న్‌ నిపెట్టడానికి పూనుకున్నాడు నా న్పె౯, 





అప్పటికి అతని వయస్సు 82. ఏళ్లు. సావానం కల యువకుడు. 189కి జూ లై 
నెలలో ఒక చిన్నఓడపై ఉత్తర దిక్కుగా ప్రయాణం కట్టాడు నాన్సె౯,. 
యూ ేవీయాఖండం ఊఉ _త్తరతీరం "వెంబడినే (పయాణం జేశాడు, న్యూ సైబీరియ౯్‌ 
దీవులు చేరి అక్కడ ఒక “పెద్ద మంచుగడ్డకు తన చిన్నటఓడను కట్టివేశాడు, అది 
ఎక్కడికి తీసుకొనిపోతే అక్క_డకు వెళ్లడానికి సంకల్పించాడు. ఆ ముంచు మైదానం 
ఎక్కడికో "తేలిపోతూ ఉన్నది. నాన్సె౯ చిట్లి ఓడ|కూడా ఆ మైదానంలో చిక్కు 
కొన్న నలుసులా దానితో (పయాణం చేస్తూ ఉంది. 


908 


(27) నాన్సెన్‌ 
దినాలు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. . ఆ మంచు. 
మెదానం ఎక్క డికో పోతూడఉన్న ది, దానితో నా న్సెక్‌, అతని ఓడాను, నా న్పె౯ 
= ఉపాయం ఫలించింది. అతడు 

అనుకున్నట్టుగా మంచుమెడానం 
| ఉత్తరముఖంగా నేసాగింది, ఈ తత్తర 
(థువానికి వాలా దగ్గరగా అతని 
ఓడను లాక్కొని వెళ్ళేంది. 
జా? ఎన్నడూ ఇంతకు పూర్వం 
స. ఎవ్వరూ వెళ్లని దూరానికి 





ల నాన్సెన్‌'ను తీసుకు వె ఖింది, 
i cn 
నా'స్సెబా ఉ త్తరధ్రువానికి (పయాణముచేసిన ఓడ |ఫాహ్‌ 


మూడేళ్ల తరువాత ఆ మంచుగడ్డ చటుక్కున దక్షిణ దిక్కుకు మింది, 
మంచుగడ్డనుండి ఓడను విడిపించుకుందావుని నాన్సె౯ [పయలత్నించాడు, దూరంగా 
నీళ్లు కనివిస్తున్నాయి.: హీడను మె లగా అందులో చేర్చాలన్న (పయత్నం విఫల మెంది, 
మరి మూడునెలల తరువాతగాని ఓడ మంచుగడ్డను విడివించుకో లేక పోయింది. 


నా న్పె౯ త మంచుగ డ్లను క వోయాడు, 20 నెలల వరకు 
ఓడలో ఉన్నాడు, ఎప్పటికీ ఉ త్రర (భువంరాదు. అతనికి ఓపిక లేకపోయింది. 
స్ప డలో ఉన్న ఆహారం ఒకసారి ఐపోతేనో? అతడికి భయంవేసింది. మి్మితుడు 
జోహో న్పెన్‌ తో మాట్లాడాడు, ఇద్దరూ కూడబలుక్కొని ఒక జారుడుబండీ, కుక్కలూ 
ఫీసుకొని కిందికి దిగారు. 


సుంచు ఎడారిలో (పయాణం 
జోహో న్పె౯ 26 వళ్ళ యువకుడు, నార్వే ౫ స సైన్యంలో కొన్నాళ్ళు పనిచేశాడు, 
నా న్చెళ౯ అంశు అతనికి చాలా గౌరవం. మార్సి 1895 లో ఇద్దరూ 6" “తేర ధువాభి 
ముఖులై బయలు దేరారు. మళ్ళీ 15 నెలల వరకూ వాళ్ళు ఇద్ద చే, మూడవ మనీవి. 
చేడు. భయంకరమైన తల్ల ఎలుగ్లొడ్డుమాత్రం దారిఫాౌడుగునా తత వారపు! ఒక్‌ 


209 


జాల విజ్ఞాన సర్వస్వము 
సారి నీటిలో వాల్రిన్‌ లతో యుద్దం నంభవించింది. ఎన్నో సార్లు మంచుమైదానం 
పగుళ్ళలో జారిపడ్డారు. ఎన్నోసార్లు తడిసిపోయారు. గడ్డకట్టుకొని పోయారు. 
నా నెక కు వాతం కమ్మేసింది. కుంటడం (పారంభించేడు. తీసుకువెళ్ళిన ఆహారం 
అయిపోయింది. ఉండగలిగినంత కాలం పస్తుజన్నారు, ఒక కుక్కను చంపి కాల్చుకు 
తిన్నారు. ఒకసారి కుక్కు ర క్షం తాగి కడుపు నింపుకున్నారు. 


ఇన్ని అపత్తులలో కూడ (ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎవ్యరి 
అడుగూ తడబడ లేదు. ఎవ్వరి ఛై ర్యమూా నడల లేదు, ఎవ్వరి గుంజెలలోనూ వెడి 
చల్రబడలేదు. ఎప్పటికీ ముందుచూపే. ఎన్నటికీ ముందడుగే, 


మూడు వారాల్లో 150 మైళ్ళు (పయాణం సాగింది. అంతవరకూ ఏ మాన 
వుడూ అంతదూరం 'నెళ్ళిఉండ లేదు, కాని ఇంకా ఉ_కత్తర(ధువం రాలేదు. చలికాలం 
సమిపిస్తూ ఉంది. ఎక్కడైనా తలదాచుకోవాలి. చలికాలం పోగానే మళ్లీ తిరిగి 
ప్రయాణం కావచ్చు. అక్కడ చలికాలం సామాన్యమైనదా ? 


ఎలాగైనా ఉపాయం చేయాలి. మొండిగా ముందుకు సాగితే ఏమి లాభం! 
అప్పుడు 'స్నేహితులిద్దరూ దకశ్షిణదిక్కుకు మళ్లౌరు. మంచుమెదానం విడిచిపెట్టి 
నేల చేరారు. ఆ నేల వదో ఎవరికీ తెలియదు. చలికాలం వచ్చేసింది. ఒకే చీకటి. 
దుర్భరమైన చలి. అక్కడ ఆరు నెలలపాటు సూర్యుడు ఉదయించడు. ఆ చీకటిలో, 
ఆ చలిలో అపరిచితమెన ఆ భూమిలో వాళ్ళిద్దరూ చలికాలం అంతా గడిపారు. 
వాళ్ళే అదృష్టవశాత్తూ కావలసిన ఎలుగుగొడ్డు ఉన్నాయి, వాటి మాంసం వాళ్ళకు 
ఆహారమెంది, వాటి (కొవ్వు అనేకవధాలుగా ఉపయోగపడింది. ఆ చీకటిలో 
వాళి దనికీ బాగా నిదరపటింది. అలనట తేగింది. బలం వచ్చింది, ఈ విధంగా చలి 

౧౧దె టట ౧ 

కాలం గడిచిపోయింది. 


సూర్యోదయమైనది. చీకటి అంతా పోయి రాత్రిలేని దీర్ణ దినం వచ్చినది. 


ఆ ఏరులు మళ్లీ పయాణఎ సాగించారు. గంటగంటకు మృత్యువు వారికి ఎదురు 
వస్తుంది. అయినా (పయాణం సాగుతూనే ఉన్నది. 


210 


ఉత్తర (ధువము చేరిన మహావీరుడు పియరీ 


హశాతుగ ఒకచోట కుక్క మొరిగిన శబం వినపడింది. అది 'పెంప్రడుకుక్క_ 
అ A) 
అరువు అని నాన్సెకకు తెలుసు. అతడికి ఆనందం ఆశ్చర్యం కలిగయి. మిత్రుడు 
జోహోన్సక్‌ ను ఒకచోట కూర్చోపెట్టి తాను ఆ ధ్యనివచ్చిన దిక్కు బయలు బే రాడు, 
మరొక సాహసి 
కొంతదూరం 'వెళేటప్పటికి ఒక మనిపి. ధ్వని వినిపించింది. సామాత్తు మనిపే. 
కనిపించాడు. అతడి మాటలు ఇంస్తీషుమూటలు. నా నెక్‌ త్యరత్వరగా ముందుకు 


వెళ్ళాడు. మనుష్యమాత్రునిజాడ లేని ఆ మంచు ఎడారిలో వాళ్లిద్దరూ ఒకరినొకరు 
చూచుగొాని తన్మయ్యులైపోయారు. 


నాన్సె౯ ఆప్పుడు అతి శిథిలావస్థలో ఉన్నాడు. గుడ్డలు చినిగి పీలిక లె 
పోయాయి, ముఖం జిడ్డుబారి మసిపూతపడి ఉంది, తలదువ్వి ఎన్ని నెలలెందో! తుప్పలా 
ఉంది. మాసివూసి పొగచూరిన గడ్డం, నల్లబడ్ల ముఖం. అతనిని ఎవరు ఆనవాలు 
పట్టగలరు ( 


ఇంగ్సీషుమొట్లాడిన వ్య క్రి జాక్సక్‌. నా న్సనును ఎరుగును. కాని ఆ స్థితిలో 
ఆనవాలు పట్ట లేకవోయాడు, వాళ్లిద్దరు పూర్వం లండన్‌లో కలిశారు, నాన్సెన్‌ 
మాత్రం జాక్సన్‌ ను ఆనవాలుపట్టాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కొంతదూరం 
నడిచారు. గెంతు కనిపట్టి జాక్సన్‌ ళు అనుమానం కలిగింది, అతని ముఖం అేరిపార 
చూచి “ నీవు నాన్సెన్‌ వు కావుకడా! ” అన్నాడు. “జను, నేనేనా న్సె౯ను న 
అన్నాడు నాన్సెన్‌, జాక్సన్‌ ఆనందం పట్టలేకపోయాడు, నాన్సెన్‌ను కౌగిలించు 
కున్నాడు. అతని అద్భుతమైన సాహాసకృ త్యాలు దినాలపాటు చెప్పుకున్నారు. 
కొన్నాళ్లకు జాక్సన్‌ జట్టుకోనం ఆహారం తీసుకొని ఒక ఓడ వచ్చింది. నాన్సె౯ తన 
మిత్రునితో కలిసి సేదదీర్చుకొన డానికి నంకోశానికి మళ్లాడు. 


6. ఉత్తర ధ్రువం చేరిన మహావీరుడు పియరీ 
నా న్పెక్‌ ఉ_త్తర| భువనం వచేరకపోయినా చాసికి వాలా దగ్గరగా వెక్షాడు, 
ఎడ్మిరల్‌ పియరీ ఆ కొంతదూరందాటి భూమి నె త్తిమాద అడుగుపెట్టాడు. 
రాబర్‌ ఎడ్మిరల్‌ వీయరీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని పెన్సిల్వేనియా 
రాష్ట్రంలో (క్రినకా అనే చిన్నపట్నంలో 1886 లో పుట్టాడు. పెద్దవాడై ఇంజనీరింగు 
డి 


211 










4 inl alla 1 
(pu 


1 
ain ny | i గి 


| wih pt a 
లో Wi) (మ 


/ Apa, 
Yq శ అట 



















0, | 
ఎడ్మిరల్‌ పియరీ ఉ తర్మధ్రువంలో 


చదువుకొని అమెరికా నావికా 
దళంలో  ఇంజినీయరుగా. (పవే 
శించాడు, పెనామాకాలున త వ్య 
సమయంలో జరిగిన నె్వేలో 
కొన్నాళ్లు పనిచే నాడు, [౯ 
లాండు ఉత్తరతీరం శోధించాడు, 


' ఇండిపెనైన్సుజేకు ఆ 'పేరుపెట్టింది 
Ce A) 


ఇత డే, రెండేళ్ల పాటు ఎసి. 
మాలతో ఉండి వాళ్ల భావ నేర్చు 
కొసి ఉ త్తర్యధువయ్మాతకు కావల 
సిన శిక్షణ పొందాడు. స్కి 

మాలలో ఎ స్కిమోఐపోయాడు. 
ఎనిపిదిసార్లు (ధువమండలంలోనికి 
పయాణం చేశాడు, వేడిచేశాల 


లోంచి పోయినవారు కూడా 


థువమండలంలో నివసించవచ్చు 
నసి అతేడు చెప్పాడు. భయంక 
రమైన ఉత్తర యాత్రలో రెండు 
సార్లు అతని భార్య కూడ వెంట 
వెళ్ళింది. ఆర్కిటిక్‌ సర్కిలులో 
అడుగు పెట్టిన మొదటి నాగరిక 
స్రీ ఆమె. అక్కడ ఉండగా 
ఆమె _పనవించింది. 


. ఉత్తర్యధువ (ప్రయాణం ఎంత కష్టమెనదో వీయరీ స్వయంగా (వాసిన ఈ [క్రింది 


వాశ్యాబవల్ల తెలుస స్తుంది : 


“1899 జనవరీ 6 వ తేదీని అర్కి. టిక్‌ 


' “సాగింది. దారి తెలియదు. అక్కడ ఒక మార్షం లేదు. ఆ మంచు ఎడారి 


212 


సెం 


౬ సో ఇదీ ఆ జూ క క ల ఈం je, 
ఆ తరి (పం ఇరిన ఇబుటోమియునం మయం 
ఇ 


ఒడిదుడుకులు మిరు ఊహించలేరు. ఆహారం ఐపోయింది. ఒక కుక్కను 
న దాన్ని. కాల్చుకు తినాలంకు నిప్పులేదు. పచ్చిమూంనం తిన్నాము. 
ఇలా వెలితూ ఉంకు ఒక పాడుపడిన క్యాంపు కనిపించింది. వెనుక నచ్చిన 
పరిశోధకులు విడిచిపెటి నెలిన క్యాంపు అది. 

రు ొగి ఫీ 


నా పాదాలు గడ్డకట్టుకు పోయాయి, అకవారాలపాటు అ క్యాంపులో” 
గడిపాం. నేను లేవ లేనిస్థితిలో ఉన్నాను. ఆ అఆకువారాలూ చీకే. నా అను 
చరుల (శమ చూడలేకపోతూ ఉన్నాను. వెలుతురుకోనం, వేడికోనం మా 
దగ్గర ఉన్న వస్తువులలో వీలయిన వాటి నన్ని టినీ కాల్సివేశాం, ఫి బవరి నెల 
అయి తే నేగాని సూర్యోదయం కాదు మా ఓడ దశన్నీణంగా 250 మళ్ళే 
దూరంలో ఉంది, 


మార్చినెల వచ్చింది, సూర్యోదయం ఐంది. మీడ దిక్కు. బయళ్లే రాం. 
మా జూారుడుబళ్లు దినానికి 18 దినాలు (ప్రయాణం చేశాయి. నగటున సున్నకు 
స్‌ షై డిగీలకు [కింద ఉంది పొదరనం, మేము ఓడ చేరుకున్న ప్పటికి 60° డిగీల 
కిందికి దిగింది.” 


చూశారా! ఉత్తర్యధువ యాతే అంశు ఎంత కష్టమో ! వీయరీ చేసిన 
యాత లన్నిటిలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి: 

అమెరికాలో పియరీ సాహసకృ త్యాలు కథలుగా చుప్పుకొన్నారు,. అతని పేరు 
గడపగడపా మారుమోగిపోయింది. 'పియరీ ఆర్కిటిక్‌ క్లబ్‌” ఒకటి ఏర్పడింది. 
ఆ క్రబ్బు వాళ్లు వియరీకి 10 వేల పౌండ్లు బహుమానం ఇచ్చారు. అంశకు మన లత, 
రూపాయల పెన ఆ డబ్బుతో కావలసిన పరికరాలు పోగుచేసుకొని పియరీ ఉత్తర 
ధ్రువానికి మళ్లీ (ప్రమాణం కట్టాడు, ఇది అతని చివరి ప్రయాణం, ఈపారి & తేర 
(ధువం చూడకుండా రానని అతడు శపథం పట్టాడు, 

పియరీ (ఛువప్రయాణం 

అది 1908వ నంవత్సరం జూలై చల. ఓడ పేరు రూజవెల్టు. దాసి కెపైకా 
రాబర్ట్‌ బార్ట్‌ లెట్‌. అతడు న్యూ ఫౌండులాండు దేశస్థుడు మంచుసమ్ముడాల్లో (ప్రయా 
ణము చేయుటలో అతనిది అందెవేసిన చెయ్యి. 


213 


8 నెలలు ఓడలో (పయాణం సాగింది. 
ఫిబవరి మధ్యలో పియరీ ఓడ దిగాడు. 
అతని జట్టలో 7 గురు యూరోపియన్లు, 
[5 గురు ఎస్కిమోలు, 1నీగో ఉన్నారు; 
19 జారుడుబళ్లూ, ఏ0 కుక్కలూ 
ఇదీ మొ తం పరివారం అంతా, 

జూరుడుబళ ప్రయాణం ఆరంభ మైనది. 
మాక్సి 5 వ శేదీవరకూ-అంకు 19 దినాల 
వరకూ - సూర్యు డుదయించలేదు, కటికి 
చీకటిలో (పయాణం, ఉ_త్తరధువం ఇంకా 
ర్ట మెళ్ళుంది. ఇంత [పయాణంలో అనేకులు 
చచ్చివోయారు. కొందరు వెనుక పడ్డారు. 
బార్ట్‌ లెట్‌, సీగో ఈఇద్దరు మ్యాతం పియ 
రీతో మిగిలారు. చార్జ్‌ లెటుకు ఉత్తర 
(ధువం కా అదృష్టం లేకపోయింది. క్యాంపు 
కాపాడడంకోనం పియరీ అతన్ని నెనుకకు 
పంవీవేశాడు. సీగోతోకలిసి పియరీ ఉత్తర 
(ధువానికి బయలుదేరాడు. 1909 ఏప్రిల్‌ 















ఉత్తర్యధ్రువ తరత బయలు చేరుతున్న ఎడ్మిరల్‌ పియరీ 


6వ శేదీని పియరీ తన నీగోనవాచరునితో చిట్టచివరకు ఉత్తర (ధువం చేరాడు. 


214 


ఉ తర్మధువంలో జీవజాలం 
అతి 


800 ఏళ్లపాటు వందలకొద్ది మహాసాహసులు చేరటానికి _(పయత్నించిన 
ప్రదేశం అది. అదంతా ఒక మహాోనముడం. గడ్డకట్టుళొని పోయిన మహానము[ద్రం. 
అక్క_డ చెప్పుకోదగ్గ న జీవజంతువూ లేదు. కొన్ని వందలమైె శ్లనరకూ నేలలేదు. అది 
భూమికి శిరస్సు. ఇద్దరు మనుష్యులు దానిమోద నిలబడ్డారు. తనివితీరా ఆప్రాంతం 
వెయ్యిక లతో మూశారు, తిన్గయులె అలా ఒకగంట అక్క_డ నిలబడ్డారు, 


ఉత్తర (ధువందాటి విమరీ ఇంకా కి మైళ్ళు (పయాణం చేశాడు అనేక 
పరిశీలనలు జేశాడు, వెనక్కు. తిరిగి మళ్లా (ధ్రువం చేరుకున్నా డు. 


అంతా తెల్లటి ఎడారి; కేవలం మంచు. ధ్రువానికి 5 మే దూరంలో ఒక 
చోట మంచు పగిలింది. పియరీ అక్క_డ కొట్టి ధ్యనిపరికించాడు. తన పాడాలకింద 
సము[ద్రం ఉందని అతనికి తెలిసింది. 9 వేల అడుగులకం కు ఎక్కువగా ఉన్నది అక్కడి 
లోతు, అది అక్కడ వేనవి, అయినా సున్నాకు 809 డ్నిగీల కిందికి పాదరసంఉంది. 


పియరీ ఆశయం ఫలించింది, అక్కడినుండి త్యరత్యరగా అతడు దశ్షి ణంగా 
బయలుదేరాడు, లతే బాడార్‌' చేరగానే నై ర లన్‌ మాద (పపంచానికి తన వృ త్రాంతం 
అంతా వినిపించాడు, సెపైెంబకునెలలో ఈనార్హ (ప్రపంచమంతటా మా గ్రోగి 
పోయింది, 


సరిగా అచేకాలంలో ఊఉ త్తరధువం చేరటానికి బయలు దేరిన ఒక్ష నార్వీ 
జియక యాతతికుడు వియరీ వృత్తాంతం విని తన ఓడను వెనక్కు మల్లించాడు. 


క. ఉ_తర్యవంలో జీవజాలం 


ఉ_త్తర్యధువంలో ఏ విధమైన (ప్రాణీలేదని ఒక నమ్మకం ఉండేది, అది పొర 
పాటు అని 1988 లో వాతావరణ పరిశోధనకు వెళ్లిన రహ్యక శాశ్ర్రజ్ఞులు నిరూ 
వీంచారు, జూ శివ తేదీనాడు వాళ్లకు ఒక నీటిపక్షి దొరికింది, తరవాత ఒక 
పిచ్చుక కనిపించింది, కొన్నాళ్ల తరువాత ఎలుగుగొడ్డు కూడా కనిపించాయి. ధ్రువ 
మండలంలోని ఎలుగుగొడ్లు తెలటివి. 


215 


ఆర్కి-టిక్‌ మహానము[ ద్ర [పాం 
తంలో ఏ విధమెన (ప్రాణీలేదని 
నాన్సె౯ చెప్పాడు. కాని రహ్యక్‌ 
శా స్ర్రజ్ఞలజట్టు ఉ త్తర్మధువాసికి 
దగ్గర గా నము్ముదంలో పట్టునలలు 
వేశారు. సముద్ర గర్భంలోనికి 
9,250 అడుగుల లోతు వరకూ 
ఈ వలలు 'వెళ్లెయి, చేపలు 
దొరకబేదు, కాని, పీకలు మొద 
లైన చిన్న చిన్న జీవులు దొరి 
i కాయి. అక్కడి నీళ్ళలో 8,940 
ఉ త్రర ధ్రువ ౦లో రష్యకా శా స్ర్రజ్ఞులి పరికోధనలు - ఫియోడొరవ్‌ అడుగుల లోతువరకూ జీనజూలం 
ఉందని లేలింది. 
ఉ త్తర్యధువ మండలంలో రష్యనులు 
వాతావరణ పరిశోధనలో రష్యనులు చేసిన పరిశ్రమ నా చేయ లేదు, 
1988 నాటికి ఆర్కిటిక్‌ |పాంతంలో వారు 22 వాతావరణ పికీలనాఆలయూలు 
స్థాపించారు, 4ఏ ల్ల లో ఈన సంక 57 ఐంది.600 మంది ఈఆలయాలలో పనిచే స్తున్నారు. 


8. & త్తరధ్రువ మండలం ఎవరిది ? 


a తేర ధువముండలం ఎవరిదన్న (పశ్న వచ్చింది. మానవుడు ఎంతే shy 

విపాసియో అంతేమూూర్లుడు కూడాను. వతేకపోతే ఇలాంటి పశ్న ఎందుకు వస్తుంది? ఒక 
క్షు 
ఇంగ్లీషుష తిక పిండ్ల్‌ అనే రమ్యః౯ వాతావరణ శా స్త్రజ్ఞడికి ఈ ప్రశ్న చేసింది. 
వై న్లెస్‌ ద్యారా షిండ్డ్‌ క ఈ (ప్రశ్న చేరింది. షీండ్స్‌ కమ ఇచ్చిన జవాబు 
వినండి : క్ష “ దృఢ మై మెన నా కాదళం ఎవరికి ఉంజకే వాళ్ల చే నముుదం అని ఇంగ్మీ షు 
వాళ్ళంటారు. అలాగే బలమైన విమానదళం ఎవరికుంశు వాళ్ళదే ఉ  త్తరధ్యువం.” 
ఉత్తర్యథువ పరిగోథనచేసిన కొందరు వీరులు 


న 
వ 
స 
బు 
న్‌ 
శి 
గ 





న 
aa) 
ఖ్‌ 
హు 


టై 
RN భం BY స 
SU DS 
bia Chas Me 
య తల్‌ 
ర లో మ ప! * 
4 
స్ట న్‌ 
ణ్‌ 


జో | 
ఛు 
he 
war సం. ప 
- చై ల 
Ter, నె మ «1 
జ YN PT a C7 
aH" వః న్‌్‌ 
ఫల ల HF వ 
కే 
- | 
4 
స్స శి 





బ్యా లలల ate Une లట 
Car jar 
+ 


3 I (a 





216 


(28) 





1. మంచుతో అగ్నిపర్వతాలు 


దక్రీణ (ధువం అంటార్కిటికా ఖండంలో ఉంది. అ. ఖండం 'పూ _రిగా మంచు 
భూమి. దాని 14 వేల 'మైళ్ళ నముదతీరంలో శీ వేల మైళ్ళు మాత్రమే 'మంచు' 


917 


దాలవిజాన సర్వస్వము 
కూ రా 


"లేకుండా ఉంటుంది. మిగిలింది అంతా గ డ్లకట్టుకుపోయిన సమ్ముదం, అనంత మైన 
ఆ మంచులో "పెద్ద పెద్ద పర్వ తాలున్నాయి. ఎ రెబస్‌, కురర్‌ వంటి అగ్న పర్వ తాలు 
కూడా ఉన్నాయి, మంచు ఎడారిలో కైకాల |. అగ్ని పర్య తాలకు మంచు 
మూతలు ! ఎంత చిత్రం ! 


2. అంటార్కిటికా 
అంటార్కి-టికా ఖండం దక్షిణభువం చుట్టా ఉన్న నేల. ఈ ఖండం అంతా 
త్రరిగి ఎవ్వరూ చూడ లేదు, ఎన్నా (ప్రయత్నాలు జరిగాయి, 18 దేశాలవాళ్ళు 
పరిశోధకులను జట్టులు జట్టులుగా ఆ మంచు ఎడారులలో తిరిగి అక్కడ వముందో 
(పపంచానికి తెలుపమని పంపించారు. అక్కడి మంచు వడువేలు మొదలుఖఫొని 
పది వేల అడుగులవరకూ దళం కలిగి ఉంటుంది, 


1911 లో ఎమండ్పకా అనే ఒక సాహసి దశ్షిణ్యధ్ధువం' చేరాడు. స్కాట్‌ 
కూడా అంతవరకూ వెళ్ళగలిగాడు. కాని అతడు తిరిగి రాలేకపోయాడు, 


ఈ విధంగా వ [పాణిలేని, వ మనిషా ఉండలేని, వ దినుసూ పండని ఈ మంచు 
ఎడారిని గూర్చి "తెలుసుకోవడానికి చేశ చేశాలవాళ్లు ఎందుకు [పాకులాడుతూ 
ఉన్నారో ? సాధ్యమైనంతవరకూ దక్షిణ (థువమండలంలో కొంతభాగం వశపరచు 
కుందామని 13 దేశాలవాళ్లు ఎత్తులువేస్తూ ఉన్నారు. ఈ మంచు ఎడారి వీరి 
కందుకో?* అక్కడ ఏమీ పంటలు పంకవు. అధికారం చెయ్యడానికి అక్కడ 
మనువ్యులులేరు. మరి ఎందుకో పీ ళ్లకీ తొందర! రోడ్డుమోద ఎవనై నా పదిమంది నిల 
బడికే అది ఏమిటో ! తెలుసుకోకుండానే మనం నెళీ- నిలబడతాము. దీనినే వేలం 
నెరి అంటారు. బహుశా ఇది వేలం, వెరి అయి ఉంటుందా | | 

సామ్రాజ్య దేశాల పోటిలు 

అంటార్కి.టికాపటం చూడండి. అప్పుడే సామాజ్యచేశాలు వంతులు వేసు 
కొన్నాయి. కొంతభాగం |బిటిషు వాళ్లది, ఫాల్క్‌లాండు దీవులు వారివి, ఎప్పుడో 
170 వళ్ల (కిందట కెపైక కుక్‌ . అనే ఆంగ్లేయుడు అక్కడ . బ్రిటిష్‌ జెండా పాతాడు, 
180 ఏళ్ల (కిందట (_బేన్స్‌ఫీల్డ్‌ అనే. ఆంశ్చైాయుడు మరికొంతభాగం మోద జెండా 
పాతాడు , _ | _ 


218 


అంటార్కిటికా 


వ. ప 

సల అందమెన ఉన్ని, మెత్తని తోళ్ళుగల జంతువులు, వాటి వర్తకం 
కొందరిని ఆక ర్రించింది, ఆ_ప్రాం తాల్లో పెద్ద పెద్ద తిమింగిలా.:౯, నము[దఫపు ఏనుగులూ 
మందలు మందలుగా ఉన్నాయని యూరప్‌కు వార్తలు చేరాయి. ఎందరో వర్తకులు 
ఇందుకోనం బయలుదేరారు; సావాసికులె న నావికులను ఈ జంతువుల వేబకోనం 
పంపించారు. ఎంశోలాభం నంపాదింవారు, 


టైటిషము వ్యాళ భాగానికి తూర్పుగా నార్వే వారిభాగం ఆంది, డాన్ని 
“శ్వీ౯మాడ్‌ లాండ్‌” అంటాను. డానికి తూర్పుగా ఉన్నది ఆస్ప్రేలియనుల భాగం, 
సర్‌ డగ్గస్‌ మాసా చాలా (శ్రమపడి సంపాదించిన భాగమిది. ఆ|పాంతంలో శే 
(ఫెంచివాళ్ల భాగం ఉంది. 95 ఏళ్ళ (కిందకు ఏళ్ళు దీనిని ఇక్రమించుకొన్నారు. | 
దకీణ (ధ్రువంలో శాస్త్ర పరిశోథస 
కేవలం శా శ్ర పరిక ధనకోనం ఆ _పఫాంతాలకు వెల్లిన చేశాలు కూడా 
ఉన్నాయిః 'బెట్టయంనుండి ఎమండ్చకొ దశక్రీణ ధభువానికి వెల్లాడు, ఇంగ్లాండునుండి 
“డిన్క_వరీ” అనే ఓడ అనేక శాత్రుజ్లలతో బయలు చేరింది, స్వీడకనుండి, జర్మనీ 
నుండి కూడా శా శ్రద్ధలు 'నెళ్టారు. వాకావరణశా శ్ర్రజ్ఞులు కొందరూ, అయస్కాంత 


పరిశోధకులు కొందరూ, మంచు పరిశోధకులు కొందరూ 'నెహ్లారు. 


సత్ర ఫా 
శీవలం సావాసం (పకటించడానికి కొందరు వెళ్ళారు. దుర్రమం గా ఉన్న 
(పబెశాలు శోధించడం, అరణ్యాల రహస్యాలు కనుక్కోవడం, ఎత్తెన పర్వ తాలు 
ఎక్కడం పశ్చిమ బేశాల్లో సాహనకృ త్యాలుగా భావింపబడ తాయి, ఇల్లాంటి ర్య 
సాహసాలు కలవారు ఆ చేశాల్లో చాలామంది వుట్లారు. సాహనమే వాళ్లు ఆశించే 
ఫలం. సావాసకృత్యాలలో వాళ్ళు పోటీపడ్డారు. _ ఒక పక్య'తాగంచేరిన గౌరవం, 
వాతావరణంలో ఒక ఎత్తుకు ఎగిరిన గారవం, (భువమండలాలలో ఒక దూరం చేరిన 
గారవం మూ ేశానికంకు నూ చేశానికని పోటీపడ తారు. లక్షలాది ధనం ఖర్చు 
చేస్తారు. గొప్పగొప్ప శాస్ర్రుజ్ఞులు అనేకబాధలు లెక్కచేయకుండా ఈ సావాసాల్లో 
లాలి ఖా ౧ 
పాల్గొంటారు, ' 
దకిణధువంలో జర్మకా జండా 
1988 లో జర్మ౯ వాయుదళాధిపతి గోరింగు "ఒక నిమానదళొన్ని దక్రీణ 


(థువానికి పంపించాడు, వాళ్ళు ఒక భాగం ఆక్రమించుకొని అక్కడ జర్మకా జెండా 


“వం 


వాలవిడదోన సరస 6ము 
జజ సె ప్రసవము 


పాకోరు, అక్కడ ఓడించడానికి మనుష్యులు లేరుగా ! మనివీ. వెళ్ళగలిగి తె చాలు 
జెండా పాతాడన్న మాశు | 
కాగితం అరమ 

ఒక దేశం ఆ |శమకూడా పడకుండా ఉ_త్తకాగితంమోద దశకీణఇధభువం అంతా 
తనదేనని ఆక్రమించుకుంది. అచేదేశం అంటాశేమా ! దానిపేరు చిలీ. చేరుకూడా 
తమూాషహాగాలేదూ ! అక్కడి (ప్రభుత్యం 1940 నవంబరు 6 వ అేదీనాడు “అంటబార్కి_ 
టకా ఖండంలో 58, 90 డిగీల మభ్సగాణన్న నమ స్స భూములూ, ద్వ్యీ పాలూ, 
మంచుకొండలూ, మంచునదులూ నేటినుండి చిలియకా అంటాక్కె టికా అనబడ 
తాయి అని [పకటించింది. 


మంచులో యుజ్జంచేస తర్చిదు 
అమరికా నసంయు క్త రాష్ట్రాలలో అంటార్కిటిక్‌ సర్వీస్‌ డిపార్‌ మెంట్‌ అని 
అ అవి లై e393 
ఓక్‌ (పభుత్వ శాఖ ఉంది. ఇప్పటికి 2 వళ్ళ (కిందట అమెరికా నావికాదళం వారు 
అంటార్కి_టిక్‌ _పాంతంలో 4 వల సె సె సికులను పంపించారు. మంచు ప్రదేశాల్లో 
యుద్ధంచే సే తర్చీచు వాళ్ళకు ఇన్వడం [| ఉళ్రైఫం. చాలా చల్లటి (పబేశాల్లో 
య ళల ఏవిధంగా పనిచేస్తాయా చూడ్తంకూడా ఒక ఉధైేళం. 


డదాగమంచు 


ఈ మంచు ఎడారులలో తిరిగినవాళ్ళ సాహసం అమానుషమని చెప్పవచ్చు. 
నంవత్సరంలో చాలాభాగం అక్కడ పొగమంచు కమ్మికొంటుంది. చెయ్యి బూ బూ స్తే 
మన వేళ్ళు మనకు కనిపించవు. అక్కడ చలికంకు గాలి ఎక్కువ (ప్రమాదకరం. 
సాధారణంగా గంటకు 120 ముళ్ల వేగంతో గాలివీస్తుంది, అప్పుకుకలిగ బాధ చెప్ప 
డానికి పీలులేనా. చేతికి తొడుగు. లేకుండా ఏ ఏ వస్తువు ముట్టుకున్నా చురుమంటుంది. 
ఆకలి మందగి స్తుంది. ఐతే మనిషీ అలసిపోడు, ఎంతపసి చేసినా [శమ అనిపించదు, 


వేడి పచేశంనుండి అక్క_డికి వెళ్లి నవాళ్ళు ముదటినంనత్సరం వాలా లావాంటి 
బొంతలు తొడుక్కొని చేతులకు తోలు తొడుగులు పెట్టుకోవలసి వస్తుంది. ఒక్క. 
సంనత్సరం అల్లా గడిపేటప్పటికి దానికి అలవాటు పడిపోతారు. అప్పుడు చొక్కా. 
లేకుండా కూడ ఉండవచ్చు. 


220 


అంటార్కిటికా 


చక్రాలు లేనిబండ్డు 

అక్కడి బండ్రకు చక్రాలు పనికిరావు. ఎందుచేతకో ఊహాంచండీ, మంచు 
జారుతూ ఉంటుంది. గట్టిగా ఉంటుంది, చ కాలుం పే బండి ఒక తిరుగు తిరిగి బోలా 
కొడుతుంది. అందుచేత అక్క_డిబళ్లన్నీ జారుడుబళ్ళు, బండీ కింద ఆత్త జక్క ఉంటుంది, 
ఇకోఆబళులాో జంతువులు వమిటో తెలుసా? మన ఎడ్డుకావ్ర. ఎక్షుకాని పోతులు కాని 
అక్క_డ (బతకనే (బకేకొవు. గురాలుకావు. అవీ అక్కడ |బకకవు, ఆ బళ్ళులాగోవి 
కుక్కలు. చితంగాలేదూ ! ఒక్కొ_క్క..బండిని తొమ్మి దేసి క్కు_లు లాగు తాయి, 
బండిలో ఇద్దరు ఎక్క_వచ్చు. (ప మాగానికి బయలు చేరితే సాధారణంగా 550 పొన్న 
ఆహారం, మకాముకు కావలసిన బొగ్గూ, గుడారం మొదలైన వస్తువులు తీసుకు 
వెళ్ళు తారు, అలావెళ్ళి కే నెలరోజులుదాకా ఇబ్బంది ఉండదు, 


“యంత్రేయుగంలో కుక్క_లబ శ్లేమిటి” అని మిరడుగవచ్చు. మన యం(ఆతౌొ 
లకుకూడా కొన్ని వాద్దులున్నాయి. అవి అన్ని చోట్లా నడవవు, (థునమండలాల్లో 
కుక్క_లబండి ఒకే నడుస్తుంది. జారుడుబండికి మాటాఏయంగతేం తగిలి స్తే అది 
కదల్లైదు, అక్కడ కుక్క_లే యం, తాలు, అయితే ఆ కుక్కలు మన కుక్క_లలాంటివి 
కాన్ర, వాటిని ఎస్కి మో కుక్కలు అంటారు, 

దక్షిణ (భ్రువంలో చెరువులూ నదులూ 

అంటార్కిటిక్‌. భూఖండంలో చిన్న చిన్న చురువ్రులున్నాయి. అవి కూడా 
గడ్డకట్టుకొని ఉంటాయి. అక్కడ నదులులేవు. ఉన్నవన్నీ మంచునదులు. అవి 
"వేసవిలో తళతళా మెరుసూ మె ల్లగా పాకుతూ ఉంటాయి. అక్క_డిగాలి స్వచ్చంగా 
ఉంటుంది. అందులో ఏ విధమైన క్రిముల ఉండవు, 

ఎప్పుడూ బాలనూర్యుడే 

అక్కడ వేనవిలో సూర్యుడు అందంగా వెలుగుతూ ఉంటాను. "అక్ష.డి 
సూర్యప్రభ చూచిన వాళ్ళు తన్మయు లై పోయారు. మరోచ్చితం ఏమిటంకే 'ఆక్క_డీ 
సూర్యుడు ఎల్లప్పుడూ మన ఉదయకాలవు నూర్యునివలె నే ఉంటాయ, "అరకు చేత 
అక్కడ నీడలు ఆ తెల్లటి మంచు మైదానంమిద వింతగా, మనోవహారరగా కని 
విస్తాయి. పొగమంచులేనిదినాల్లో 800 -మైళ్ళవరకూ ఉన్న వస్తువులు మనం చూడ 
వచ్చును, | 


291 


దొలవజ్తాన " సర్వస్వను 
జో రు 


ధ్యనికూ డా వగాలాదవూరం వినిపిస్తుంది, ర్ట్‌ మైళ్ళదూరంలో తిమింగిలాలు 
విశ్రాంతి తీసుకుంటూ ఉంచే న్పష్టంగా వినిపిస్తుంది. 7,8 మైళ్ల దారంనుండి మనిపి, 
శేకగాని, కుక్క_ అరువుగాని దగ్గరగా ఉన్నట్లు వినిపి స్తుంది. 


ఇ ఇం బ్య వాన ఆటీ జో 
ఖ౦డౌల్లు కల్లి యగు ముండం 


అంటార్కి టిక్భఖండం వి స్తీర్ణం 60 లతల చదరపుమైళ్ళు. యూర ఫుకంకు 
పెద్దది. ఎత్తులో అన్ని ఖండాలకూ గా ఉండి, మారు సాధారణంగా భూగోళ 
హారాలతో చదువుకొనే 5 ఖండాలలోనూ అఆసియాఖండం చాలా ఎత్తైనది. దీని 
ఎత్తు నగటున క,500 అడుగులు. కొని అంటార్కిటిక్‌ ఖండం ఎత్తు 6,700 అడుగులు, 
స్కాట్‌ ఒకసారి 150 మైళ్ళదూరం అక్కడ (పయాణంచేసి ఆ (పదేశం ఎత్తు 9 వేల 
అడుగులని తెలుసుకున్నాడు. 

9 రొనాల్డ్‌ ఎమం౦ండ్చకా, రాబర్హ్‌ ఫాల్క_కా స్కాట్‌ 

ఎమండ్ప౯ స్కా-టొల అంటార్కిటిక్‌ ప్రయాణం వారిద్దరికీ పందెం జరిగినట్టు 
జరిగింది. ఎమండ్స౯ా ఉత్తర్యధువానికి బయలు బేరి, పీయరీ అప్పటికే అక్కడికి చేరిన 
వార్తవిని చెనకకు న మిోరుచదివారు,తరవాత అతడు దక్ష ణధువానికి 
be ut వెళ్ళడానికి సంకల్పించాడు. అప్పటికే రాబ్బ్టూ 
ఫొల్య-క్‌ స్కాట్‌ బయలు చేరాడని అతనికి 
"తెలుసు, ఎమండ్చక్‌ తన సనంకల్బం స్కా_ట్‌కు 
తంతిద్యా రా తెలియజేశాడు, ఇద్దరూ తలొక 
దారి పట్టారు. స్యా-ట్‌ శా స్త్రపరిక్రోధన కూడా 
ఒక ఉధేశంగా సెట్టు కున్నాడు. ఎమండ్పక్‌కు ఆ 
ఉక్రైశంలేదు. దక్ష ఇధువం చేరడమే అతేని 
ఆశేయం. 

ఎమండ్పక తనడారి అంతా ముందే నిశ్చ 

యా” పై యం చేసు సుకున్నా డు. అనుభవంగల మనుష్యుల 
ప ట్‌ నహోాయం తీసుకున్నాడు, తిమింగిలాల అఖాతం 
దగ్గర తన క్యాంఫు నిర్మించుకున్నాడు, దానిని -వే న్ఫేల్పుటబే క్యాంపు అన్నారు, 





2292 


రొనాల్డ్‌ ఎమండ్చక్షా రాబర్స్‌ ఫాల)._.క౯ా సాా_ట్‌ 


ఎమండ్వుకా దక్షణ(్రువం చేరాడు 
1911 అక్టోబరు 19 వ తేదిని 5 గకు నహచరులనో ఎమండ్ప౯ చే ల్సుబే 
యం 
కె గంవునుండి దశ్సీణ ముఖంగా (థువానికి బయ ల్లై రాడు. ఫ2 కుక్క_లు ఆ మహా 


శ 


ఏరులనూ, వారి  సామానులనూ 


ఆ మంచు ఎడారుల్లో, మంచు పర్వ 

'తాలలో ఉత్సాహంగా లాగుతూ . 

ఉన్నాయి, అకోబరు నెల గడిచింది. 
౭ 


బళ్ళు ముందుకు సాగిపోతూఉన్నాయి. 


* 


నవంబరు నగం ముగిసింది, యాత 
ముందుకు సాగుతూనే ఉంది, దినానికి 



















అ లని కరు అరకు కోత గమన జో were 


20 మెళ్ల చొప్పున [పయాణం సాగు 
తుంది. డిసెంబరు వచ్చింది. సరిగా 
14వ తేదీనాడు దక్షి ఇ ధువంవచ్చింది. 
ఎమండ్స౯ గమ్యస్థానం చేరుకున్నాడు, ' 

ఈ రెండు నెలలూ (పయాణం 
' సులభంగా జరిగిందని అనుకోరాదు. ' 
దారిలో అనేక మంచు. తుఫానులు 
ముట్టడించాయి. వాగమంచులో ఒకరి 





జర్లు ళ్ళ 


క = దకీణ భువంలో ఎహముండ్సజా' . ' 


228 


చాలవిజాన సర్వస్వము 
హి 


మొగం ఒకరికి కనివించలేదు. ఒకచోట వారుపడ పాట్లకు మితిలేదు. ఆ స్థలానికి 
నరక.-ద్యారం అని చేగుపెట్టారు. పెద్ద పగుళ్ళలో చిక్కుకున్నారు. పర్వతాల 
(పక్కనుండి వారు (పయాణం చేస్తూవుంకు అవకూలి నమిీపంలో పడ్డాయి. 
వారిమోదనే గాని అవి కూలి ఉంపే మనకు వాళ్ళ వీరగాథ తెలిసే చేకాదు. 

వాతొవరణం స చ్చంగా ఉన్న ప్పుడు మాత్రం జూనుడు బళ్లు కుక్కలు 
చబాగాలాగేవి. గంటకు 6 మెళ్ళ వేగంతో అంత బరువు బళ్ళను అవి లాగగలిగాయి 
అం ఓ మోకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇంత (శ్రమపడ్డ కుక్క-లకు మానవుడు చేసిన 
బహుమాన మేమిటో తెలుసా * ఆకలివేసినప్పుడల్లా వాటిని చంపుకు తిని వేయడం. 
బయలుదేరినప్పుడు ఉండిన 5% కుక్క-లలో దశ్షి ణ(ధువం చేరేటప్పటికి మిగిలినవి 
18 మాత్రమే. 

డిసెంబరు 14 వ, లేప్‌ ఎమండ్చకా జీవితానికి కిరీటం సెటైనదినం, నాడు 
అతడు దక్సిణ,ధువంమోద నిలువఖడ్డాడు వాతావరణం నిర్మలంగా ఉంది, గాలి 
ఎక్కువగా లేదు. సూర్యుడు మందంగా (పకాళిసూ ఉన్నాడు. ఎమండ్సను తన 
నలుగురు నహచగులతో ఆవేశంశో పొంగిపోతూ ఉన్నాడు. వాళ్ళే కళ్ళల్లో ఆనందం 
నాట్యం చేస్తూ ఉన్నది. కుక్కలు కూడా దత్షీ ఇధువాన్ని పసికట్టినట్లు 1 క. 


“నూ జీవితం నఫలమెంది. నేను ధన్యుడనయాను. నా చిన్నతనంనుండి ఉత్తర 
(ధ్రువం చేరాలని కలలు కన్నాను. చివరకు దక్షిణ్యధువం చేరాను. నా ఆశ ఫలిం 
చింది. కాని ఎంత తలకిందులుగా ఫలించిందో చూడండి.” అన్నాడు ఎమండ్చక, 


దకీణ్యధ్రువంలో నార్వే పతాకం 
ఆ అయిదుగురు మిత్రులూ ఉత్సాహంతో కొగిలించుకున్నా రు. ఒకళ్ళ నొకళ్ళు 
అభినందించుకున్నా రు. నార్వే పతాకం దృఢంగా అక్క.డ (పతివ్మించారు. నిశ్చలంగా 
దానికి వందనం చేశారు, ఎమండ్చ౯ గంభీరమయిన కంఠంతో అన్నాడు. 
“వియపతాకవూా ! దశ్చిణృధువంలో నిన్ను స్థావిస్తూడన్నాను. ఈ మైదానం 
అంతటికీ *ోన_ప్తమ హోకళారాజు మైదానం” అని పేరు పెట్టుతున్నాను.” న ప్పమ 
హోకళా అప్పటి నా న్వేరాజు, 


వెంటనే. అక్కడ. డేర్యావేశారు.. భోజనం తయారైంది. నీలుమూంనం విందు 
గుడిబారు. కుక్క_ులకు ఆహారంగా పాపం ఒక కుక్కను చంవీవేశారు. 


224. 


(29) రొనాల్డ్‌ ఎమండ్పకా, రాబర్ట్‌ ఫాల్కకా స్కాట్‌ 


ప్‌ లై న చోట్టల్లా ఆ ఐదుగురూ "*'దశ్చిణధువం, 1911” అని (వాశారు, 
ఇదంతా చేసి నిదపోయారు. 
తరువాత ఆ|పచేశంలో పగిలీలనలు (పారంభించారు. తీలాఒక మరాలకు 
వెళ్లారు. డిసెంబరు 17వ తేదీవరకు ఈ పరిశీలనలు జరిగాయి, ఎన్నో ఫొటోలు 
తీశారు. ఒక చిన్న గుడారం నిర్మించారు. తిరుగు _పయాణంలో వదైనా అపాయం 
సంభవించవచ్చు నేమో ! ప్రపంచానికి ఈ వార్త చెప్పడానికి ఎవరూ మిగలక 
పోవచ్చు నేమో ! అందుచేత ఎవుండ్ప౯- ఈ వృత్తాంతం అంతా వివరంగా (వాసి 
ఒక ్నల్లటి సంచిలో వేశాడు, అందులో నార్వే చేశవు రాజుకు ఉత్తరాలు కూడా 
పెట్టాడు, కెపై పెక స్కాట్‌కుకూడా ఒక ఉత్తరం పెట్టాడు. తన తరవాత స్కాట్‌ 
తప్పకుండా అక్కడకు వసాడని అతనికి తెలుసు. స్యాటొకువాసిన ఊత్తరం ఇది; 
“నా పియమెన స్కాట్‌కు ___ 
మా తరువాత మిరే బహుశా మొట్ట మొదట ఇక్కడికి చేరి ఉంటారు. దయ 
చేసి ఇందులోని ఉ త్రరం న ప్రమ సోక౯ా రాజుకు పంవీించ కోరుతున్నాను. 
ఈ గుడారంలో మేము విడిచిపెట్టిన వస్తువులను వాడుకోగలిగిలే తప్పకుండా 
వాడుకొండి. మేము బైట పెట్టిన జారుడుబండి మికు ఉపయోగపడుతుంది. 
మోకు మా శుభాకాంక్షలు, మోరు పదిలంగా ఇల్లు చేరాలని మాకోరికో.” 
ఉత్తరంలో అయిదుగురూ నంతకం చేశారు. 
తిరిగి జనవరి 25 వ తేదీనాటికి ఎమండ్పనుజట్టు తమ క్యాంపు చేరుకుంది. 
1860 మైళ్ళ ప్రయాణం వారికి 99 దినాలు పట్టింది. 
చకిణ (ధ్రువంలో సట్‌ 
ఎమండ్పః౯ తిరుగు పయాణంలో 
క్యాంపుచేరకముం టే జనవరి 17 వ 
 లేదీనాడు స్కాట్‌ తన బృందంతో 
|దక్షిణ (ఛువం చేరుకున్నాడు, 
పందెంలో ఇతడువెనక పడ్డట్టయింది. 
నం! అక్కడే నాశ్వేపతాకం "పడే 
వ లలో త్న టప్పటికీ అతడి గుండె గుళేలు 
క ఏం స్కాట్‌ వెనకపడినా దశ్షిణ 
(ధువం చేరిన  గౌరవంలో 





స్కాట్‌ ను తీసుకువెళ్ళిన కీడలలో ఒకటి భాగ స్తు a నాడు, తనకు 


శి2ర్‌ 


ను. ఎమండ్స౯ (వాసిన ఉ త్తం 
క ఎ (నాసీన ఉ తరంకూడా చది 
. వాడు. దక్ష ఇధువం మొవట 
: చేరిన వొడు ఎమండ్చకా 

న్న | ఒప్పుకుంటూ ఒక కాగితం 
a . (వాసి ఆ సంచిలో జేశాడు. 
. ౫ ౨మండక౯ గుడారం పక్కనే 
wa జక లాను అంగ పతాకం ఎగుర 
ఎమండ్సకా గుడారం పక్కనే స్కాట్‌ ఆంగ్లపతాకం ఎగరవేశాడు "వేశాడు న్‌ 





స్వాట్‌బ్బృందానికి మంచు సమాథె 

కెస్టేలా స్కా_టొతో నలుగురు నవాచరులు ఉన్నారు; ఇవాన్సు, వల్పకా, 
ఓట్పు, బవర్చు, ఈ అయిదుగురకూ తిరుగు పయాణం దుర్భర మైపోయింది. మంచు 
తుఫానులు ఒకటి తరవాత ఒకటి వారిని ముట్టడించి ఊవివేశాయి, ఇవాన్సును మంచు 
నొక్కి. వేసింది. విల్చక్‌ కు కల్లు పోయాయి, ఓటు చలికి ఆగలేక పడిపోయాడు, 
స్కాట్‌ ఒక మంచుగోతిలో పడిపోయాడు. ఫిభ్రవరి 17 వ తేదీనాడు ఇవాన్ను 
చచ్చిపోయాడు. 
ఓట్పు నడవలేకవోతూ ఉన్నాడు. తన మూలంగా తక్కిన వాళ్ళకు కూడ 
చావు వస్తుందనుకున్నాడు. అందుచేత. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన 
ముగ్గురూ ఈ ఇద్దరు స్నేహితులను పోగొట్టుకొని ముందుకు నడిచారు, క్యాంపు 
11 మె ర గే ఉంది. అంతలో స సుడిగుండంగా వచ్చింది. విల్పక్‌ 
చచ్చిపోయాడు. మరికొంత సేపటికి బనర్పు కూడా మరణించాడు, 


క్ట. సస Wi 
4 


fi) స. un} Wy 


















౧ ల మం 


Mart fe 


ఇవాబ్బా. ఓట్పు | బవర్స్‌ డాక్ట రు విల*కా 





| [0 [; 


బంజారే జిట్రు 
స్కాట్‌ నిజంగా దురదృష్టవంతుడు, చివరకు తేన వీరగాథ ఇలా (వాశాొడు : 


“మేము బతికే ఉం కే (పతీ ఇంగ్లీషు హృదయం కరిగించగల నా మ్మితుల 
శ్రైర్యసాహసాల కథ నేను చెప్పిడండేవాణ్ణి. ఇప్పుడు మా కథ మా శవాలే 
చెపుతాయి” 

తరవాత స్కాట్‌కూడ మంచులో నమాధి అయిపోయాడు, ఈ విధంగా 
అయికుగురు ఆ మహాసాహాసులు ఆ మంచు గర్భంలో శాశ్వతంగా దీర్హని దపోయారు. 


ఎవుండ్సక్‌ దేశం చేరుకున్నాడు. కాఇఖ చివరకు అతనికీ మంచు నవమూాే 
దొరికింది. ఉ తీర ధ్రువానికి బయలుదేరిన జనరల్‌ మోబిల్‌ను వెదకడానికి పోయి 
అతడు తిరిగి రాలేదు. ఈ వీరులు మంచుకోనమే పుట్టి మంచులోనే నశించారు. 


Rh wert Tr TEE TTT క OPT, PTT TTR EE Toren wer pee 





గ 8 oe Ir అ టి + అల me ఇం ఇజం. పసరు 

{ ॥ న 0 0 జీ ore 

శ 1 ॥ వు ళ్‌ - అ 

/. 2 జ 2 జ గ గ an 

జ ee అ 

ల 1 శ్‌ vue 

or 

న 

గ న . a ‘ 

ల '" న్న ల్‌ : 

వై ॥ ట్ల wal వ ORD 

ళ్‌ ళా శ 

z 

H గా | స 

ళ్‌ ' న అ ఇ వ్‌ 
. జే సల 

క . ( 





గ ము క న గ 
నో క eo: శ్‌ 
nt | క్‌ ల y 
ధో స 1 2 ప్‌ ¥ Ws Fe 


ఇలాంటి ఓడలలోనే (ధువళోధకులు ఉత్తర దక్షిణధునాలకు వెళ్లారు 


బంజారే జటు 
శు 


1909లో బిట౯ అస్ట్రేలియా న్యూజిలాండు బెళాలు కలిసి అంటార్కిటిక్‌ 
ఖండ . పరికోధనకు సర్‌ డగ్గఫ్‌ మాసకొ ఆధిపత్యం క్రీంద ఒక జట్టును పంపించాయి, 
డాసిని బంజా రేజట్టు అంటారు. ఆ మూడు బే శాల పేర్ల మొదటి అక్షరాలతో ఈ'పేరు 


ణి? 


లౌ 


ల 


తయారై ది, ఒక పాతఓడలో ఈ జ 
గించిన ఓడ ఇది, దానిపేనుు 'డిన్క-_వరి, 


అక్టోబరు 19 వ బెదీని 
శివి బాలా |పాంతంనుండి డిన్మ_ 
వరీ బయలుచేరిండి. డిసెంబరు 
చెండవవారంలో సము(డ్రం గడ 
కట్టింది. మానక ఓడ వెనక్కూ 
తిప్పాడు. విమానంతీనుకొని ఆ 
ప దేశమంతాపరికించాడు, ఓడకు 
50.60 మైళ్ళ దూరంలో చేల 
కనిపించింది. 





ఈ య్యాతలో బంజానే 
జట్టు అనేక పరిశోధనలు చేసింది. 





విచా 
ళో 


న 


సర్యస 


ము 


a 
రి 


బైలు బేరింది. నెనుక కెప్పె౯ స్కా.ట్‌ ఉపయో 
3 





ean) 
ర్త 





బంజారే జిట్టు నాయకుడు : సర్‌ డగ్లస్‌ మాసజా 


225 


లీ4 గాలిగువ్మాటాలను పెకిపంవి అక్కడి 
వాతావరణం నోధించింది, ఈ గుమ్మ 
టాలు 55,200 అడుగులు మి. కి వెళ్ళాయి, 
అంటార్కిటిక్‌. వాతావర 
ణంలో ధూళికణాలు లేవని దీనివల్ల 
వ్య క్షమెంది. 1750 చోట్ల సము(దం 
లోతు కొొెలిబూరు. సెంబరు నెలలో 
అక్క_డ 75 గంటలు మతం సూర్యుడు 
(పకాశించినట్లు తెలుసుకున్నారు. 


ఖండం 


అంటార్కిటికా ఖండ (ప్రదక్షిణం 
బంజారేజుట్టు బయలుేరిన కాలం 
స్త ee 
ల్‌ ఒక నార్వేజయక్‌ శాత్రుషల 
జట్టు బయలుదేరింది. డానికి నాయకుడు 
రై నల్‌ లార్బ్స౯, వాళ్లు (పయాణం చేసిన 


(ధువవమిండలా లకు వీమానయా(త 


కీడసేరు 'నార్విజా”. ఇది 5 నెలల్లో 15 వేలమైళు [పయాణంచేసి అంటార్కిటిక్‌ 
ఖండం చుట్టూ” (ప్రదక్షిణంచేసింది. వనాడూ వ ఓడా (ప్రయాణంచేయని 7,600 
మైళ్లు (పయాణంచేసింది ఈ 'నార్విజా.” 


నార్వీజియక్‌ జట్టు అనేక పరిశోధనలు చేళింది వారు ఇన్ని వేల మ ళదూరమూ 
లు ౬ాంం 
గాలియొక్క_. గమనం పరిశీలించారు. గడ్డకట్టుకున్న సమ (ద్రంపొర ఏ దిక్కుగా, ఎంత 
వేగంతో _పయాణంచేస్తుందో పరికించారు. చానిలోని మార్పులు గమనించారు, 
ఎక్క-డక్క_డ తిమింగిలాలు ఉన్నాయో గుర్తించారు. రెండు కొ త్తబేశాలు కని పెట్టి 
వాటికి క్యీ౯ మాడ్‌ లాండు, (విన్సెన్‌ మార్ధాలాండు అని వేర్లు పెట్లాకు. 
ఛ్‌ మి, వ, 


(ధువమండలాలకు విమానయా(త్ర 
డా. అండీ 
(ధువమండలాలకు నము[దంమిాదా, మంచు ఎడారులలోనూ నంవత్పరాల 
పాటు (పయాణంచేసి అష్టక్రష్ణాలూ పడిన మహావీరుల గాధలు ఇంతవరకూ 
విన్నారు. ఇది విమానాల యుగం కదా ! జారుడు బళ్ళ మోద వెళ్ళవలసినఖర్మం 
ఏమి వచ్చిందని మోకు నంబేహూం కలిగి ఉంటుంది. 


వీమానాలమోద |ధునముండలాలు చేరడానికి కూడా అనేక ప్రయత్నాలు 
జరిగాయి. 1897 జూలె 11వ తేదీని డా. సాలముకా ఆన్స్‌ ఆండీ అనే ఒక 
స్వీడ౯ా శా శ్ర జ్లైడు ఒక పెద్ద 'బెలూ౯లో కూర్చొని (థువమండలానికి (పయాణం 
చేశాడు. ఆ గాలిగుమ్మటం ఉత్తర దిక్కుగా "తేలిపోయింది. తిరిగి చానిజాడ 
కనిపించలేదు. కిళి వళ్ళతరువాత ఆండిన్‌ శవం రస్యూకు ఉ_త్తరంగావున్న (ఫ్రాన్ట్‌ 
జోనఫ్‌లాండులో దొరికింది. మంచులో కప్పబడి ఉండటంవల్ల అతేనిదేహం కుళ్ళ లేదు. 
గాలిగుమ్మ టంలో పయాణం చేయటం ఒక వీచి ప్రయత్నం. ఆండ్రీ మొండి 
ధైర్యంతో పోయి మృత్యువువాత పడ్డాడు. 

వాన్టిర్‌ హెల్మ౯ా 

తరవాత 1909 వరకూ ఎవ్యరూ పాయుమార్లంగా |భువముండలాలకు 
బయలుదేరలేదు. 1909 లో వాల్టర్‌ పాలక అనే ఒక అమెరికకా వెైమానికుడు 
పయత్నించి విఫలు డై నాడు, 


929 


ఇంతలో ఎడ్బిరల్‌ పియరీ ఉ త్తర్మధువం చేరాడు. ఎమండ్సకా దక్షి ణః (భువం 
చేరాడు. దీని తరవాత వాయువిమానం బహుముఖాల అభివృద్ధి చెందింది. ఎక్కువ 
(పయాన శేకుండా వాయుమార్షం గా (ధువమండలాలు చేరే సౌలభ్యం లభించింది. 
అయినా భూమియొక్క. ఈ చెండు కొనలకు ఇంతవరకూ విమానంలో వెళ్ళగలిగింది 
ఒక్కటే. ఆ సాహసవంతుడు అడ్మిరల్‌ బర్డ్‌. 

ఎడ్మిరల్‌ బర్త 

1927 లో. ఎడ్మిరల్‌ బ్ట్‌ ముగ్గురు మిత్రులతో కలిసి వాయువిమానంలో 
అట్లాంటిక్‌ మహానమ్ముదానికి అడ్డంగా గంతు వేశాడు. . 

అట్లాంటి సావాసం కలవాడు బర్ట్‌. దక్షిణ భువానికి వాయువిమానంలో 
వెళ్ళడానికి అతడు సిద్ధపజ్ఞాడు, ఈ (పయాణం పెద్దఎత్తున సాగించాలని అతని ఆక, 





సీటీ ఆఫ్‌ న్యూయార్క్‌, ఎడ్మిరల్‌ బర్డ్‌ ను దక్షిణ్యధ్రువానికి తీసుకొని వెళ్ళిన ఓడ 


10 లక్షల డాలర్లు దానికి ఖ మైంది. 50 వేల జాలర్లు "కేవలం సెంటిఫిక్‌ పరికరాల 

కోనమే ఖర్చు పెట్టాడు; జారుడుబండు లాగడంకోనం మూడువందల ఎ సమో కు కలను 
య "అ 

కొన్నాడు, ఒక పాత నార్వే మంచుఓడ కొన్నాడు. డానికి *సిటీ ఆఫ్‌ నూయా.రు? 

టో ళా 


230 


(య సమండలాలకు ఒమానయా(త్ర 


అని ేరుపెట్టాడు, అది పాత'దైనా మంచి దిట్టమెంది. కశ అంగుళాల కకెతో అది 
తయారై ౦ది* నముదం గడ్ల్డకట్సినా అది నొక్కు కొనిపోదు. 

అయితే అది అంత చెద్దటీడ కాదు. $512 పౌన్ల బకువ్రుమ్మాతం మోయ 
గలదు. అంత పెద్ద యెత్తున "వేసిన (ధువ్వపయాణానికి ఆ చిన్నఓిడ ఏం నరిపోతుంది! 
అందుకోనం మరి శెండుఓడలు అధైకు తీసుకొన్నాడు, ఈ ఓడలు, మూడు వాయు 
విమానాలనూ, 7,500 గాలన్ల 'పెటోలును మోసుకు నెళ్లాయి; 

బర్డ్‌ త్రో భూగర్భ ళా శ్ర స్టాలూ, జంతు శా స్త్ర జ్ఞాలూ, వృత, కొ త్రై లా! 
నాయుళా వ్ర పాలూ ఉన్నారు. 28 ేడియోసెట్లూ, 22 శేడియో ప్రసార 
యం(కౌలటూ ఉన్నాయి, జనరేటర్లు అంశేు విద్యుచ్చ పుట్టించే యం తకా)లూ 
ఉన్నాయి... అనేక సంవత్సరాలకు నరివోమే ఆహారం, వసూ, డేరాలూ, 
శంకా ఎన్నో విధాల సావమూనులూ, పరిక రాలూ ఉన్నాయి. ఇంత పెద్ద సరంజాంతో 

లిటిల్‌ అమెరికా 

నరిగా 1928 డిసెంబర్‌ 25 వ తేదీనాడు ఈ బలగం అంతా అంటార్కిటిక్‌ 
ఖండానికి చుట్టూ గోడవలె ఉన్న (గోట్‌ ఐస్‌ బారియర్‌కు వచ్చి చేరింది. వెంటనే 
క్రీడలు లంగరు వేసి క్యాంవు చేయవలసిన (ప్రాంతం వెతకడం ప్రారంభించారు, 


A గో లా శ హా నాలా త ees 4 1 ఇ “a COROT] క 
+ నో CORO pin ల్ల ws 7 be Ga OE Te 
క | 7, 9! + ' గ్గ న్స్‌ , “4 ఖ్‌ ళ్‌ స్‌ ॥ Bir ॥ : జ జి | tard స్‌ 
న. + ; . | ల పయ ॥ న క 
జ + న ' OR స న 
ం i ఖు 2 . . ॥ '™** 
శ | ల క్‌ , |; క్ష్‌ + ' కా ¢ థ్‌ pe i షు . ల ష్‌ wi శ 
3 yt క్ష క్‌ క ళా 





ey GE Mh? SPC PP LENS 





On “ల . Aide 
న బ్‌... 1 ల పిట్స్‌ fu 
OER a yt స! 
Ly ఇ" WIRE a Fa గ DN ఆలు we హక పనన భల నో shar po 
meio " + స i 
Pele ep $y a ళం? టి లం ah Ay శ్లో a సహ బ్ర 
వ నీ నీకి ' ఖ్‌ ఖం 27 క్స్‌ త 8 ల . స | ల్‌ ఇ క 0 


శా 










బాలవిజ్ఞాన సర్వస్వము 


తిమింగిలాల అఖాతం దగ్గర డిగాలని నిశ్చయం ఐంది, ఒక సంవత్సరం పాటు మకాం 
'వేయవలసి ఉంటుంది. అందుచేత కేవలం ఒడ్డుమాదకాకుండా బాగా లోపల క్యాంపు 
వేయడం మంచిది. ఎందుకంకే అప్పుడప్పుడు సద్గపెద మంచుగడలు విరిగి నమ్ముదం 
ఉట దు Co 
లోకి తేలిపోతాయి. ఆలాంటి ఇబ్బంది కలగకుండా ఓడ ఆగిన చోటినుండి 7 మైళ్లు 
నేల.వెపు వోయి క్యాంపు వేశారు, అ "స్తే యశ మేరా ఒకబాట తయారుచేశారు. 
డానికి ఇరుపక్కలా వరనగా ఎరజండాలు పాతారు, తెల్లటి మంచు మైదానంలో 
ఎ్యరరంగు న్పష్టంగా కనివీసుంది. 
ర్తి — 


ఓడల్లోని సామాను అక్కడికి చేర్చడానికి ఒక నెల పట్టింది. 550 టన్నుల 
సామానుఅదంతాను. [కమంగా ఆ (పాంతం చుట్టూ ఒక్‌ (గామం తయారైంది. డానికి 
“లిటిల్‌ అమెరికా అని పేరు పెట్టారు. కుటీరాలన్నీ ఎలెక్టి)క్‌ దీపాలతో మెరిసిపోతూ 
ఉన్నాయి. (పతి కుటీరం వెచ్చగా ఉండడానికి కానలసిన వర్పాట్లు చేశారు. వేల 
కొలది మైళ్ల దూరంనుండి శేడియోలు, నాగరిక (పపంచంనుండి సంగీతం వార్తలూ 
వినోజాలు తెస్తూనే ఉన్నాయి. (పతిదినం ఎన్నో సార్లు నాగరిక (పపంచంతో 
మాటలు జరుగుతూనే ఉన్నాయి. 

తిమింగలాలతో పోట్లాట 

వెనుకటి యాత్రికులు పడిన కష్టాలు బక్ష్‌కూ, అతనితోడి వారికీలేవు. అంత 
మత్రంచేత వారి సాహసం సామాన్యమైనదని అనుకోరాదు. వాళ్లు చూపిన ధైర్యం, 
చేసిన సాహసాలూ పూర్తిగా (వాయాలంటే కొన్ని నంవుటా లవుతాయి, ఓనారి 
బర్డ్‌ నలుగురు సవాచరులతో కలిసి చిన్న మోటారుబోటులో ఓడలకు సురక్షితంగా 
లంగరు వేయడానికి అనువై నతావు ఎక్క డై నాఉందాఅని వెతకడానికి బయలుదేరాడు, 


ఆ _పాంతంలో తిమింగిలాలు గుంపులు గుంపులుగా ఉన్నట్లు తేలుసు. కొంత 
దూరం "ెశ్లేటప్పటికి ఒక పెద్ద తిమింగలం కనిపించింది. డానికి దగ్గరగానే మరో 
తిమింగిలం నిళ్ళు పైకిచిమ్ముతూ ఉంది. మరోవైవు బ్రహ్మాండమైన నోరు తెరచింది, 
ఎందుకో * ఈ మూడు లిమింగిలాలూ అల్లరి జాతికి చెందినవి, అక్కడ ఇంకా 
ఇలాంటివి ఎన్ని ఉన్నాయో 


బర్డ్‌ అనుచరులు తడబడ్లారు. వారిగుంజెలు కొట్టుకొన్నాయి. ఈతిమింగిలాల 
మధ్యనుండి లై బై టకుపడ్డం ఎలా ఖో బర్‌ ర్‌ మాతం ధైర్యంగా నిలబడ్లాడు, తన శక గుం డ 
రివాల్వర్‌ దృఢంగా పట్టుకొన్నాడు. 


2992 


(80) (ధువమండలాలకపు విమానయా త 


మూాటారుబోటు మెల్లగా ఒడ్డుకు పట్టారు, ఒడ్లు వెంబడినే బోటు నడునూ 
ఉంది* తిమింగిలాలు పసిగట్టాయి, అమితమైన వేగంతో బోటు వెంటపడ్తాయి? 
మోాటారుబోటు ఒక్క ఊపఫ్రున ఒడ్లు చేరింది: బర్డ్‌ అనుచరుల త్రో ఒడ్డుకు దుమికాడు. 
తుపాశీగుతిడ్రన రం కురిపించాడు. దానితో రెండు తిమింగిలాలు చచ్చాయి. 


అంటార్కి_ట్‌క్‌ పరుల సావాసాని కిదొక తార్కాణము, 


టె డా 
మచేరిబర్‌ లాండ్‌ 


26౫ 


బర్డ్‌ అక్క డినుండి వాయువిమానంమిాద అంటా బ్రిక్‌ ఖండం న శే (పారం 
భించాడు. అతనివా శ్రీవారు 40 చేల చదరపుమైళ్ల మేర చేశం మ్యాపులు వేశారు. 
వందలకొద్ది ఫోటో(గాఫులు తీశారు. ఆ (ప బేశం అంతటికీ బర్డ్‌ తన భార్య ౫ పేర “మేరీ 
బక్ష్‌లాండ్‌” అని "వేరు పెట్టాడు. 


అంటార్కిటిక్‌: నముదం ఛాలా భాగం సశ్చే జరిగింది, 


ఫీ ఎవరి నెలః అక్క.డచలికాలం _పారంభమాతుంది. నముదం అంతా 
గడ్డకట్టుకుపోతుంది. అందుకని తన మూడుహీ లనూ వెనకకు పంవీవేశాడు, మార్చినెల 
(పారంభంతో సూర్యుడు అ_స్తమించాడు. అంతా చీక శే. మంచు కురవడం (ప్రారంభ 
మెంది. క్రింద క్యాంపుఅం తా మంచుతో పూడిపోయింది. 4 నెలల వరకూ అంతరాయం 
చేని చీకటి. భయంకర మెన తుపానులు, భరింప శక్యం కాని చలి, 


కాని ఎడ్మిరల్‌ బర్డ్‌ క్యాంపు వెచ్చగా, హాయిగా ఉంది. కావలసినంత. 
ఆహారం, ఆటలూ, పాటలూ వినోదంగా ఉన్నాయి. . అయితే ఆ నాట్లునెలలూ 
ఎవరూ బెటకురాలేదు. కాని వా ళకాలమంతొ ఆటపాటలతో వ్వరవుచాారనుకో. 
ప 0౧ థల 
రాదు, వాతావరణానికి సంబంధించిన అనేక పరిశోధనలు జరుపుతునే ఉన్నారు. 
(పతిశాశ్ర్రజ్ఞుడూ తనతన శాస్త్రానికి సంబంధించిన పరిశీలనా ల 
చేస్తూనే ఉన్నారు, 


. చివరకు ఆగష్టు 24వ "తేదీనాడు సూర్యుడు “ఉదయించాడు, అయినా చలి 
మొతం అపరిమితంగా నే ఉంది. ఇంక ఎక్కువకాలం ఆగితే లాభంలేదని. బర్గ్‌ దశ్చిణ ' 
(ధువాసికి బయలు దేరాడు, క 


233 


వాలవిజ్హాన సర్వస్వము 


శ్‌ ఒక్‌ ట్‌ 


వన్‌ జా త్వా యు. క్‌ 
చరయ నా గలా Td 


3€yy 


ఒక వాయువివూనం సిద్ధపరచారు, దానిపేగ “షాయడ్‌ బెనెటో. అది 
బర్‌ (పాణమితునిపేకు. బక్‌ వోకలిసి దక్షిణ ధువానికి వెళ్ళడానికి పాయడ్‌ బెనెట్‌కు 
Go Co ౧౧ ౧౧ 
ఎంతో ఆన కిఉండేది. కాని అతనికి అకాలమరణం సంభవించింది. అతని జ్ఞాపకార్థం 
ఈ విమానానికి ఆ వెళు పెట్టాడు బర్ట్‌ 


లిటిల్‌ అమెరికా క్యాంపుకు దశకి ఇధుసం ఇంకా 792 మైళ్లు ఉంది. క్యాంపు 
నుండి [ధువానికి మధ్య బ్లా వురిఓక క్యాంపు నిర్మించాడు. ఆ కొ త్త క్యాంపులో ల్‌ 0 
పౌండ్ల ఆహోరపదార్ధాఃూ, షెటోలూ, నూనె, మొదలైనవి నిలవచేశారు. చారిలో 
వదైనా (పమాదంవ స్తే ఆ క్యాంపు చేరవచ్చునని వారిడావా, 


ఈ విధంగా అన్నియత్నాలూ జూ(గ_త్తగాచేసుకొని నవంబరు 28వ తేదీనాడు 
బి నెట్‌లో బయళ్రేరాడు బర్డ్‌. దారిలో ఒక పెద్ద పర్యతం అడ్డువచ్చింది. విమానం 
ఈ పర్వతం దాటగలుగుతుండా లేదా అని అనుమానం కలిగింది. విమానం 
ముందుకు సాగుతూవుంది, కాని మదికి వెళ్ళటంలేదు. దానికి శ_క్తిడన్నంత వరకూ 
పెకి వెళ్ళింది, ఇంశా మోదికి వెళ్లాలం కే అందులోని బరువు తగ్గించాలి. అదిత స్ప వేలే 
ఉపాయం లేదు, వెంటనే బరువు తగ్గించకపో లే _ప్రమాదంతప్పదు. 


అందుకు వంచెయ్యాలి ! ఆహారం క్రిందికి పాచేయాలి. లేదా సెటో లైనా 
పారేయాలి. ఇవి రెండూకాకపోతే సైంటిఫిక్‌ పరికరాలు ఉన్నాయి. వాటినన్నా 
పారే మాలి, పెట్రోలు పారే స్తే వెనుకకు తిరిగి వెళ్ళడం ఎలాగు? పరికరాలు 
పారేస్తే వచ్చిన ప్రయోజనం చెడదా!? ఆహారం పారేస్తే పస్తుపడి ఉండాలి! 
ఏమిటి మార్లం ! అయినా పరవా లేదన్నారు పస్తు ఉండడానికే నిశ్చయించారు, 
ఒక బస్తా ఆహారం కిందికి పారేశారు. విమానం సెకి లేచింది. కాని లేవవలసినంత 
నైకి చేవలేదు. మరొక బా దొరింఛారు. ఈ నిధంగా 800 పౌన్ల ఆహారం కిందికి 
పారేశారు. 


విమానం మైకి లేచి ప్రచండమైన వేగంశో ముందుకు సాగింది. పర్యతపం క్రి 
సమీపించింది. ఇంకా 500 అడుగులు పైకి వృల్లితేనేకోని చాటగలిగోటు లేదు. 
అప్పూడు పెట్రోలు డబ్బాలు క్రిందికి పడ వేయవలసివచ్చింది. ఇంతలో ఆ పర్య తశిఖ 


2894 


గ్రువమందలాలకు విమానయా|త్ర 


రాల మధ్య ఒక్‌ లోయ కనిపించింది. "రెండు వైవులా ఎ క్రేన పక్యతశిఖరాలు. ఆ 
రెండు పర్వతాల మధ్య విమానం రాజగీవినో సాగుతూ ఉన్నది, 

ఒకటి రెండు నిమిపషోూలలో పర్యతశఖ రాలు అంత మైనాయి, విమానం 
ఫొండలమిదుగా సాగిపోతూ ఉన్నది. ఆ మహాపీరుల ఆనందానికి అంతం లేదు, 
ఒక గొప్ప గండం గడిచింది, 

పాయడ్‌ బెనెట్‌లో మెక కి౯లే ఫొటొ గాఫులు తీసుకున్నాడు, (ప్రతిమైలూ 
ఫొటోలు తీశాడు. అంతేకాదు. వ యే శాస్త్రానికి సంబంధించిన శా న్ర్రజ్ఞాడు 
ఆ యా శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేస్తునే ఉన్నాడు. విమానం ముందుకు 
సాగుతూ నే ఉంది. 

బర్డ్‌ “లిటిల్‌ అమెరికా కు వైర్లెస్‌ పంపాడు, “దక్రిణధ్రునం చేరాము. 
స్వే చేస్తున్నాము” అని. 

దక్షిణ ధ్రువంలో మిత్రుడి నమాధిరాయి 

(ధువంచేరి బర్డ్‌ భిమానంనుంచి అమెరికా పతాకం [కిందికి దించాడు, 
అందరూ దానికి వందనం చేశారు, ఫ్లాయడ్‌ బెనెట్‌ గోరీనుండి ఒక రాతిముక్క 
బర్డ్‌ తననెంట తెచ్చాడు, అద 
యినా దక్షిణ (భువంలో ఏడి 
చికే రాలేకపోయిన తన 
మిత్రుడి ఆత్మకు శాంతికీలుగు 
తుందని బర్డ్‌ ఆశ. అమురికకా 
పతాకంతో ఆ రాయి కూడా 
కిందికి దిగింది. బెనెట్‌ ఆం 
యుడు కావడంచేత అతని 
స ఖతి చివ్నాంగా బర్‌ యూని 


|. 


Eel 
hl pi", 
{ 
Wel 


bi 
1 (క 
1 | 

\ 
( 


[| 


న 
4 


గ (ఖీ iY 

శ స 
|| సీ 
షస : స [ 
MR 


న శీ 1 

శీ ||. 

[1 
శే 


గ 

॥ || బే 
Ye 
స. 

r (1, \ i 
b kg WY | 


[1 + 
తటి 


క్‌ శ ల్‌ 
. లే 
1 క 

| 

(4 ల్లో 
thy Eg 
, a 
రా 


hy 
Uk 


Met 


ఇష MOD 
గ TN 


యళ జాక్‌ పతాకాన్ని తన 
“ ,విమానంపై ఎగుర చేశఇాడదు, 
'స్నే హాం అంటు అలా ఉండాలి. 
ఎడ్మిరల్‌ బర్ట్‌ మహావీరుడే 


idan 
న NN (| 


జ్‌ 


[గ 
5 





కాకుండా వాదయంకల మహాపురుషుడు కూడా, 


2రర్‌ 


ఈ విధంగా దక్ష ఇ(ధువం చేరి ఎడ్మిరల్‌ బర్‌ తన విమానం వెసక్కు 
మళ్ళంచాడు. అపరిమిత మొన వేగంతో (పయాణం చేసి అది వేవుంగా లిటిల్‌ 
అమెరికాకు చేరింది. మొత్తం ప్రమాణం 15 గంటల 51 నిమిషాలు పట్టింది. 


తరవాత ఎలాంటి _ప్రాణనష్టమూ లేకుండా బక్హ్‌ తన పరివారంతో స్వ బెశం 
చేరుకున్నాడు. 


జలాంతర్గామిలో (ధువమండల యాై 


(థువపాంకాలకు ve వెళ్లి డంవల్ల కలిగిన కస్టాలు మోకు తేలుసు, 
చలికాలం వచే సరికి నము(దం పేరుకు పోతుంది. నేలు మంచులో చిక్కుకు 
పోతాయి ; త. ఇటూ కదలలేవు, ఒకొ-క్క_ప్ఫుడు మంచువాటిని నొ క్కే_స్తుంది. 
ఎడ్మిరల్‌ సీయరీ చలి'కాలం వచ్చేటప్పటికి తన ఓడలను వెనక్కి_పంసేశాడు. అక్కడి 
సముుదం మంచుకు ఎన్ని ఓడలు బలి ఐపోయా యో ! 


అందుకోనం జలాఎత ర్రాముల్లో! (ధభువనము._డాలకు వెళ్లడం సులభమని ఒక 
సాహాసి జహింవాడు, సము(ద్రం చేరుకొన్న ప్పుడు మంచు సముద్రం అట్టడుగువర కూ 
ఉండదు. సెభాగమే పేకుకొంటుంది. డానికింద నీళ్ళు తీ. ఆ విధంగా 
నము[దం చేరు కొ న్న ప్వూడు 
జలోంత రాములుణం కే నెంటశే 
సముద్రం పొర క్రిందికి పోవచ్చు. 
నముదం అంతా ఒక్క_సారి 
'పేళుకోదు, కాబట్టి పేరుకొన్న 
భాగం oa మంచుపొర కింద' 
(ప్రయాణం చేసి, ేరుకొనని 
భాగంలో వెకి రావచ్చును. ఇది 
నర్‌ హూూబర్‌ ఏల్‌ కిన్సుమతం. 


- విల్‌కిన్చు సిద్దాంతం (పతి 
పాదించడంతో ఆగక, వెంటనే 
ఒక పాతేజలాంతేర్లామి బోటు 
కొన్నాడు. | జ్‌ కొొది 

ది 
మార్చులుచేసి 'నాటిలిస్‌” అని 
పరా పెట్టాడు, 1981 లో 





సర్‌ హ్మూ బర్డ్‌ విల్కిన్స్‌ 


236 


బర్‌ రండవ ఆంటార్కిటీకు యాన 
0 


దానిలో కూర్చొని ఆర్కిటిక్‌ నర్మిల్‌కు అడ్డంగా (ప్రయాణం చేళాడు, ఉనికి 
మూడువా రాలుపట్టింది. అందు విల్‌కీన్సు చూపిన సావాసం వ ర్రనాతీతం, 


ఆగస్టు 18 వ తేదీనాడు “నాటిలినొలో కరార్చొని స్పిట్ట్‌ బర్ద౯ నేవునుండి 
అతడు బయలు చేరాడు. గ డ్డకట్టుపొనిఉన్న సముద్రగర్భం చీల్చుకుంటూ “నాటిలిన్‌ ” 
(పయోణం చేసింది, ఈ (పయాణంలో 10 చోట్ల విల్‌ కిన్పు నమ్ముదగర్భం పరికీంచాడుం 


బర్డ్‌ రెండవ అంటార్కిటికు యాత 
1984 జనవరి నెలలో ఎడ్జిరల్‌ బర్డ్‌ తేన లిటిల్‌ అమెరికాకు మళ్లా బయ్రైరాడు, 
అతని మొదటియా[త ముగిసి అప్పటికి నాలుగువళ్లు అయింది. చెండు ఓడలూ, 
70 మంది సవాచరులూ, కుక్కలూ, జారుడుబషా, విమానాలూ, సినిమాయం[తం, 
ఫున్తకాలూ, అఆవ్రలూ ఇంకా ఎన్నో వస్తువులూ, నంవత్పరాలత రబడి నరిపోయే 
ఆహారం తీసుకు వెళ్లాడు, లిటిల్‌ అమెరికా చేశేటప్పటికి అక్కడి క్యాంపు అంతా 
మంచులో కప్పడిపోయి ఉంది, 


మళ్ళీ లిటిల్‌ అఆసురికా 


5% అడుగులు నేల తవ్వితే ఒక ఇంటికప్పు కనిపించింది, అ'చే వారి లిటిల్‌ 
అమెరికా. ఒకడు రంధం చేసుకు లోపల (పవేశించాడు, తరవాత బఒకరితరవాత 
ఒకరు ఆ రంధంలోంచి లోపలకు దుమికారు. నాలుగే శ్రశ్రిందట వాళ్లు విడిచిపెట్టి 
వెళ్లిన వ స్తువులస్నీ ఎప్పటివలెనే ఉన్నాయి: 


క్యాంపు పెనుండి మంచు అంతా తొలగించారు. లిటిల్‌ అమెరికా మ్‌ 
తయారైంది, వెనుకటికంకు విశాలంగా, ఎక్కవ సౌకర్యవంతంగా ఉండేటట్టు ఈ 
సారి తయారు చే శారు, ఎలెక్తి)క్‌ దీపాలూ, ఒక "రేడియో స్టేష౯ా, ఉక్కు_శకటాలూ, 
విమానాలూ*, కుక్కల జట్టులూం-- ఆ సరంజాముకు అంతులేదు, ఒక ఆసుప,త్రిక టారు, 
ఒక వాతావరణ సేవక్‌ నిర్మించారు, మూడువేల పుస్తకాల (గ్రంథాలయం, ఒక 
యేన్సుహోలూ? పెట్టారు, ఒక పెద్ద సినిమాహాలు కట్టారు. చివరకు కాలవ్నేపంకోసం 
విల్లులనుకూడా తీసుకు వెళ్ళారు. కుక్క_లకోసం ఒక కుక్క_.లశాలకూడా వర్పరిచారు, 
అమెరికా ధనంతో సాధ్యంకాని "దేముంది! ఈ “క్యాంపు అంతా ఓడ ఆకారంగా 
నిర్మించారు. . 


437 


నాద ఇజం అ 
బాలవిజ్ఞాన సర్వస్వము 


బర ఏకాంతవానం 


A) 


దక్టీణ ధ్రూవాపికి 400 మైళ్ళ దూరంలో కీ౯ామాడ్‌ పర తాలున్నాయి. 
వాటిపై ఒక వా తాొనరణపరికీలనొలయం కట్టడానికి పూనుకున్నాడు ఎడ్మిగల్‌ 
బర్త్‌, మొతానికి అది కొనసాగలేదు. లిటిల్‌ అమెరికాకు 128 మైళ్ళదూరంలో 
పరిశీలనాలయం తయారైంది. మార్చి నెలాఖరుకు పనంతా పూర్తి అయింది. 
చలికాలం అుతా అందులో గడపడానికి బర్ట్‌ నిశ్చయించాడు. అది తక్కువ 
సావానంతో కూడిన ఫసికాదు. జీవన్మరణ సమస్యవంటేది. బర్ట్‌ ఒంటరిగానే 
అక్కడ ఉండి పరిశీలనలు చేయడానికి నిశ్చయించాడు. 


“ను ఎన్యరిసీ నహాయంగా తీసుకోక పోవడానికి కారణం: అక్క_డ 
గడపవలసిన ఏడు మాసాలలో నాలుగు మాసాలు చీకటి ఉంటుంది; ఘోరమైన 
ఆ కటికి చేశంలో అంతకాలం గడపడానికి ఎవ్వరు ఇష్టపడతారు ౪ 

అని బర్డ్‌ (వాసుకొన్నాడు, 


ఆ పరిశీలనాలయం 1కి అడుగుల పొడవూ, 9 అడుగుల వెడల్పూ, 4 అడు 
గుల ఎత్తూ కల చిన్నగది. అదొక పెద్ద పెకళ్టు అనుకోవచ్చు. 4 అంగుళాల దళసరి 
గోడలు, అయితే చలి లోపల్యపవేశించకుండా కట్టుదిట్టం చేశారు. అందులో 
ఒకబల్లా, ఒకమంచం, వాతవరణశాస్తాానికి సంబంధించిన పరికరాలూ, ఒక మర 
పొయ్యి, నరిపోయినంత ఆహారం, బొగ్గు ఉన్నాయి. అందులో బర్డ్‌ ఏ కాంత వానం 
(పారంభించాడు, 

అయితే [కముంగా ఆ కుటీరం నరక_ప్రాయం ఐపోయింది. తలుపు బిరచిగిసి 
పోయింది. నరిగా మూసుకుపోదు, విపరీతమైన మంచుగాలి శై. (య్యిమని లోపలకు 
తోసుకువ స్తుంది, అయినా బర్డ్‌ తన పని సాగించడం మానలేదు. అనేక రకాల 
పరిశోధనలు చేస్తూ నే ఉన్నాడు. తనపరిశీలన రేడియో ద్యారా 'లిటిల్‌ అమెరికా”కు 
పంపుతూ నే ఉన్నాడు. వారానికి మూడుసార్లు లిటిల్‌ అమెరికాలో ఉన్న తన జట్టు 
విశేషాలు తెలుసుళొంటూ నే ఉన్నాడు. 


ఈ విధంగా సాల్లు నెలలు పూర్తి అ మేటస్పటికి బర్ట్‌ ఆరోగ్యం చెడిపోయింది. 
నడవడంకూడా కష్టమైపోయింది. భోజనం తయారు చేసుకో లేక పోతున్నాడు. తన 
పార్టీకి ఈ విషయం తెలియదు, తన అనారోగ్యం పెద్ద చెప్పుకోవలసిన విషయంగా 


238 


బర్డ్‌ రెండవ అంటార్కిటికు యాత్ర 


అతనికి తోచలేదు. ఆ చలికాలం చీకటిలో తన నహాయంకోనం వాళు రశావేరని 
బర్డ్‌ మాట్లాడకుండా ఊరుకున్నా డు. చలికాలం పోయిన తరువాత తెలియచేయ 
వచ్చు ననుకున్నాడు, 


జూలైలో అతని శేడియోసెటు చెడిపోయింది. 6 వ తేదీనాడు అతడు 
దు 
లిటిల్‌ అమెరికాతో ఫొద్దిగామ్మాతం మాట్లాడి పడిపోయాడు. 


20 వ తేదీనాడు అతని సహాయార్థం కొందరు “లిటిల్‌ అమెరికా”నుండి బయలు 
చరారు. ఇంకా చీకటి పోలేదు. ఆ చీకటిలో సున్నకు 70° డిగీల క్రింద ఉన్న 
భయంకర మెన చలిలో వాళ్ళు బయలుదేరాను. కాని నగం దూరం దాటి వెళ్ళలేక 
పోయారు, వెనక్కితిరిగి పోవలసివచ్చింది. 


ఆగస్టు 4 వ తేదీనాడు మరికొందరు బయలు చేరారు. అప్పటిక బల్ల్‌ పడిఫోయి 
నెల కావస్తున్నది. ఇంకా చీకటి పోలేదు. చలి అదేవిధంగా ఉన్నది. పాతికమైళ్ళు 
దాటి వాళ్ళూ ముందుకు సాగ లేకపోయారు, వెనక్కు తిరిగి వచ్చేశారు, 


పాపం బర్డ్‌ గతి వమైందీ ఎవరికీ తెలియరాలేదు. ఆగస్టు ఎనిమిదవ తేదీనాడు 
ప్రాణాలు తెగించి మరికొంతమంది బయల్లేరారు. ఎలా? తేనేమి 12 వ లేదీనాటికి 
బర్డ్‌ పడిఉన్న ఆ కుటీరం చేరారు. బర్ట్‌ (పాణమ్మాతావ శేషంగా ఉన్నాడు. అతన్ని 
విమానంతో భఛభదంగా లిటిల్‌ అమెెకాకు తీసుకువచ్చారు. వారు ఈ విధంగా తము 
నాయకుడి (పాణం రక్షించారు. 


బర్ట్‌ ఈ రెండవ యా(తేలోని తన అనుభవాలు (ప్రకటించాడు, అతడు శకి 
లక్షల చదరపు మైళ్ళ ప్రదేశాన్ని నర్వేచేశాడు. 160 వేల చదరవుమైళ్ళ సము, దాన్ని 
పరిశోధించాడు, చూశారా! బర్డ్‌ ఎంతే సాహనంతో, పరత్యంతా మన భూమికి 
సంబంధించిన విజ్ఞానంకోనం పాటుపడి మనకు ఎంత మహోపకారం వేళాడో |! 


బర్స్‌తో ఛ్రాక్‌ బరన్‌ అని ఒక శా శ్రజ్ఞుడు ఉండేవాడు, అతని పరిశోధనల 
వల్ల కక్‌ మాడ్‌ పర్వ తాల్లో బొగ్గుగనులు దొరికాయి, దీని అర్థం ఏమిటి ? 
ఆ(పాంతంలో ఒకప్పుడు దట్టమెన అరణ్యాలు ఉంజేవన్నమాట. సృష్టి పరిణామ 
మెంత చిత్రం! 


239 





మహాసముద్రంలో ఒక నదీ ప్రవాహం 


అట్లాంటిక్‌ మహాసముద్రంలో ప్రవహిస్తున్న గల్ఫ్‌స్టీ)మ్‌ సరిహద్దులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి 


ఒక్రప్పుడు మనభూమిపె సముదాలే లేవు, (పారంభంలో మనభూమి చాల 
వేడిగా ఉండేదని మోకు తెలుసు. [క్రమంగా భూమి చల్ల ఒడింది భూమి వేడిగా 
ఉన్నప్పుడు దానిపై పదార్థం అంతా ఉడుకుతూ ఉండేది. తేలికగా ఉన్న పదార్థం 
పెకి తేలిపోయి చేల వ వర్పడింది. పదార్థం బరువుగా ఉన్నచోట అది [కిందికి దిగబడి 
బ్రహ్మాండమైన గోతులేర్చడ్డా యి, పల్లాలలో నీరుచేరి అవే మన సముుడా 
లయ్యేయి, 


అ౦తానీరే 
“ఆదిలో అంతా సర, క్రమంగా భూమి ఏర్పడింది” అన్నారు మన 
(పాచీనులు, భూభాగం కంశు సము దం పెద్దదిగా ఉండడంవల్ల వారికీ అనుమానం 
తోచి ఉంటుంది. కొన్ని పురాణాలు భగవంతుడి నివానం ౦ సముద్రంగా భావించాయి, 
భగవంతుడికి నారాయణుడు అన్న పేరు దీనినిబ క్లే వచ్చింది. ఖశ్రీ శహడా పుట్టిల్లు 
నముద్రమే. 


240 


(81) సముడాలు 


దేవతలూ రాక్షసులూ కలిసి నముదం ముధించగా వుట్రిన వస్తువులలో 
కామభేనువూ, కల్బవృతుం కూడా ఉన్నాయి. జంతువులూ, చెట్లూ నమ్ముదంనుంచే 
ఫుక్తుయని దాని అంతరార్థం అయి ఉంటుంది. 

అదేవిధంగా విష్ణువు ఆదిఅవతారాల్లో మత్స్య, కరా రావ తారాలు. రెండూ 
సము,డానికి నంబంధించిన వే. 

సగరచ(కవర్తి కథ 

సము[(ద్రాలు వర్చడినవిధం పురాణాల్లో ఒక చక్క-నికథ ఉన్నది. ఒక ప్పుడు 
ఛరతవర్హాన్ని వకచ్చత్రంగా నగరుడనే చృకవ ర్హి పరిపాలిస్తూ ఉండేవాడు, నూరు 
అశ్వ మేధయాగాలు చేస్తే ఇంద్రపదవి వస్తుందనిక దా అంటారు. ఆయన 99 అశ్వ మేధ 
యాగాలు చేశాడు. నూరవదికూడా ప్రారంభించి గుక్లాన్న (ప్రపంచం మోడికి 
విడిచిపెట్టాడు. ఇందుడికి భయం'వేకిండి. తనపదవి పోతుందంకేే ఎవరి కైనా భయమే 
కదా! నిలబడి యుద్దంచేయ లేడు. సగరుడు సామాన్యుడా ! అందుకోసం ఇంద్రుడు 
గుక్రాన్ని అపహరించి పాతాళలోకంలో తపస్సుచేసుకొంటూ ఉన్న ఒక బువీ. 
శ్వరుని వెనకాల కట్టాడు. 

సగర చక్రవర్తికి నూర్లురు కొడుకులు, గుజ్జంకోనం వాళ్ళు (ప్రపంచమంతా 
గాలించారు. పాతాళలోకంలో ఉంటుందేమో అని అక్కడికి దారి త్రవ్యారు. 
బుపీశ్వరుడి వెనకాల కట్టిఉన్న గుజ్జం దొరికింది. “అమ్మా! దొంగ పీజే మన గుళ్లాన్ని 
ఎత్తుకు వచ్చాడు” అని న పాపమూ ఎరుగని ఆ బువీని కొట్టారు. బుషీకి కోపం 
వచ్చి కళ్ళువి ప్పేనరికి అతని [కోఢాగ్నికి భగ్గునమండి అందరు భన్మమైపోయారు. 
వాళ్ళు పాతాళానికి (తవ్విన దారు లే-గోతు లే-సముదాలయ్యాయి. అందుచేత నే 
సమ్ముడాలకు సాగ రాలని ఛరు 


కథ తమాషాగా లేదూ?! నముదాల ఈ లోతులు భూమి పె ఎలావర్చడి 
ఉంటాయని (పశ్నవచ్చి ఉంటుంది, దానికి జవాబుగా ఈ చక్కని కథ అల్లారు మన 
వూర్వులుం 
సప్తసముడ్రాలు 
న_ప్తనము' చాలన్న మాట మోరు నినిడంటారు. పురాణాలు చేప్పే సప్త 
నము(దాల్లో ఒకటి షాలసముదం, మరొకటి పెరుగుసము(ధ్రం, మరొకటి -చెకుకు 
సము[దం. ఈ విధంగా నమ్ముదాలుంటే (ప్రపంచానికి క రునెందుకు 1! బహుశా 


441 


చాఅవివాన సర్వస్వము 
ఖా 


ఆయా నము[(దాల రింగునుబట్టి, స్థితినిబట్టే, నీటిరుచులనుబటీ పూర్వులు తమాషాగా 
ఈ చేస్టుపెట్టి ఉంటారు, ఉత్తర ధునమండలంలో నీరు తెల్లగా పేరుకొని ఉంటుంది, 
దానికీ పెరుగునమ్ముదమని మనవూర్యులు వేకుపెట్టి ఉండనచ్చు. గినీ అఖాతంలో 
సముద్రం తెల్లగా ఉంటుంది. అలాంటిదాన్ని పాలనముద మని ఉండవచ్చు. 
ఏరు ఎక్కడినుండి వచ్చింది? 
ఐతే ఈ నీరంతా ఎక్కడినుండి నచ్చింది ? అని అడిగితే “భూమినుండి యే” 
అని సమాధానమిస్తాడు సైంటిన్లు. మో నూతిలోని నీరు భూమినుండేకదా వచ్చింది. 
నీడిఈటలలో నీరు పొంగి వచ్చుచున్నది భూమినుండియేక దా ? కేం వియకా 
యుగంనాటి కే ఇప్పుడున్న నమ్ముదాలలో 'నగమైనా ఉండేది. తర్వాత భూగర్భం 
నుండి ఉబికిన నీటితో సము[దం సెరిగింది. 
సము[దం రూపురేఖలు 
నము[దా లెప్పుడూ ఇప్పు డున్నట్టు చేను. వాటి రూప్రశేఖలు ఎన్నో పార్లు 
'మారేయి, ఒకప్పుడు భూమి అంతా ఒకచోట కుప్పగా ఉండేదని మోకు తెలుసు. 
అప్పుడు నేల అంతా సముద్రంలో ఒకే ఒక దీవిగా ఉండేది. ఖండాలు జరిగినకొోొద్దీ 
.నముదం రూపు రేఖలుకూడా మారుతూ వచ్చేయి, అగ్నపర్వ తాలూ, త. 
ఈ వమూార్చుల్లో పనిక తె లఅలుగా పనిచేశాయి. ఒక ప్పుడు మన బేశపు ఉ _తరభాగమంతా 


నముుదంగా ఉండేదని ) వూకు తెలుసు, హిమాలయ వాట నము[దగర్భంలోంచే 
తలఎతాయి, 


నేల ళం 


ఇప్పుడు నేలకంటి సముద్రం రెండున్నర శెట్లకంటు పెద్దది. నేల 51 కోట్ల 
చదరవు మైళ్ల వై చ్‌ శాల్యం కలదనీ, నముదవై శాల్యం 14 కోట్ల “0 లతల చదరపు 
మెళసీ మోకు తెలుసు. 


నగటున చేల ఎత్తుకంశు సము[దంలోతు ఎక్కువ. దానిలోతు మరి ఆకు 
వందల అడుగులు హెచ్చి కే- అంశ నమ్ముద్రమట్టం ఆరువందల అడుగులు. సెకిలే స్టే 
పపంచం చాలాభాగం మునిగిపోతుంది, ఆరువందల అడుగులు లోతుతగ్గి తే ఇంగ్లాండు 
నుండి నరానరి ఆస్ట్రేలియాకు, ఇండియానుండి అమెరికాకు 3 రైలెక్కి. వెళ్ళవచ్చును. 
' సము[దం లోతులు = వైశాల్యం 


ఒక్క పసిఫిక్‌ మహోనము[దం మన పూ ర్రినేల అంత పెద్దది. దాని ఎనెశాల్యం 
=్టీ కోట్ల 77 లక్షల చదరవుమైళ్ళు, ప ఎక్కు.వభాగం ఫ న్నెండు-వేలు మొదలు 


242 


సమ్నుదం మాపు రేఖలు " 


18 వెలు అడుగసలవరకు లోతు కలది. కొన్ని చోట్ల ఎవరెన్లు పర్వతశిఖరం ముసిగి 
పోతుంది, శీ2,094 అడుగులు, అంకే ఆరుమెళ్ళకు వై జన లోతుకల (వాంతాలుకూడా 
ఈ మహానముద్రంలో ఉన్నాయి 


అట్లాంటిక్‌ మహాసముద్రం శి కోట్ల 15 లక్షల 80 వేల మ. మైళ్ళ 
,నెశౌల్యం కలది, లోతులోమా(తం పక్‌ మహానము[దంకంకు తక్కు 


పాందూవు; హోనము[దం చెశాల్యం "రెండుకొట్ల రికి లక్షల $0 వేల గ 
, ఇందులో కొన్ని చోట్లమా(త్రం 22 966 అసం లోతుగల న 


ఆర్కి-టిక్‌ మహానమ్ముద్రం _ 55,41,600 చదడరవుమైళ్ల _నెశాల్యంకలది. దీని 
లోతుకూడా వాలా తక్కువ. ఎక్కు_వలోతుకల (పజేశంలో 18,200 అడుగులకు 
ముంచితేదు. జ 


అంటార్కి_టిక్‌ మహో పోసముుదం అన్ని టికంు చిన్నది. దిని వైశాల్యం 20 లకు ల 
చదరస్రుమెళ్లు మాతం, నగటున డీనిలోతు 4,920 అడుగులుంటుంది. 


మన భూమిపై ఉన్న సమస్త నముుదాలలోతు నగటున 11,472 అడుగులు, 
ఇవి మహోానము. దాలు, 

ఇవికాక అనేక చిన్న సము(దాలున్నాయి; మలయాసముదం, ఎరసము।దం,.: 
మధ్యధభరానముదం, rs వంటిని, ఈ చిన్న సము ్రాల్లీ అన్నిటికం"కు 
bie ముదిరి 

సముద్రంలో ఉస్పతనం . 

సము ద్రంనీరు ఉప్పగా ఉఆంటుందసి నూకందరకూ. తెలుసు. ఈ ఉప్పతనం 
నము[దంనీటికి ఎందుకువచ్చిందో - ఎన్యరికీ నిశ్చయంగా "తెలియదు. మొదటినుండి 
నమ్ముదం ఉప్పగా నేఉన్నదని మాత్రం నిన్సం చేహంగా చెప్పవచ్చు. ' భూమిపై ఉన్న! 
ఉప్పులన్నిక రిగి నధులుగుండా సముద్రం చేరుతూ ఉండడంవల్ల ఈ ఉప్పతనం వచ్చి 
ఉంటుందని ఒక ఊహా, 





పల్నండు పధ సముద్రాల వైశాల్యాలు 


చదరపుమైః ళ్ళు .  చదరపుమెళ్ళు 
మలే సముద్భం 8,181,000 మధ్యల మెరికన్‌ సముదం , _ 1,770,100 
కరా సముదీం 1,145్క000 రింగ్‌ సముద్భం 878,000 
ఓఖోట్స.. సముదిం 582,000 తూర్పు చే నా Gage . 480,000 
పహాడ్పకాబే సముద్భ్రోం 472,000 జపాన్‌ సముద్ర) రం 05000 
అండమాన్‌ సముద్రం _ 805,000 నార్త్‌ సీ 221,000 
ఎ్మర'ససముదం 178,000 | చాలిక్‌ సముద్భం 158,007 


243 


బాలవిజ్ఞాన సర్వస్వము 


వెయ్యిపాళ్ల సమ్ముద్రంనీటిలో 27 పాళ్లు మనంతినేఉప్పు, 8 పాళ్లు సున్నం, 
మెగ్నీమీయం, బౌటామీయం ఉప్పులూ ఉంటాయి. 


నదులే ఈ ఉప్పులన్నీ సముద్రంలో చేర్చిఉంచే (ప్రపంచంలో నదులన్ని టికీ 
ఇంత ఉప్పుచేర్చుడాసికి 10 కోట్లసంవత్స రాలు పటిఉంటుందని ఒక అంచనా. 
౧౧ 6 
సము(దంలో ఉన్న ఉప్పు అపారం. ఆ ఉప్పం తా తీసి మనభూమిపై పరిస్తే నాలుగు 
వందల అడుగుల ఎత్తున భూమిని అంతటినీ కప్పి వేస్తుంది. పహీామాలయ పర్యతపం క్తి 
నంతటిని సులువుగా క ప్పుస్తుంది. 


సగటున (పతినూరు పౌండ్ల నము[దం నీటిలోను క్కి పొండ్ల ఉప్పులు ర్నాయి. 
ఇందులో ఎక్కువ భాగం నేలనుండి కడుకొని వచ్చిం దే. అయి తే నముదం నీరు 
అన్ని చోట్లా ఒశే విధంగా ఉప్పగా ఉండదు, భూఖండాలకు అంటివున్న నముడా 
ల్లోను వర్షం ఎక్కువగా ఉండే ,పాంతాల్లోను ఉప్పతనం తక్కువగా ఉంటుంది. 
అబే విధంగా నేలమోదినుండి సముంద్రంలోనికి మంచు జారిపడేచోట్ట్లకూడా 
ఉప్పతనం ఎక్కువగా ఉండదు. వేడ్మిప బే శాల్లో ఉప్పతీనం ఎక్కువగా ఉంటుంది. 
నముుదం ఉప్పతనం ఏతోప్తపరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది, 


భూమిలో చొచ్చుకు పోయిన నము_దాల్లో  ఉప్పతనం అనేక విధాలుగా 
ఉన్నది, బాల్టిక్‌ సమ్ముదంలాంటి కొన్ని నముడాల నీరు అంతఉప్పగా ఉండదు. 
బహుశా మన పూర్వులు ఇలాంటిచేదో ఒక సముదాన్ని చూచే మంచినీటి 


నము[దం అని ఉంటారు కాని మధ్యధ రా నము[దంలోనూ ఎరనము ద్రంలోనూ 
ఉప్పతనం ఎక్కువ. 


భూమధ్య రేఖకు దగ్గిరగా నము[ద్రం నీరు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. అక్కడి 
వేడికి సీరు ఎక్కువగా అవిరియై సెకిపోతుంది. ఉప్పు మిగిలిపోతుంది. చలి 
(ప దేశాల్లో అట్లాకాదు. అందుచేత అక్కడి నీకు అంత ఎక్కు_న ఉప్పగా ఉండదు, 


ఉప్పనీరు చిక్కగా ఉంటుంది. అందుచేత మంచినీటికంకు ఉప్పనీటికి తేల్చే 
గుణం ఎక్కువగా ఉంది. ఉప్పనీటిపై ఓడలు మంచినీటిలో క్రంకు ఎక్కవ బరువును 
తీసుకొని పోగలుగుకాయి, ఉప్పనీటిలో ఈదడం కూడా సులభం, చిక్కగా 
ఉండడంవల్ల సమ్ముదంనీరు మనిషిని పైకి తేల్చేస్తుంది. 


244 


సముద్రం రూపురేఖలు 


సముద్రంలో నీటికరువు 
“న్స, నీరు, ఎటుమాచినా నీచే 


కాని (తాగటానికి ఒక చుక్కైనా లేదు.” 


అన్నాడు ఒక ఇంగ్లీష్టుకవి, నమ్ముదం నీరధి. కాని ఆ నీకు (తాగడానికి ఏలు 
లేనిది. ఒకప్పుడు ఒక ఓడ శకెపాను తన ఓడలోని మంచినీళ్ళన్నీ పోగొట్టుకొన్నాడు. 
తుఫానువచ్చి మూడు వాఠాలుపాటు అతని ఓడ నముదంలో దూరంగా కొట్టు 
కోని పోయింది. దగ్గరగా ఎక్కు డా ేవులేదు. డాహోనికి నో ల్లెండిపోతూఉన్నాయి. 


కెపానుకు ఒక మంచి ఉపాయం తట్టింది. ఒక్‌ డబ్బాలో సము|దంనీకుపోసి, 
దానికి మూత వేసి, మూతలో ఒక గొట్టం బిగువుగా దూర్చి, గొట్టంచివర ఒక క్రీపూ 
ఉంచాడు. ఆ పీపామూలికూ డా బిగించాడు. డే బ్బాకింద మంట పెట్టాడు. నీరు కాగి ఆవిరి 
వీపాలోనికి వెళ్ళింది. ఉప్పు ఆవిరికాదుకడా ! అది డబ్బాలో మిగిలిపోయింది. పీపా 
లోని ఆవిరి మంచినీ-రై ౦దె. ఈ విధంగా సము(దంలో పీటికరును గడిచింది. ఇప్పుడు 
ప్రకిఓడలోనూ మంచినీరు చేసేయంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి ఆ కెప్తానుపెట్టిన టే 
భిక్ష. ఆఫ్రైకాఖండ తీరాల్లో భూమిమిద దొరికే నీళ్ళు ఆకోగ్యవంతం కావని 
నావికులు ఈ విధంగాశేసిన నీరే తాగుతారు, 


ఆలసటఓలెని అలలు 
సూర్యుడు, చందుడు, గాలులుకలిసి నము డానికి ఒక్క నిమిషంపాటు శొంతంగా 
ఉండనియ్యను. నము(దం ఎప్పుడూ (పశాంతంగా ఉండదు. అయినా దాని అలలకు 
ఎప్పుడూ అలన కలేదు. 


మిరు సము(దంఒడ్డున కూర్చుని అలలవై పు చూస్తూడంకు సముద్రం వాంగి 
వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాని నిజంగా అది నముద్రం వెపెనకలిగే కదలికతప్ప 
మేమో కాదు. 

నముదంలో ఎక్కువ భయంకరమైనది దాని శరట'నే. వేలకొద్ది ఏళ్ళనుండి 
సము(దాన్ని వశపరచుకోవడం కోనము మాననుడు చేస్తూడిన్న ప్రయత్నంలో 
అలలే అతనికి అడ్డువస్తూ ఉన్నాయిః అవే అతడుండే భూమిని కొరికి తినేస్తున్నాయి* ' 
ఓడలను ముంచేస్తూ ఉన్నాయి, 


245 


న ఇద అగో అర 
బాల విజ్ఞాన సర్వస్వము 


శరబాలు ఎ 


2 తిడితో 


(పతీచదర 


g 33 
/ 2 
Hl 23 
2 I ¥ 
Hae 
0 9 నే 
“క్ల 
SEE 
na ® 
qf Na 
ఇ పీ 
fn 7 
93 ౨ 
en 
pies 
Ss 
p 
baa ® 
ఆ 9 
(ఛస్తే 1 
2% [0 
2 oh: 
2 ఫ్‌ స్ట్‌ 5 
గ 
EP 








2 ce rureEETHEE కబలి Pre TTTEe TET ౩56 PRT TTP TTT priors mpg rt 
ine బం RR | ను . అ gr aa 
baie 
స్ట్‌ మ 
వాంతి 
” Tae 


ఇ 
శ 
% 


జో, 


2 
ye 


రా నాలా 1 సత 
rn 
CEE 
స్త ఫస జ 
॥ 


0 
౯ 


౧0 
చై 
a A 
(వ్‌ 

mp 

1 స్‌ b 

4 ౧ 

bb Ww 

ల 

| ల! 
ws 
Ae లొ 

| be న 

. ఏ ఒం 

[౧౨ 

] గ. 

3 ge 

| చ సే 

2 

| శే 

0 

va 


ఇ టు తే 
సము[డం రూపురెభులు 


నముదంకెరటా*లు సాధారణంగా అయిదారు అకుసల ఎత్తున లేస్తాయి. 
కరటంవొడవు ఆ లేచిన ఎత్తుకు పడినుండి ఇరవై ఇంతలుంటుది. కొన్ని నము_దాల్లో 
ఇంకా పెద్ద కెరటాలు వస్తాయి. ఉత్తం అట్లాంటిక్‌ మహానము[ద్రంలో 
48 అడుగులఎత్తు అలలులేస్తాయి. దక్షిణ అట్లాంటిక్‌ లోనూ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోవ్‌ 
దగ్గరను కెరటాలు 55 అడుగులవరకూ లేస్తాయి. వాటితుంపుక్లు జల్లుగా రెండువందల 
అడుగులవరకూ వెళ్ళు తాయి. సము[దమధ్యంలో ఎక్కడా 50-60 అడుగసలకుమించి 
ఎృత్తెన కెరటం ఉండదు. కాని కెరటాలు కొండలతోను శాతి గుటలతోను డీకోని 
నూరడుగులు పెకి లేవవచ్చును, ఈ విధంగా 800 అడుగులవరకు లు వేచి 
నట్టు తెలుస్తుంది. 

ఆలల అఃంబరం కి మాత్రమే 

. ఇంతకీ ఈ కెరటాల గాంభీర్యం అంతా పె వై మ్యాతమే. 600 అడుగుల 
లోతున నమ్ముదం (పశాంతంగా ఉంటుంది, పైన ఎంతటి గొప్పతుపాను ఉన్నా 
ఆ లోతుల్లో మాతం _పతాంతంగానే ఉంటుంది. సాధారణ నమయాల్లో మధ్య 
ధరా నముుద్రం 15 అడుగుల లోతులోను, అట్లాంటిక్‌ ముహోనముుదం 25 అడుగుల 
లోతులోను, అతి (పకాంతంగా ఉంటుంది. చూణబారా! అలల ఆడంబరం. అంతా 
నీటి వుట్టంపె మాత్రమే, 

కెరటాల సాశవులూ వేగాలు 

సాధారణంగా కెరటం ఎత్తుకు పదిహేనింతలు పొడవుంటుంది. అంక క అడు 
గుల ఎత్తు కరటమై తే 75 అడుగుల పొడనుంటుంది. కెరటాల వేగం అక్కడి నము[ద్రం 
లోతునుబట్టి ఉంటుంది. లోతు ఎంతె ఎకర్కి_వగాడొంకు కెరటాల వేగం అంత ఎక్కి 
వగా ఉంటుంది. సాధారణంగా కెరటాలు గంటకు ౨0 మైళ్ళ చొప్పున. (ప్రయాణం 
చేస్తాయి. తుపానుల్లో నమ్ముద్రం లోతుగా ఉన్న చోట కెరటాలు గంటకు 40 మైళ్ళ 
"వేగంతో ప్రయాణం ' చేయవచ్చు. కెరటం పొడవూ వేగం తెలిసే అక్కడి 
సము్రంలోతు తెలుసుకోవచ్చునట, 

భూకంపాలవల్ల లేచే కెరటాలు 

భూకంపాలవల్ల కలిగ కెరటాలు భయంకర మైనవి, 1రి54 లో జపానులో కలి 
, గిన భూక ౦పంవల్ల పసిఫిక్‌ మహానముుద్రంలో 210 మైళ్ళ పొడవుగల కెరటంస్రట్టి 
ఆ మహాసము(దానికి అడ్డంగా గంటకు 400 మెళ్ళ వేగంతో (ప్రయాణం చేసిందట. 


247 


వాలవిచాన సరసము 
ళా రాం ర 


కరటాలను తగ్గించే నూనిజియ్ల 
కెరటాల ఉద్హృ తాన్ని నూనె తగ్గిస్తుందట. ఇది చాలకాలంనుండి అన్ని చెళాల 
నావికులకూూ తెలుసు. నూ నె జిడ్డువల్ల అలలు ఉపశమిస్తాయని అంటారు, నముద్రం 
అల్ల కల్లోలంగా ఉన్నప్పుడు అరబ్బులు నూనె బుడ్డను సముద్రంలో పాశేస్తారు. 
(a2) మని ae వాని 
యూరవేలో చేపల వాళ్ళుకూడా ఇలా చేసారట. 
పోటు : పాటూ 
నము[దంలో కెరటాలకంకు పోటుపొటులు ముఖ్యమైనవి, అయినా కెరటాల 
వలె అవి మనకు భయంకరంగా కనిపించవు. సూర్యచంద్రుల ఆకరణవల సము 
లా ౧౧ 
(దంలో పోటుపాటులు కలుగుతాయని మీరు నెనక చదివారు. 


దినానికి ఆరుగంటల కాలం నమ్ముద్రం నీరు [కమంగా ఒడ్లు పెకి (పాకుతుంది. 
ఆరుగంటలకాలం వెనక్కు. తగ్గుతుంది.. నీరు _పెకివచ్చినప్పుడు పోటు అనీ, వెనక్కు 
వెళ్ళినప్పుడు పాటు అనీ అంటారు. 


| భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు తన యెదురుగాణన్న నముద 
భాగాన్ని పైకి ఆకర్ణిస్తాడు, అప్పుడు సముద్రంలో పోటు కలుగుతుంది. దానికి వ్యతి 
శేకంగా ఉన్న సముద్ర భాగంలో పాటుకలుగుతుంది. 


చందుడే కాకుండా సూర్వుడుకూడా సము(ద్రంమిద తన (ప్రభావం వేసాడు, 
సూర్యుడు చందుడికం శు పెద్దవాడై తేనేమి ! మనకు 9 కోట్ల ఏ0 లక్షల మైళ్ళ 
దూరంలో ఉన్నాడు కదా! అందుచేత సూర్యుడి (ప్రభావం చంద్రుడి (ప్రభావం 
అంత కనిపించదు. సూర్యుడూ చంద్రుడు ఒకేసారి సముద్రంపై (ప్రభావం వేసినపుడు 
పోటు ఎక్కువ అవుతుంది. అమావాస్య, పౌర్ణమి దినాలలో ఈవిధంగా జరుగుతుంది, 
అమావాస్యనాడు చందుడూ సూర్యుడు కూడా భూమికి ఒకవైపు ఉంటారు, 
పౌర్ణమినాడు చెరి ఒకవైపునా ఉంటారు. ఈ రెండు విధాలుగా కూడా సూర్య 
చందుల (పభావం౦ ఒకేసారి నము దంమోాద పడుతుంది. 


సాలుకు ఒకసారి అంకు సూర్యుడూ భూమో ఒక డాని కొకటిగా అత్నంత 
సమిపంగా వచ్చినప్పుడు నూర్యుడి (పభావం సముద్రం మీద హెచ్చుగా పడుతుంది, 
కొన్ని శ తాభ్రాలకొొక సారి సూర్యుడికి సముద్రంపై అత్యంత మైన ఆకర్ష ణశక్తి 
వస్తుంది. అప్పుడు నము[దం (ప్రమాదకరంగా (పశయరూపం దాల్చి భూమిపై 
దండె త్తి వస్తుంది. 


248 


(92) సమ్ముద్రం రూపు రేఖలు 


సమ్మువంలోే నీఓడారలు 

సము[ద్రం_పె మోకు కనివించే అలలు నెయెన జరిగ నీటి కదలికమూ(త మేనని 
వెనుక చెప్పాను. నూరడుగులలోతుకు వెళ్ళితే సమ్ముదంలో కదలిక ఉండదు. 
సము చంసీటిలో రండు పొరలున్నాయి; పెవార, లోతునీటివార, చ పొరలో సూర్య 
కాంతి (పనరి స్తుంది; సూర్యకిరణాల వేడి తగులుతుంది. ఆనీరే ఆవిరిగా పెకి 
పోతుంది. అచే గాలికి కడలియాడుతుంది; అచే వర్ష ంసీటిని స్వీకరి రిస్తుంది; మన 
భూమితో చేయిక లుఫుతుంది మనకు దానితోనే సంబం ధం, త నముదం 
అంకు అచే, 


లోపలిపొర ఎక్కడో అగాధంగా సూర్యరస్మికి దూరంగాఉన్న చీకటి 


పపంచం. అక్క_డకు ఇంతవరకూ ఎవ్యరూ వెళ్ళలేదు. అందులో అడుగు పెట్టిన 
మహాసాహాసులు కొన్ని నిమిపాలలో నే (బతుక్ష జీవుడా అని బైటపడ్తారు. 
యా (ఆవి 


అయితే ఆ అగాభాల్లో వున్న పీరు శ తాభ్రాలపాటు నిలవె ఉండి కుళ్ళ 
సోయిందనుకో రాదు. ఆ లోతుల్లోచే అది ప్రవహిస్తుంది, దానివల్ల అది ఎప్పటికప్పుడు 
నలో ఉంటుంది. అల్లాగే కాకపోతే దానివల్ల మనకు ఎట్టిలాభం ఉండక 
వోవడం అటుంచి డాని జ్‌ సస వల్ల భూమిపై ఉన్నగాలిఅంతా. కేలుపీ.తమయి, 
భూమి మనకు నివానయోగ్యంగా ఉండేదికాదు. 


సముదంలో వేడి 
నము[దంలో వేడి సగటున 27-28 డ్నిగీలకు పె వెన ఉండదు. నాలుగు.వెవులా 
భూమి ఉన్న నము[దాల్లోమాత్రం "వేడి అనేకవభఛాలుగా ఉంబుంది. చేలమోద 
గడ్డకట్టుకు పోయే చలిఉన్నా సీటివైమా(త్రం 81 డిగీల వేడి ఉంటుంది. ఇంకా 
వభ వగ కూడా ఉండవచ్చు. 'నేలవై అంత చలిక మ్మైెటప్పటికి సముద్రం మోద 
మంచుక మ్మెస్తుంది. ఆ మంచువొే నమ్మడం నీటి "వేడిని పట్టిఉంచుతుంది. 


చలికాలం ేడికీ వేనవిజాలం చేడికి మన నేలపై ఎంతో తేడా ఉంటుంది. 
కాని సము[దం నీటిలోమా।త్రం ఈతేడా 510° డిగీలకంశు ఎక్కువగా ఉండదు. 
నము[దంలో 12 వందల అడుగుల లోతువరకూ వేడి క్రమంగా చాలా తీ వంగా 
తగ్గిపోతుంది. డాని తరవాత 7,200 అడుగుల వరకూ తగ్గుదల్మక మం వలా 
తేక్షు_వగా ఉంటుంది. తరవాత ఎంతలోపలికి వెళ్లినా "వేడి బే విధంగా ఉంటుంది, 


249 


బాల విజ్ఞాన సర్వస్వము 


నము[ద్రం అట్టడుగున నీరు అన్ని చోట్లా ఒశేవిధమైన వేడి కలిగిఉంటుంది. 
అది భూమధ్య రేఖకింద అయినానశే (భువశేఖకింద అయినాననే. వాటి ఉప్పతనంలో 
కూడా ఎక్కు-వశేదం ఉండదు. 


సముద్రంలో ఎలుతురు 

నముదంసీరు లంకా ఉంటుంది. అందుచేత పె పొరలో సూర్యుడి 
వెలుతురు కొంత చొచ్చుకు బోతుంది 600 అడుగుల తోతువరకూ బాగా వెలు 
తుకు ఉంటుంది. దానితరవాత లోతుకు వెళ్ళినకొద్ది వెలుగు మందగిస్తుంది. లీ వేల 
అడుగుల లోతువరకూ కాంతి మందంగా ఉంటుంది దానికి | క్రింద చిమ్మచీకటి. 
సము ద్రప్రుజంతువులు కొన్ని మన మిణుగురువురుగులవ లె మెరుస్తూ ఉంటాయి. వాటి 
కాంతి ఒక్కొ_క్క_పుడు మెరుపులా మెరుస్తూ ఉంఓుంది, అంతకుమించి ఆ చీకటి 
లోతుల్లో మరి వవెలుగూ ఉండదు, 


సమ్ముద్రం అట్టడుగులో ఏముందో చూడండి 
నము[దం అట్టడుగులో వముందో తెలుసుకోవాలని మోకు తప్పకుండా 
కుతూహలం ఉంటుంది. మన హిందూమహానము[ ద్రం ఎండిపోతే దాని అడుగులో 
మనకు ఏమేమి కనిపిస్తాయెగా చూద్దాం, చూడండి, 


మన భూమి పెవలె అందులోకరా డా కొండలూ, మైదానాలూ, అరణ్యాలూ, 

జంతువులూ, పత్వులూ, పురుగులూ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఒకచోట కొన 

తేరిన పర్వతం కనిపిస్తూణంది. అందులోంచి పొగవస్తూజింది. సముద్రం అడుగున 
గ్‌ ప ఉ i- 2 | 
అ న్న పర్య తాలుకూడా న్నాయి ంతే ఆశ్చర్యం ! 


నూయి(గత్రవ్యి కే మొకు భూమి పొరలు పొరలుగా ఎలా కనిపిస్తుందో, 
నము[దం అడుగ్యతవ్వినా అలాగే కనిపిస్తుంది, పపంచములోని సమ_స్తనదులూ 
మోసుకువచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నమట్ట, రాయీ నమ్ముదం అడుగున 
పొరలుగా పేరుకొనిపో తాయి. ఇదికాక చిక్క-నిమడ్డినంటి బుకదకూడా ఉంటుంది 
అందులో న త్తగుల్లలూ, చచ్చిన నమ్ముద్రజంతువుల ఎముక లగూళ్లూా అసంఖ్యాకంగా 
ఉంటాయి. 


మరికొంచెం లోపలికి వెళ్ళితే ఎర్రటి మట్టిపొర ఒకటి ఉంటుంది. ఇది బహుశా 
సమ్ముదంలోని అగ్నిపర్వతాలు పగలగావచ్చిన ధూళిమయై ఉంటుంది. ఇందులో 


250 


సమ్మువపం టూప్ప రేఖలు 


పాతుకని పోయిన అతి (పాచీనకాలప్రు నమ్ముడ జంతువుల ఎముకలూ, చేపల 
ముళ్ళ ఉన్నాయి. ఆ జంతువుల జాడ ఇప్పుడు లేదు, లక్షులకొద్ది నంవత్సేరాల | క్రింద 
ఉండిన జంతువుల నంగతి వీటివల్ల నే తేలు స్తుంది. 

ఇప్పటికి 84 ఏళ్ళ కైడట ఛాలెంజర్‌ అవే ఒక ఓడ అట్రాంటిక్‌ మహానము 
(ద్రంలో మూజెళ్ళసాటు నమ్ముదం అట్టడుగును తడివింది. 21600 అడుగులు లోతు 


ore లబాలచ్యాకాలనా mam, rere SNR కా i 





గ RARE 


ఖా లెంజర్‌ 
నుండి నము[ద్రంలో ఉన్న ముట్టినీ బురదనూ సె కితీసింది, తరవాత చాలాకాలానికి 
“మోటిఆర్‌ * అనేజర్మన్‌ గడ దక్రి ఇఅట్లాంటిక్‌ మహాసము, దానికి అడ్డముగా 17 
సార్లు పయాణం'చేసి 860 చోట్ల నముదం అట్టడుగు తడివింది. పసిఫిక్‌ మహో 
సముద్రం, హీిందూమహోసముదం కూడా అదేవిధంగా పరిశీలించారు. అనేక సంవత్స 
రాలపాటు అనేకమంది శా స్ర్రజ్ఞ లు పరిశోధనలు చేయగా తెలిసిన విషయాలివి. 


సమ్ముదం ఇసక 
నముద్రం ఇసకణాలా అద్భుతమైనది, నము[దం వనక రేణువులు ఎక్కువగా 
చక్కని “తెల్లటి రాళ్ళు అరగగా ఏర్పడిన స్ఫటిక చేణువులు, కొన్ని ఇసుక రేణువులను 
భూతద్దం కిందపెట్టిచూ స్తే అవి చిత విచ్శితమెన ఆకాశాలు కలిగి ఎంతో 
అందంగా కనిపిస్తాయి, భూతఅద్దములో కనిపించే కొన్ని ఇసుక రేణువుల ఆకారం 


251 


శ భ్‌ ఇ ఖీ 
వాలవవాన సెరంసంయు 


ఈ దం 


ల! ty 


కింది చిత్రంలో చూడండి. ఫొన్నిటిలో చిన్న గుల్లలు ఉంటాయి. అవన్నీ ఒక ప్పుడు 
వింత వింత జీవజంచువుల ఇళ్ళు మనకు అతిసామాన్యంగా కనిపించే ఇసుక 





శేణువులు ఎంత అందంగా, ఎంత ఉపయోగకరంగా తమ జీవితం వెళ్ళబుచ్చా యో 
చూడండి (పకృతిలోని (పతీన సువు! ఎం అదిఎంతచిన్న దైనా న రే-ఒక [ప్రయోజనం 
ఉందసి దీన్ని బట్టి తెలు స్తుందిః 

ర శా 


వ. 


నముట్రంలొ మంచింట చెలమలు 

అబ్లాంటిక్‌ మహానము[దంలో క్యూబాకు దశకీ ణంగా కొన్ని మైళి దూరంలో 
ఒక మంచినీటి ఊటటింది. అందులోంచి మంచినికు ఉప్పుసీటిని చీల్చుకొని పెకి 
వాడు చుకువస్తుంది. ఇటలీతీరందగ్యిర కూడా ఇలాంటి చే నురొక చెలమ ఉంది, మధ్య 
ధరానముదంలో ఒకసారి ఈమంచినీటి చెలమలు సె కి చిమ్ముకొనివచ్చి ఎన్నో ఓడలకు 
(పమాదం క లిగించేయి, 

నము దంఒడ్డున ఎక్క_డ (త్రవ్యినా మంచినీన పడుతుంది. నము డ్రంలోసని నటికీ, 
ఈ విధంగా లోపలినుండివచ్చె నీటికి సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. 

నముదం రంగులు 

ఎ(రనము[ద్రం అసీ, పచ్చనము(దం అనీ, నల్హనముదం అనీ చేర్లు మిరు వినే 

ఉంటారు. సాధారణంగా నముుదంరంగు సీలిగా ఉంటుండి. కాని గాలీ, మేఘాలూ, 


252 


ర్స అచ ఇ, ~~ న 
సముద్రం రూప్పురిఖలు . 


ఆకాశం, నము[దంలో ఉండే నాచూ, బీవజంతువు=5ా సము దంరంగును మా క్చేస్తూ 
ఉంటాయి. సముదం లోతుగా లేనివోట్ల డానిరంగు ఆకుపచ్చగా ఉంటుంది. అడుగున 
ఉండే ప సువుపచ్చని ఇనక నీలిరంగు 'సీటిలోంచి మెరుస్తూడండడ మే దీనికి కారణం, 


పసుపు నీలం కలి స్టే ఆకుపచ్చ అవుతుందికచడా ! 


tA 


నాచు ఎక్కు_వగాడండే నముద భాగాలుకూడా ఆకుపచ్చగా కనిపిస్తాయి, 
నీట్‌లో ఉప్పతనం ఎంత ఎక్కు_వగా ఉంశు దానికంగు అంతేఎక్కు-వ నీలంగా 
సిపిస్తుంది, చైనా నమ్ముద్రతీరంలో పసుపుపచ్చనము దం అని ఒకటిఉంది. నా దేశం 

నం ళా రడ 

నదులు విస్తారంగా కెచ్చిపడవేసే పనుపురంగు ఒండుమట్టివల్ల అక్కడి నము డానికి 
అరంగువచ్చింది. పగడవుచిప్పలు ఎక్కువగా ఉండడంచేత ఎరనముదంనీకు వారగా 
కనిసిస్తుంది. 

మన నేల్పపె ఉన్న జంతువులూ, చెట్లూ అన్ని రంగులపీ ఉన్నాయి. 
నముద్రంలో కూడా ఇన్ని రంగులూ గల జంతుజాలం ఉంది. కాని ఈ రంగులన్నీ 
నీటి పైపొరలోనే. లోపలి పొరలోకి వెళ్లేటప్పటికి రంగుమాయమై పోతుంది. 
సము[దం మూడువేల అడుగులలోతున ఫోటో గాఫు తీయగా అదంతా బే 
నలుపుగా వచ్చింది. అక్కడక్కడ స్వయం్నప్రకాశక మైన ముకుపు చేపలుమా(తేం 


కనిపిం చేయి. 


ముప్ఫయి అడుగుల లోతులో కూడా ఒక ఎర్రటివస్తువును తీసుకు వెళ్ళితే 
అక్క_డ అది నల్లగా కనిపిస్తుంది. డానికి కారణం సూర్వ కాంతిలోని ఎరుపు అంత ' 
నరకూ వెళ్ళలేక పోవడమే, పదిహేను, పదిహేడు వందల అడుగుల లోతులో 
ఒక్క- చేశేడుపండు రంగుతప్ప తక్కిన రంగులన్నీ మాసిపోతాయి. ఆ లోతుల్లో 
చేపలన్నీ బూడిదవర్షంవో నల్లటివో అయిజఉంటాయి. నలుఫుచాయగ ల చేరేడుపండు 
రంగుకూడా ఉండవచ్చు. 


సముఆ్రంలో నంపద 
తో జనసంఖ్య అపరిమితంగా 'పెరిగిపోతూడ్‌ంది. కొన్నాళ్ళకు భూమి పే పె 
పండినపంట ఆహారంగా నరిపోక పోవచ్చు. అప్పుడు మానవుడు సము.దాన్ని పండి 
సొడు. నముదంలోని అరణ్యాల్ల, అక్కడి మెదానాలలో ఫుష్క్మ-లంగా పండుతూ 
ఉన్న అనేక రకాల ఆహారాన్ని తెచ్చుకుంటాడు, నముదం చాలా విశాలమైనది, 
అది భూభాగానికి మూడింతేలు పెద్దదని మోకు తెలుసు, దాన్ని జాగ త్తగా పండించు 
కొంశు కరువువచ్చి మానవజాతి ఎన్నడూ నళించనక్క_ర లేదు, 


లిగ్ర్‌లి 


లు. 


—£ 


౧స్వ 


౭ఎ 


మనుష్యులు సము[ దాలను పొలాలుగా ఉపయో 


అవిచాన నళ 


జనా 


అజ 
కాదు 
bE 


క 
నాచును అనేకవిధాలుగా ఉపయోగానికి తెసునా 


"దేశాలతో అ 
లా 


కొన్ని 
ఉన్నారు, నమ్ముదపు 


ఎలో 
ఏ 
మి 


_ 
గె 


గి 








=r sme ఎల es ఇ అవ సళ్ల an 
్‌ స్స్‌ చ గ rT జలం pra (8% శ arene ces భా Gee Tree cours 4 Rrra re ers rd mn ఆ 
i చ = న్యా : స శి గ; 
ర్‌ స 1. ' _ 


nerdy ls bans rot 1938824 a lady 


rem 


శలేటమతవుుటుమే ఇ ల 5 ౪ ౪10 | అడపా. 3273 0 ఆఅ లోక అత » 


తననన న న యగన తశ కల్యా 


శ 


లేల ల 49 Stee seein nas saat ie ఈ 4, 


కొన్నిరకాల నాచుమొక్కలు 


శే” 

(3 

బి 

ళ్‌ 

5 ig 
క శే 
3 4 
| IE 
J | 
| | 
+ 


శ 


(ఇ అడారి వీ మసక లాల టతటమసు నన 


ల 


OED 
కళ 


ళ్‌ అక, " 
J 1 
ws po we 
Savio బా Cran 


క. 


ఇ . జ్‌ ae టో. నీ చ పో ర” 
! టయ 


ళ్‌ . ణ్‌ ఇ వ్‌ ఓ 
జి అం ఇ న. a 5 44 28 వకథిక ఆం ఆ 9౪లో పితికే ఎ 5 ఎట ఉపక ఇటా టం అ నన దమం క అం ఆ అవటం క గ తపము లలల నల ఆకల రల పౌ 


ల. 


ఏ వొటామీయం, అయోడి౯ లీసునా 


నాచు కాలి 


ళా 


254 


సమ్ముద్రం రూపురేఖలు 
కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఏర్హాండునంటి ేశాల్లో సముద్రంలో నాచును 
పెంచుతూ ఆన్నారు కూడా. 


నాచు అనేకరకాలు. ఇని 14,000 రకాలని ఇప్పటికి 50 ఏళ్ళ క్రిందట లెక్క 
వేశారు. దానిని ఎన్ని విధాలుగా వాడుతూఉన్నారో తెలునుకుంకే మోకు ఆశ్చ 
ర్యం వేస్తుంది. జపానులో దీనితో సూపం మొదలు సబ్బులవరకూ అ నేకవస్తువులు 
తయారు చేస్తూఉిన్నా రు, సెల్యూలోన్‌, కాగితం, సిల్కు, స్లాస్టిష్క_లూ, సింతేటిక్‌ 
చర్మం; చివరకు మందుగుండు సామూనులూ వేయడానికి నాచు వినియోగపడుతూ 
ఉంది. స్కా-టొలాండులోని సెల్యూలోన్‌ పరిశ్రమలలో దీని ఉపయోగం విస్తారంగా 
ఉంది, కొన్ని రకాల నాచు మొక్కలు ఆహారంగానూ, జిొవభాలుగాను ఉపయోగ 
పడుతూ ఉన్నాయి. కొన్నిటిని వంట చేసుకోని తింటారు. అవి వాలా రుచిగా 
ఉంటాయనీ, బలమైన ఆహారాలసీ తెలుసుకొన్నారు. వాటితో పచ్చళ్ళు కూడా 
తయారు చేస్తున్నారు, 


స్కా_టొలాండ్‌ లో ఒకరకం నాచుమొక్క_లు ఎండ బెట్టి, దంచి, విండిచేసి 
ఆవకాయలో మనం ఆవపొడివేసినబ్లు పచ్చళ్ళలో వేస్తారు. మరికొన్ని మొక్కలను 
అబే విధంగా విండిచేసి ర్‌్ట్కెలూ, “శీకుటూ చేసారు. ఐ ర్లాండులో నాచుశనో జెలీ 
చేస్తారు, పశువులకు మేతకూడా వాడతారు. 


నాచు మొక్క_లు చాలా పెద్దవిగా పెరుగుతాయి, ఒక్కొా-క్క_మొక్క. నూరు 
టన్నుల బరువై నది ఉండవచ్చు. అలాంటి ఒక ముక్క-లోంచి మూడుటన్ను ల 
అయోడిన్‌, ఇంకా అనేక పదార్థాలూ వస్తాయి. కాలిఫోర్నియాలో అయోడిన్‌ 
పరిశమకోనం మూడు వేల ఎకరాల నము్ముదంలో ఈ నాచుమొక్క_.లు సాగుచేస్తూ 
ఉన్నారు. 
నాచును లేసువ లె అలంకారంగాకూడా ఉపయోగిస్తారు. డానిని ఎండ బెట్టి 


రిబ్బనులుగా తయారుచేసి రంగులువేసి టోపీల అంచులను అలంకరిస్తారు, 


2ర్‌ర్‌ 


Cen 


జ 
యై 
fe, 
గ 


లొ 


| 
ot 
శ 


hie స 


స 
న్‌్‌ వట 


సము[దంలోంచి ముత్యాలు తీయుట 
ఒర ఆ స్థ్రేలియకా చితకార్లుని భావచ్చితం 


256 





నము[దంలోని న త్తగుల్లలూ, 
స్పాంజీలుకూడా న౦ప చే, 
అందులో ముత్యాలు అిమకాల్య 
మెనవి. ముతే౧ం నవరత్నాల 
లోనిది. ఎరనముదంభోనూ, 
సింహళ ద్వీప (పాంతంలోనూ, 
పర్తి యక గల్ప్‌లోనూ, 

ప 

మా స్రేలియా తీరాలలోనూ 
ముత్యాలు దొరకు తెయి, 


పశ్చ్‌ 


అనేక 

(పతిచిప్పలోనూ 
ఉంటుందనుకో రాదు. 
ముత్యఫుచిప్పలు ఉన్న (పొం 
కాలో నూటికి అయిదు 
చిప్పుబో మాతం ముత్యా 


ముత్యపవుచిప్పలు 
ర కా లు, 


ముత్యం 


లుంటాయి, సము. దాసికి రత్నా 
కరం అన్న రు ముం ల 


వ లనే వచ్చింది. 


వెనుకటి కాలంలో నము 
(దంలో మనుష్యులు మునిగి ఈ 
చిప్పలను తీసేవాళ్లు. ఇప్పుడు 
ము త్యాలకోసం మునిగ మను 
ష్యులకు (ప్రత్యేకమైన దుస్తులు, 


పరిక రాణా ఉన్నాయి. 


(88) సమ్ముదంలో రూపురేఖలు 


(పక్క బొచ్తులో ముత్యస్రుచిప్పలకోనం నము 
[దంలో మునుగుతున్న మనిషిదుస్తులుచూడండి.) 
అదొక పెద్దపరి శమగా పాశ్చాత్యులు ముత్యాలు 






తీస్తూఉన్నారు. జపానులో ముశ్తెపు నత్తలను 
స్టా పించేపరి శవ మంచి అభివృద్ధిలో ఉంది, 
స్పాంజీలు కూడా చాలావిలువై న సమ్ముడ 
నంపద. పీటినికూడా అనేక పాశ్చాత్యా దేశాల్లో 
సాగుచేస్తూ ఉన్నారు. 
అన్నిటికంచు గొప్పనంపద నమ్ముదం నీనే. 
అందులో అనేక లోహోలున్నాయి. ఎన్నో ఉప్పు 
సముద్రంలో మునిగేటవ్పుడు తొడిగేదుస్తుల లున్నాయి. మనం రోజూతినే ఉప్పు ఎక్కువగా 
సము[దంనుండే తీస్తున్నారు. ఒక ఘనపుమైలు సముద్రంనీటిలో 11 కోట్ల 70 లతల 
టన్నుల ఉప్పు, రి వేల టన్నుల అల్యూమినము, 60 లక్షలటన్ను ల మాగ్నీ జయము, 
౨ లతల రికి వేల టన్నుల బ్రొమెనూ 192 టన్నుల అయోడినూ, 440 పొండ్ర 
బంగారమూ ఉంది, సనము[ద్రంలో ఉన్నంత బంగారం ఘామిలోకూడా లేదట! 
సముద్రంలో సడులు 
సముద్రంలో కొన్ని చోట్ల స్‌ళ్ళు వెచ్చగా ఉంటాయి, కొన్ని చోట్ల చల్లగా 
ఉంటాయి. మహానము. దాల్లో కొన్ని వెచ్చటి నదులూ, కొన్ని చల్లటినదులూ 
(పవహిస్తూ ఉండడం దీనికి కారణం, sais నదులంజు హక ఆశ్చర్యం 


కలుగుతుంది. (పక్క పటందూ స్తే జ 
ఈ నదులు వవిధంగా (పవహిస్తూ . 
ఉన్నాయో మాసే తెలు స్తుంది. Dm 
పటంలో చూడండి. మెక్సికో సింధు జీ ధో 
ఇాఖలో ఒక (పవాహాం పుట్టుతుంది. న 
దానిని గల్ఫొస్ట్రీమ్‌ అంటారు. దాని ముం. 
వెడల్పు 40-50 మైళ్లుఉంటుంది. మన (్యాయం. ల్‌. 
భూమిపై ఉన్న నదుల్లో ఏదీ ఇంత వెడ 





దాలవివాన సర్వస్వము 
ళ్‌ oJ 


ల్పుగాలేదు. దీనితోతు 860 అడుగులవరకూ ఉంటుంది. అది గంటకు నాలుగైదు 
మైళ్ళ వేగంతో (ప్రవహిస్తుంది. దానిమార్షం గమనించండి, అట్లాంటిక్‌ మహా నము 
(దానికి అడ్డంగా కొంతదూరం [పవహీంచి మూడుపాయలుగా చీలివోతుంది, ఒక 
పాయ ఏఐన్‌లాండు దికు క గా ప్రనహీస్తుంది, మరొకటి ఐన్హాండు, స్కాట్లాండ్‌, నాశ 
"దేశాల దిక్కు-గా సజకుం మూడోది స్పెయిను చేశం వెప్టు వెగుతుంది, 
ఓ... మన్‌, 
గల్ఫొసీన్‌ వేడ్మిపవాహం. నమ్యుదంలోని సదులలో కెల్లా ఇదిపెద్దది. ఈ 
ఇక్‌ గ ది 
నది పుట్టుపూరోో రాల నిష్కర్షగా ఎవరూ చెప్పలేక పోయారు. మెక్సికో 
జలనంధిలోపటజే మిసిసిపీ నదియే ఈ విధంగా (సవహీస్తూ 6ఉందసి అక్కడివాళ్లు 
చెప్పుకుంటారు. గాలి ఒరిపిడికి ఈ _పవాహం ఏర్పడిందని హారెల్‌ చెప్పాడు. 
యి 
(257 వ పుటలోని బొమ్మ చూడండి), 


ఇడి సెంటమెయిన్‌ తీరానికి వచ్చీ అక్క_డ మరొక పవాహంతో కలు 
స్తుంది, దీన్ని ఆర్కి_టిక్‌ (పవావాం అంటారు, ఇది ఆర్కిటిక్‌ (ప్రవాహం కావటం చేత 
మంచుతో సమానంగా చల్లగా ఉంటుంది. -శీన్‌లాండుహూ, _ ల్నాబడారుకూ గ్య 
సముద్రంలో ఇదీ వుట్టుతుంది. మేకా నము[దతీరంవరకూ వచ్చి ఇది. గల్‌. న్రీ)ము 
క సుసగపోతుంద దాని చన్నీరు స స ఉంటుంది, 


అట్లాంటిక్‌ మహోనము దం మధ్య గల్ఫొస్టీ ను కుక లై ఒకటి 
స్పెయిక వైపు (పవహిస్తుందని వెనక చెప్పాను, అబే వాయ పశ్చిమ అ ఫ్రకోలీళం 
'వెంబడినే కొంతదూరం పోయి గినీ అఖాతం దగ్గర దక్షీణ భూమధ్య రేఖా (పవా 
వాంతో కలిసి మళ్ళా మెక్సికో సింధు శాఖ వైవు (పయాణం చేస్తుంది, ఇదంతా 
ఇరవై "వేల మైళ్ళ (పయాణం. 


మన బంగాళాఖాతంలో కూడా ఇలాంటి చే ఒక చిన్న (పవాహం పుట్టుతుంది. 
ఇది. సింవాళీ దీపం చుట్ట భూమధ్య రేఖ డాటి తూర్చుల్మిఫికా ఖండం ఉ_త్తరతీరం 
వెంబడి (ప్రవహించి, కఫికాఖండపు దక్షిణపు కొనదగ్గర అఆగ్నోయదిక్కు.గా మళ్ళి 
కొంతదూరం సాగి దక్షీణదిక్కు..గా (పవహిస్తుంది, దీనిని మోజూాంబీక్‌ కెంట్‌ 
అంటారు. . 


అంటార్కిటిక్‌ ఖండ (ప్రాంతాల్లో బైలు దేరిన ఒక. నిటి వెల్లువ పక్సివు 
ఆఫ్రికా నము[ద్రతీరం వెంబడే గినీ అఖాతం వరకూ (ప్రవహిస్తుంది. బర్మా సము(ద 


భకర 


సముుదంలో దూప్ప రేఖలు 


తీరంలో పుట్టిన మరొక (ప్రవాహం భూర్పుఇండిళశురా దీవులనుచుట్టి న్యూగిసీమిాదుగా 


(పవహిస్తుంది. 


ఈ విధంగా నము.ద్రంలో అనేకనదు లున్నాయి. నము దాలయొక్క-, వాటి 
తీరాలె ఉన్న భూఖండాలయొక్క_ శత్రోప్ష స్థితులను నరివుచ్చడఠంలో ఈ నదుల 
విలువ ఇంతంతనరానిది. వేడ్మిపాంతాల్లో సముద్రం పైకి వెచ్చగా ఉండి లోసల 
చల్లగా ఉంటుంది, (ధువమండలాల్లో నము[దంనీరు లోపల వెచ్చగా ఉంటుంది, ఈ 
మార్పులకు కారణం సమ్ముదంలోని (ప్రవాహాలు. 


సముద్రంలో మంచుకొండలు 
మనభూమి అంతటిలోనూ పదనభాగం, అంశే సుమారు 60 లతల చదరపు 
మైళ్ళ నేల, శాశ్వతంగా మంచుచేత కప్పబడి ఉన్నదని మోకు తెలుసు. ఈ మంచు 
కదులుతూ ఉంటుందని కూడా నెనక చెప్పాను. గాలి కౌకిడికీ, తుఫాను దెబ్బకూ 
మంచు జారివచ్చి సముద్రతీరంలో విరుచుకు పడుతుంది. ఒకొ_క్క వుడు నేలకూడా 
నము[ద్రంలో కూలిపడుతూ ఉంటుంది. నము[ద్రంలో జారిపడ్డ మంచు పెద్ద పర్వళా 
అరా తేలుతూ గాలి ఎటువే స్తే అటు వందలకొద్ది మెళ్ళు ప్రయాణంచేస్తుంది. 


ఇలాంటి వేలకొద్ది మంచుకొండలు గ్రీ౯ాలాండుకూ వాఫిన్సుబేకూ మధ్య 
కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఇవీ ఉ తర్‌! అమెరికా తూర్పుతీ రాల వరకూ 
వచ్చేస్తాయి, ఓడలకు ఇవంకు (ప్రాణాంతకంగా ఉంటుంది. మంచుకొండలు పెకీ 
మామూలుగా కన్పిస్తాయి. ' కాని అవి పెకి కనిపించినంత అమాయక మైనవి కావు, 
తొ మ్నిదింట ఎనిమిది పాళ్ళు అవి నీటిలోనే ఉంటాయి. ఉత్తర అట్లాంటిక్‌. మహో 
నమ్ముదంలో 1ప్రతివడూ నాలుగు నెలలపాటు ఓడలకు ఈ మంచుకొండల పపత్తు 


ఉంటుంది. 
ఆంటార్కి_టిక్‌ మవోసముదంలో మైళ్ళకొొద్ది వెడల్పుగల మంచుకొండలు 
౬-౪ ౧ ॥ 
"కేలిఆడుతూ ఉంటాయి, .నీటిమట్టంనుండి రెండు మూడువందల అడుగులు మాత్రం 
అవి పె కికన్సిసాయి. దూరంనుండి చూడ్డానికి తెల్లగా వెండికొండల్లాగు తళతళ 
QQ. ఎవి Go ౧౧ ౧౧ 
లాడుతూ అందంగా ఉంటాయి. వాటి అడుగుభాగం నీటిలో "రెండువేల అడుగుల 
వరకూ ఉంటుంది. పసిఫిక్‌ మహాసమ్ముదంలో కూడా ఇవి కనిపిస్తాయి. 


259 


దాల విజ్ఞాన సెర్వస్వము 

మంచుపర్య ఆల ఆకారాలు వింత వింకలుగా ఉంటాయి, కొన్ని బ్రహ్మాండ 
మెన ఇటుకలవలె ఉంటాయి, కొన్ని కోటలవలె కన్పిస్తాయి. కొన్నిటిలో నురం 
రై వావి 
గాలూ కూడా ఉంటాయి, ఈ మంచుకొండల పై (ధువమండలాల ఎలుగుగొడ్తు 


ఒక్కొక్కప్పుడు చిక్కుకొని ఇతర (ప్రదేశాలకు వాటితోపాటు లేలివస్తాయి. 


వేడినీటి పవాహాలకు ఈ కొండలు లేలివచ్చినవుడు అవి కరిగి కూలిపోతాయి. 
ఒహొ్క-క్క-సారి పడితప్పి తల క్రిందులా తాయి. 


మంచుకొంశల విపత్తుయుండి రక్షణ 

మంచుకొండల విపత్తునుండి ఓడలను రశక్రీంచడాసికీ ఇప్పుడు కట్టుదిట్టాలు 
జరిగేయి, 1912 వృపిల్‌ 14 వ లేదిర్శాతి (ప్రపంచంలో కెల్లా పెద్దఓీడ * మైటానిక ” 
ఒక మంచుకొండతో డీక్కొ_ని రెండున్న రగంటలలో మునిగిపోయింది. _(బహ్మాండమెన 
ఈ ఓడ చేనికీ మునగదనీ అది నము దాలకు రాజనీ కట్టినప్పుడు అమెరి కా ఎంతో 
గర్వించింది. కాని న్య్యూఫాండ్‌ లాండ్‌ దగ్గర ఇడి మొదటి పయాణంలో నే 
15 వందలమందితో మంచుకొండకు బలిఐనది. (పపంచమంతా గగ్గోలుపడింది. 
అమెరికా వెంటనే మంచుకొండల పధీలనకు రెండు ఓడలను నియమించింది, 
లండక్లో ఒక అంతర్జాతీయ నమా వేశం జరిగింది. ఉత్తర అట్లాంటిక్‌ లో ఒక 
ఐస్‌ పెట్రోల్‌ సర్వీస్‌ నియామకమైంది. అంకే మంచుకొండల దారులను గుర్తుపట్టి 
ర్రీడలకు హెొచ్చరికచేసే రక్షణదళం. పదమూడు దేశాలు ఈ రతణన్యయాన్ని 
భరిస్తాయి, "రండుఓడలు ఆ _పాంతమంతా తిరుగుతూ మంచుకొండల ఉని!ని, 
దారులనూ, వేగాలనూ గమనించి అన్ని కో శాలకూ తెలుపుతాయి. (ప్రయాణించే 
కీడలకు బై న్లెన్‌ ద్వారా హాచ్చరిక చేస్తాయి, . 


న ముదం అడుగుకు ప్రయాణం 


_ అది 1980 జూకా 6 వ తేది, బెర్మూడా దీవుల్లోని. నక్‌నచ్‌ దీవికి 8 మెళ్ళ 
దూరాన సముద్రంలో ఒక ఓడ లంగరువేసి ఉన్నది. ఆ ఓడనుండి చాలా అద్భుత 
మెన శా స్రీ యపరిశ్లోధనలు జరుగుతూ ఉన్నాయని ఎవ్యరూ అనుకొని ఉండరు, 


ఒక "పెద్ద సీలిరంగు ఉక్కుగోళం గుండటి మొగం తెరిచింది. అందులో 
ఇద్దరు సావాసికులు దిగి సముద్రగర్భంలోనికి (ప్రయాణం చేయడానికి సిద్ధపడుతూ 


260 


సముదంలో రూపురేఖలు 


ఉన్నారు. ఆ గోళం అడ్డుకొలత అయికు అడుగులకు కొంచెం తక్కు_వగా ఉన్నది. 
దాని గోడలు 14 అంగుళం దళనరివి, గోళంమూత బిగించారు. నముదగర్భంలోనికి 
దాన్ని జాగ తెగా దించారు. నిమిపొనికి $0 అడుగుల చొప్పున అది [కిందికి దిగుతూ 





నము(దంతోనికి డింపబడుతూఉన్న బేతాన్నియర్‌' 


ఉన్నది. 800 అడుగులు [క్రిందికి దిగింది. మానవమాత్రు డెవ్వడూ ఆంతలోతుకు 
ఎప్పుడూ వెళ్ళిఉండ లేదు. 


ఐతే వీళ్ళు ఈ సాహనం ఎందుకు చేశారు * వాళిద్దరూ గొప్ప జంతు శాస్ర 
జులు. నమ్ముద్రం అట్టడుగున ఉన్న జీవజాలం పరిశోధించాలని వారి ఉగ్ధెశం. డాక్టర్‌ 
షా లు ర లు 
చారలు విలియమ్‌ వీజ్‌, డాకర్‌ ఓటిస్‌ చారకా వాళ్ళ చేరు. ఇదరూ 
౬ 6 గ ఏ 
అమురికనువే, 


డాక్టర్‌ బీబ్‌ ఇంతకు ముందనేకసార్లు సముద్రం లోతులలోనికి వెళ్లాడు. ఒక 
రాగిటోోపీ వేసుకొని గాలిగొట్టం ముక్కుకు తగిలించుకొని మరి ఏ పకికరం సహో 
యమూ లేకుండా పడమటి ఇండియా ద్వీషృపాంతాల్లో అతడు అరవై అడుగుల 
లోతుకు మునిగాడు, ఆ లోతుల్లో అనేక ఫోటో. గాఫ్రులు తీశాడు,. అక్క_డి జీవజాలం, 
వాటి నివాసాలూ (పపంచానికి తెలిపాడు, 


261 


మా లవిజ్ఞాన స సర ౨స్వము 
“అంత లోతున నీకు ఛయంఎ వేయలేదా ? అందులో భయంకరమైన క 
ae pas అని స్నేహీతు లతని ప్రళ్ని స్తే “అద్భుతమైన ఆ మహో ప్రపంచంలో 
విపత్తు ఉన్నదనే ఊవామే నాకు కలగలేదు” అని బీబ్‌ జవాబు చెప్పాడు. 


Donan 





గ 


ఇతిస్సియర్‌ లోంచి చూస్తూన్న డాక్టర్‌ వీబ్‌ 

అంతమా(తంచేత విపత్తు లేదనికాదు. ఒకసారి ఒక పెద్దచేప అతని కెదుశై నది, 
డానికి ఎరపార వేసి ముందుకు సాగాడు. చిన్న డై డైనామెట్‌ పేల్చాడు. వేప పక్కకు 
తొలగి పోయింది. అట్లాంటి మహాసావాసి వీబ్‌. ం 


ఆ ఉక్కు. గోళంలో కూర్చొని అగాధమైన లోతుల్లోనికి దిగాలని బీట్‌ సిద్ధ 
పడ్డాడు, ఉక్కుదుస్తులు ధరించి సంకెళ్లతో (క్రిందికిదింపికే 525 అడుగుల లోతుకంాకు 
ఎవ్యరూ . క్రిందికి వెళ్లలేకపో యేరు. అం లేకాకుండా కొన్ని నిమిషాలపా'కే ఆ లోతుల్లో 
మనివీ ఉండగలడు. నీటి ఓ తడికి మనుమ్యుని రనాళాలు పగిలిపోతాయి. (ప్రతి 
చదరవు అంగుశానికీ bi ఒ త్తిడీకి ఆగగల ఉక్కుగోళం తయారు చేయించాడు. 
దానికి 'బేతీసి స్పియర్‌ ” అని పేకుపెట్ట టాడు, డానికి మాడుకిటిక్లీలు -' 'పతికిటికీకి మూడు 


262 


సముద్రంలో దూప రేఖలు 


అంగుళాల దళనరి అడ్రాలున్నాయి. ఒకదానిలో పెద్ద సెర్చిలెటు బిగించాడు. లోపల 
పీల్చడానికి గాలి వర్చాటు చేసుకున్నాడు. ఇన్ని వర్పాట్లు చేసుకొని మిత్రుడు 
జార్హక తో మధ్యాహ్నం 1 గంటకు నము(దంలోతులకు బయలు బే రాడు, 


'బేతీస్సియరు నూరు అడుగులు కిందికి దిగింది. ఆకుపచ్చటి కాంతి లోపల 
(ప్రతిఫలించింది. ఓడమిదినుండి నిమిష నిమిషానికీ శులిఫోను వస్తూనేఉంది. గోళం 
మూడువందల అడుగుల లోతుకు దిగింది, బార్హకా ఒక్క శీక వేశాడు, బరువైన 
గోళముఖంనుండి ఒకచుక్క. సీరువచ్చి లోపల పడింది. వెంటనే తలువు మూత 
పరీక్షించాడు, ఒకచోట చెమరుతూ ఉంది. (ప్రతి అడుగుకీ దానికై ఒ త్తిడి అధికమా 
తుందని వాళ్ళకు తెలుసు, వేగంగా గొలుసు (క్రిందికి దించవలసినదని పెన ఓడలో 
నున్న వారికి ఆజ్ఞువీించాడు. ఆరువందల అడుగులు క్రిందికి గోళం దిగింది. కాంతి 
సీలంగా మారింది. అలాంటి కాంతి మన నేలవై ఎక్కడా కనపడదు. చకచక 
మెరుస్తూ ఉన్న అనేక జీవజంతువులు వాళ్ళే కళ్ళముందు ఈదుకు పోతూరొన్నా యి. 


బేతీస్టియరు ఇంకా క్రిందికి వెళ్ళుతూనే ఉంది. నీలిరంగు మారిపోతూ 
ఉంది. (క్రమంగా చీకటి అవరిస్తూ ఉంది. వెళ్ళినకొద్ది కటికిచీకటి, బార్లకా ఆతుర 
తతో తలుపుమూతను పరికిస్తూనే ఉన్నాడు, జఉప్తోగతను నిమిష నిమిషానికీ 
(వాస్తూనే ఉన్నాడు. (పొాణవాయువు గొట్టాలు నరుదుతూ నే ఉన్నాడు, 


ఎనిమిదివందల అడుగుల లోతుకు బేతీస్సియర్‌ దిగినది. ఆగమని ఆజ్లా 
పించాడు బీబ్‌. మరి (క్రిందికి వెళ్ళకూడదని అతనికి ఏదో అనిపించింది... 'బేతీస్సియర్‌ 
మెల్లగా సెకిలేచింది. సముడంపెకి వచ్చేసరికి సరిగా అరగంట పట్టింది. బేతీ 
స్పియరులోంచి ఆ పరులు ప్రెకివచ్చారు. మొట్ట మొదటిసారి మానవుడు ఆ అంధకార 
పాతాళంలో అడుగు పెట్టి, దాని హృదయంలోని రహస్యాలను బై టకుతీశాడు. 


దీని తరవాత నాలుేళ్ళపాటు ఆ ఇద్దరూ ఎన్నోసార్లు నము దగర్భంలోసనికి 
(పయాణం చేశారు (పలీసారి వెనకటి కంచు ఎక్కువ లోతులకు వెళ్ళారు, ఒక సారి 
చేసిన (పయాణం వర్షన ఆ లోతుల్లోనుంచే ఇఅలిఫోనులో (పపంచానికి చెప్పాడు 
డాక్టర్‌ వీబ్‌, యూరపు అమెరికాఖండాల్లోని చేడియో స్టేషనులు అన్నీ ఢా. వీబ్ల్‌ 
ఒలిఫోను కథనాన్ని (ప్రసారం చేసేయి. 


263 


చాలవిజ్తాన సర్వస్వము 
(కే ఎఎ 


1984 ఆగస్టు 11వ తేదీనాడు రెండువేల ఐదువందల పది అడుగులలోతుకు 

డాక్టర్‌ వీబ్‌ వెళ్తాడు. నాల్వుదినాల తరవాతే మూడు వేల ఇరవై ఎనిమిది అడుగులు 
ర ౧౧ 
లోతుకు చెళొడు., 


'హాఫ్‌ఎమెల్‌ డౌ౯ి అనే తనవు_స్తకంలో డాక్షర్‌ బీబ్‌ తన పాతాళలోక 
యా(కాచరిత్ర, అక్కడ తాను చూచిన విశేపాలూ (వాశౌడు, 


అంతంచేని అంధ కారంలో |పయాణముది. శెండువేల ఐదువందల అడుగుల 
లోతులో 25 అడుగుల పెద్దచేప ఒకటి వీబ్‌ సెర్చిలెట్‌ ముందు ఈదుక పోయింది. 
వాళ్లులె ట్‌ ఆర్చారు. అంతా అంధకార మే. వవో వింతవింత ఆకారాల వేపటూ, 
జంతువులూ మెరుపులా, చుక్కల్లా, మిణుగుగుస్రరు జల్లా మెరుస్తూ తమ తేమ 
దారిని వోతూడన్నాయి. 


అర మైలు లోతులో (పతిచదర పు అంగుళంపె నా అరటన్ను బరువు ఉంటుంది, 
3 యా, అటి కాను జ్‌ జు క్స్‌ 
అద్దాలకిటికీల పై ప ాలాల టన్ను లబరువు చొప్పున నిరుంస, ఆ గోళంలో ఎక్కడ 
వవాటిలోపం ఉన్నా వాళ్ళిద్దరు * పాతాళంలో పచ్చడై పోయేవాళ్ళు. 


సము[దంలో జీవజాలం 


జీవజాలానికి భూమికంకు నమ్ముదం ఎక్కువ విశాలమైన అవకాశం ఇస్తుంది. 
భూమిలో నేల ఉన్న చే మూడవభాగం, అందులో ఒక పెద్ద తునక మంచుటోపీలకింద 
పోయింది, జీవానికి నివాస యోగ్యంకాని ఎల్తెనపర్వత వీఖరాంం ౫ ఉన్నాయి. పెద్ద 
పెద్ద ఎజారోలూ ఉన్నాయి. నమ్ముద్రం అట్లాకాక వందలకొద్దీ అడుగులలోతున 
విశాలమున అవకాశంలో అసంఖ్యాక మైన జంతుజాలం స్వేచ్చగా నంచరించడాసిశి 
సావకాశం కలిగిస్తుంది. సము[దాల లోతు నగటున పన్నెండు వేల అడుగులని మోకు 
తెలుసు. ఎక్కడో అగాధమైన కొన్నిపట్లలో తప్ప ఈవిళాల సముద్రం నిండా 
జీవజాలం ఉంది, 

భూమిపై. చేశాలున్న కై నమ్ముడంలోకూడా నీట్మిపపంచం పొరలు పొరలుగా 
విభజింపబడి ఉన్నది. ఏ పొరకు నంబంధించిన జీవజాలం ఆపొరచదే. అది శెండన 


పౌరలోనికి వెళ్ళలేదు. అక్క డి జంతుసిర్మాణం, ఐటి జీవితవిధానం వేకు వేరుగా 
ఉంటాయి, 


264 


(8£) సమ్ముదంలో జీవజాలం 


ఐనా సముద్రంలోని జీవజంతువులు భూమిపై ఉన్న జీవజంతువులన్ని రకాలపి 
కాను. య్నాబ్నె ఏళ్ళ కింద వేసిన లెక్కప్రకారం సముదంలో జీవజంతువులు సుమారు 
85 వేల రకాలవి మ్మాతం ఉన్నాయి. కాని భూమిమోాది జీవజాలం మూడు లతల 
ఇర నై వడు వేల రకాలకు మించిఉన్న వి. చూచారా! ఎంకభఖేదం ఉన్నదో ! నముద? 
జంతువుల అక్కలో కొంత పొరపాటు ఉండవచ్చు. ఎందుకంకు ఇంకా నముద) 
శోధన పూర్తిగా జరగలేదు. ఐనా సమ్ముద జంతువుల రకాలు తక్కువ అని చెప్ప 
డంలో ఏమో పొరపాటు ఉండదు, 


అనలు జీవం నము.దంలోనే పుట్టింది. ఈ విశాల గృహంలో యుగాలకొద్ది 
జీవం, చిన్నవీ పెద్దవ్‌ ఐన అనంఖ్యాకరూ సాలు తాల్చి _పత్యతమైనది సముద్రంలో 
జీనం శాఖోప శాఖలుగా పరిణామం చెందిన చరిత అమృత మెనది. 


సమ్ముద్రంలో జీవజాలం చాలా అందమైనది. వాటిరంగులు చిత్ర విచితేము లైనవి, 
వాటి రూపాలకు అంతు బేదు, సముద్రంలో భూమిప్రవలె పెద్ద అడవులు లేవు 
అందులోఉన్న చెట్లకు పువ్వులు లేవు. అగాధమైన లోతుల్లో చెళ్లు లేవు లోతు 
తక్కువ (పాంతాల్లోనే చెట్లు ఉంటాయి. వాటికి వేళ్లూ, 'కాడలూ, కొమ్మలూ 
ఉంటాయి, కాని ఆకులూ, పువ్వులూ ఉండవు, వాటి కొమ్మలూ, కాడలూ 
గుల్లగా ఉంటాయి. అవే వాటి కడుపులు, 


మొఠాసికి సము(దంలో పచ్చని చెట్ట్లున్నాయి. అవి ఉండడం చాలా అవ 
నరం. "లేకపోతే అంత జీవజాలమును నము.దం ఎలా పోషీంచగలదు * సమస్త 
నముడాలలోనూ, మహానము[దాల వమధ్యకూడా పీతి వసెపార పచ్చని తీగాలతో 
నిండిఉంటుంది. నముద_లో వృక్షనంతతి అంతటినీ “స్తాంక్‌ ట౯ అంటారు. 


నముదంలో సమ న్తజీవజాలానికీ ప్లాంక్‌ టనే ఆధారం. చిన్నచిన్న చేపలు 
మొదలుకొని తివింగిలాల వరకూ ఇచే తిని (బతుకుతాయి, 


నముదంలో డయాటమ్బు అనే సూత మైన చెట్లుకూడా ఉన్నాయి. ఇవి 
సము[దంసిండా అల్లుకొని ఉంటాయి. చిన్న చిన్న జంతువులకు ఇవ్‌ అహారం, 


256 


డయాటమ్బు ఆకారాలు వాలా వింతీగా ఉంటాయి. ఈ వింత చెట్లు కొన్నిటిని క్రింది 


బొమ్మలో చూడండి, 








డయాటిమ్సు “పెదవిచ్చేసి చూవబడినవి 
లు 


వెచ్చటి సీ ళ్లలోకంకు చల్లటినీళ్ళ లో ప్రాంకటను పెరుగుదల సమృద్ధిగా 
ఉంటుంది, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న సముడాల్లో వీటి పెరుగుదల బాలా 
తక్కు.వ, 


సముడంపు ఎడారులు 


స్తాంక్ర్రక్‌ లేనిచోట్ల జీవజాలం పల్పగాడఉంటుంది. మధ్యధ రానము డంలో 
స్లాంక్ట కా ఎక్కువగా లేదు. అందుచేత ఆ సముద్రంలో జీవజాలం తక్కువ. దక్షిణ 
పసిఫిక్‌ లో ఒక పెద్ద *సమ్ముదపఫుఎడారి ఉన్నది. అంటే అక్కడ స్తాంక్ష౯ా లేదు. 
అందుచేత అక్కడ చేపలు మొదలైన ఎట్టి జీవజంతునూ లేదు. యూరప్‌ ఖండపు 
ఉ త్తరతీరమంతా ప్రాంక్‌ ట౯తో నిండిఉన్నది. అందుచేతనే ఆ (పాంతంలో చేపలు 
విసారంగా దొరుకుతాయి, 


266 


సముద్రంతో జవజాలం 


ఆక్‌ 


చీకటిర్మాతిలో మీరెప్పుడైనా పడవమిాద సముద్రంలోకి వెన్‌ అ మాకొక 
వింతే కనివీస్తుంది. నముదంనీరు తళతళా మెరుస్తూఉింటుంది. మి పడవ తెడ్డు ఒకసారి 
నీటిలోమునిగి సైకివచ్చేటప్పటికి మెరుస్తూఉన్న నీరు డానితోవస్తుంది. మి తెడ్డునుండి 
పడేనీటిబొట్లు ముత్యాలవలె మెరుస్తూడింటాయి. చీకటిలో నమ్ముద్రంనీరు ఇలా 
మెరుస్తూఉండడానికి కారణం తెలుసా? భూమిపై చీకటిలో మురిసే మిణుగురు 
సురుగులవంటివే లక్షలాది పఫురుుసలు నము[దం నీటిలో ఉన్నాయి, కాని అవి 
మన మిణుగురులకంకు చాలా చిన్నవి. ఒకొొొ-క్కొ_టి గుండుసూదిమున అంత 
ఉంటుంది. ఒక్క ఘనవ్రుటంగుళం నీటిలో ఇవి ముప్పై వేలవరకూ ఉంటాయి, 


ఈ పరుగులకు ఇంత కాంతి ఎలా వచ్చిందన్న విషయం తెలుసుకో వాలని 
శా న్ర్రజ్ఞలు ఇంకా (పయిత్నీసూనే ఉన్నారు. వాటి దేవ హాల్లో ఉంజే వేడిని అవి 
వెలుతురుగా మారుస్తూ ఉన్నాయని ఒకమతం, ఇదేనిజమైకే ఈ పురుగులదగ్గర ఎంత 
అద్భుతమైన యంతం ఉన్నదో చూడండి. నీటిలో ఉండే పురుగుల జేహాల్లో, 
అందులోనూ అంత చిన్న వాటి "'ేహోల్లో వపాటి కేడి ఉంటుంది ? ఇంత తక్కువ 
వేడినుండి ఇంతటి కాంతిని అవి తయారు చేస్తూ ఉన్నాయంకు అడి చితమే ! కాంతిని 
ఉత్ప _క్రిచేయడానికి మనం ఎంతో వేడిని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము. 

నము(దజీవుల వురిటిల్లు 

సమ్ముద్రజీవుల వురిటిల్లు నీటిమట్టం. నముదంలో ఒక పట్టువలవేసి సూక్త 
దర్శివలో చూ_స్టే అందులో మాకొక కొ_త్తప్రపంచం కనిపిస్తుంది. నరియైన కారులో 
నరియిన చోట మో పట్టువల వెళ్ళినజా వందలకొలది రకాల నూక్ష్ముజంతువులను 

అది తీసుకువస్తుంది. అందులో బాగా ఎదిగిన నూక్షుజంతువులూ, సూత్తత్చిజీవులూ 
ఉంటాయి. శిశు అవస్థలో ఊన్న ఇంకా ఇతర జంతువులూ ప. వాటి 
పట్టిక (వాయాలంకేు స వెన్నో పుట లవుతాయి. 

నముుదజంతువుల ఈ పురిటింటికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. 
అక్క_డ పుట్టిన కోట్లాది జీవసంతతిలో లక్షలాదివాటికి వురిటిలో శే నంధి కొట్టుతుంది. 
అది రక్షణలేని విశాలమైన మైదానం. లక్షలాది శిశువాంతేకులు ఆ (ప్రాంతంలోనే 
నోళ్ళువిప్వుకొని తిరుగుతూ ఉంటారు. పాపం అక్కడి జీవజాలంలో .. బూలభాగం 
నాటే వాతపడిపోతాయి, 


267 


నముద్రమట్లంపె ఉండే శిశఘుహంతకులు పెక్కుర కాలు, కొన్నిటికి ఏవలి ప్ర 
6 6 ఆతా 
మైన బాణాలున్నాయి. వాటిని వాణాలపుకుగు లనవచ్చు కొన్ని టక (కారంగా 
కరనగల నొళ్ళున్నాయి. మరికొన్ని టికి వలలుపన్నగల కౌశలం ఉంది. మరికొన్ని 
తమ జిగురుచేతులను వాచి ఏమో ఎకుగ నట్టు పాంచిఉ౩టా ను. పాపం శిశువులు 
ఆడుకుంటూ వచ్చి ఆ చేతులో అంటుకొని మృత్యువు వాత పడ తాయి, 


ఇంత శ తుకోటిని తప్పించుకొని నూటికి ఏ పది పదిహేనో (తికి బట 


పడతాయి. 


జో 


సూక్ష్మజీవులు 
మిరు శ్లాక్బ్దేర్లుపె వాసే సుజ్దముక్కను పొడిచేసి సూక్ష్ణుదర్శినిలో 
చూడండి. అందులో మోము ఎప్పుడూ ఊఆఊపాంచని ఒకకొ త్ర త్ర (పపంచం కనిపిస్తుంది. 
పొడిచేసిన సుద్దముక్క- లక్షలాది సూక్ష్హజీవుల అస్థిపంజరాల క క -డీక, 


ఈ విషయం (పపంచానికి తెలివినవాడు హక్సలే పండితుడు, ఆయన సుద్ద 


డు హా 
ముక్క-మై ఇచ్చిన ఉపన్యాసం మోంచు పెద్దవాళ్లై తప్పకుండా చదవాలి. 


ఈ సూక్ష శ్రీనులను మొట్ట మొదట కనిపెట్టినవాడు శాస్త్రజ్ఞుడు కొడు, అతడు 
లెవె౯ హోయెక్‌ అను గుళున్తా. ఇప్పటికి మూడువందల. వళ్ళ క్రిందట ఒకనాడు 
నరదాగా వ. నీటిచుక్క. నతడు భూత అద్దంలో చూచాడు. అందులో 
అతడికి వృభె సు "క్షజీవులు కనిపించాయి, ఒకగోలను నీటిలో నమస్త (ప్రపంచంలో 
ఉన్న మనువ్యులకం మె ఎక్కు..న జీవా లున్నాయని అతడు చెప్పాడు. 


ఈ సూత్వుజీవులకు “పోటోజువా” అనివేు. “తొలిజంతువులు” అని ఈ 


మాటకు అర్థం. నమ_న్త జీవజంతువులకూ (పొటోజు వామే తొలికూపం అనవచ్చు" 
తక్కిన జంతువులన్నీ దీనిపై కలిగిన అభిన్భ దే, 


పీటినంఖ్య చెరిగే విధానం చితమైనది. |పోటోజువా పెరిగి రెండుగా 
చీలిపోతుంది. ఆ శెండూ తిరిగి పెద్దవై అదే విధంగా శెండేసిగా చీలిపోతాయి. 
ఒకొ-క్క-ప్పుడు శెండుకంకు ఎక్కువగా కూడా చీలిపోతాయి. మరొక్క_ప్పుడు 
శెండుకలిసి ఒకటిగా ఐపో తాయి. 


268 


సముద్రంలో జీవశాలం 


నము్ముదాల్లో ఉండే జీవకోటి చరిత మూ 
తౌతెలు తమ చిన్నప్పుడు చదివి ఉండరు. 
అప్పటికి వాటికి చరిశే చేదు. అది ఇటీవల 
(వాసించే. (వాత (ప్రారంభమై 50.60 ఏళ్ళ 
యింది. అది ఇంకా పూర్తికాలేదు, 

(పోటోజు వానుండి తిమింగిలం వరకూ జీవం 
పొందిన అభివృద్దిని ఒక సిచ్చెనగా రూపించ 
వచ్చు. అందులో (పోటోజువా మొదటి మెట్టు, 





స్పాంజీలు 
స్పాంజి అరలు అరలు కలిగి మెతత్తగాఉంజే ఒకానొక జంతువు. ఇది ఉండ 
లుగా ఉండవచ్చు, రెమ్మలుగా చీలుకుపోయిన ఒక కొొమ్మవ లె ఉండవచ్చు. ఒక 
విననక(ర్రవలె ఉండవచ్చు. దాని వింత అకారాలకు అంతులేదు. |క్రిందిబొమ్మలో 





కొన్నిరకాల ఆంద'మెన స్పాంజీలు 

కొన్ని ఏంతఆ కారాల స్పాంజీలను చూడండి. స్పాంజి ఒక తమాషాజీఏ, అది 
(పోటోజువాల గుంపు. 

స్పాంజీలు సముద్రం పైనా, అట్టడుగునా కూడా ఉంటాయి. కొన్నిమట్టంపై 
శేలుతూ ఉంటాయి. స్పాంజీలు అచేకజీవులకు కోటలుగా పనిచేస్తాయి. అ నేక 
పురుగులు స్పాంజిలో తలదాచుకొని (ప్రాణాలు కాపాడుకొంటాయి, 

(పొరంభంలో స్పాంజి కూ*డా ఒక్క పోటోజు వా మాదిరిగానే ఉంటుంది. అది 
సెడ్‌ శెండనుతుంది. ఆశెండూ విడివడక కలిసే ఉంటాయి. ఈ రెండు మరి 


269 


దచాలవచాని సర? సంము 
చా మ! ba 


"రం జేసి అవుతాయి, అట్టాగే వేలకొద్దిగా అయి ఒకేచోట కుప్పగాకలిసి ఉంటాయి. 
(క్రమంగా పెద్ద స్సాంజీ తయారౌతుంది, 
స్పాంజీలు ముళ్ళుముళ్ళుగా ఉంటాయి. సాధారణంగా వీ పెద్దజంతువూ 
దానిజోలికి పోదు. దానిముళ్ళు గుచ్చుకుంటాయని వాటికిభయం, అట్లాగే కాక 
పోతే వాటి మె త్రదనానికీ మందగమనానికీ నముదంలో అన్నిజంతువులకూ అవి 
సులభమైన, మె త్తనెన ఆహారంగా ఉండేవే. (ప్రకృతి (ప్రతివస్తువుకూ ఏదో ఒక 
రక్షణ ఏర్పాటుచేస్తుంది. 
స్పాంజీలు అనేకరంగులవి ఉంటాయి. కొన్ని తెల్ల గాడంటాయి, మరికొన్ని 
అకుపచ్చరంగువి, కొన్ని సీలివి. మరికొన్ని ఎరటివి. కొన్ని పసుపఫురంగువి, వీనస్‌ 
బాస్కెట్‌ అనబడే స్పాంజి వాలా అందంగా డంటుంది. (269 పే, బొమ్మలో చివరదిఎ 
పడమటి ఇండియా దీవుల్లోనూ, _న్లారడాలోనూ, మధ్యధరా నమ్ముద తీరా 
ల్లోనూ స్పాంజీలను పెంచుతారు. ముత్యపుచిప్పల్లాగే స్పాంజీలను నముద్రం 
" అడుగునుండి తీసే పర్శిశమ ఫ్లారిడాలోనూ ఇంకా అనేకచోట్లనూ ఉంది. స్వాంజీలు 
ఒళ్ళు తోముకో డానికి ఉప యోగిస్తారు.ఇంకా అ నేకవిధాల అవి ఉపయోగపడతాయి, 
మొక్కలవలె కనిపించే జంతువులు 
“హా డ్రోజువా ఒక అద్భుత మైన నము దజంతును. అది ఒక మొక్కలా కని 
పిస్తుంది. స్పాంజి వ వధంగా అనేక |పొటోజువాల గుంపో అలాగే మపాడోజువా 
. పాలిప్‌ అనే ఒకజూతి సూక్ష్మజీవుల గుంపు. ఇవికూడా చాలా అందంగా ఉంటాయి. 





చెట్లనలే కనిపించే సమ్ముదజంకతువులు 


హాడో జువా అంటే పెక్కు తలలు కలది అని అర్థం, దీనికి రావణాసురుని 
కంకు పదింతలు తల లుంటాయి, దీని (పతితలా వికసిస్తూఉేన్న ఓక్ట మొగ్గవలె 
ఉంటుంది. సూక్షుదర్శ్భినిలో చూ స్తే గుండ్రంగా కప్పులా ఉన్నదాని ముఖానికి 


270 


నాలుగు వైపులా సన్నని తంతులవంటి చేతులు ఊగుతూ ఉంటాయి. ఇవి దగ్గ 
రగా వోతూఉన్న సూక్ష్మజీవులను ముఖంచె ఫుకు తోస్తాయి, ముఖం వాటిని లోపలికి 
పీల్సేసుకుంటుంది, 
పువ్వులా కనిపించే జంతువులు 

యానిమోనులు అనే ఒక రకం నమ్ముద్రజీవులు. వింతవింత ఫువ్వులవలె 
ఉంటాయి, కింది బొమ్మలో మధ్య ఉన్న "పెద్ద పువ్వులాంటి యాసనిమోకాను 
మూాడండి. డాని నెవ్యరై నా పమాదకరమెన జంతువని అనుకుంటారా? కాని 

je Weare చ 





పువ్వుల్లాంటి వింత జంతువులు 
దానికి దగ్గరగా ఈదుకుంటూ నచ్చే చేపకి ల్రకు ఊాసినంగతి తెలుసు. బొమ్మలో 


అందమైన పువ్వు చేకులుగా కనిపిస్తూడన్న వి యానిమోను ఆయుధాలు; దాని భయం 
కరమెన చేతులు "కా _ర్హవీర్యార్డునుడికి వలె ఆయానిమోనుకు వేయి చేతు 
లున్నాయి. చేపపిల్ల ఏపాటి దగ్గరకు వచ్చినా అన్ని చేతుల్లో ఏదో ఒకదానికి 
nn ౧ (గ 
అందిపోతుంది = యానిమానుకు ఆహారం. 
సము(దం నీటివల్లి రాళ్ళమధ్య అక్క _జడక్క_డా ఏర్పడే చిన్న చిన్న నీటి 
గుంటల్లో ఇవి ఉంటాయి, విశాఖపట్న ౦లో డాల్ఫి౯ నోన్‌ కొండకు వెళ్ళిన 


271 


వాలవిజాన సర్వస్వము 
కో దెం 


వాళు మూలో ఎవశెనా ఉంకు ఇది బోధపడుతుంది, రాళ్ళలో చిన్న చిన్న న 
౧౫) a 
గుంటలు తయారౌతాయి. కెరటం వచ్చినపుడు అవి నిండిపోతాయి. కెరటం 
చెనక్కి_పోగా నే శనాటిలో సో సిళూూ అందులో పాకతూజన్న క్‌తల్రు, 
C౧ మామే 

కనిపిస్తూ వుంటాయి. యానిమోనులు సాధారణంగా ఇలాంటి చోట్లలో వుంటాయి, 
కెరటం వెళ్ళిపోయిన తరవాత అవి తమ అయిదారు అంగుళాల తలలె త్తి విలానంగా 
నాలుగు మై స్రులా చూస్తాయి. అప్పుడు వాటి అందానికి మనం పరవశుల 
మాతాము,. కాని పక్క_నే ఈదుకుపోతూ వున్న చేపనీల్లకు మాతం అది మృత్యు 
న ర్గనమే. 


యానిసూానులు ఇరవై ముప్ఫై ఏళ్ల కంకు ఎక్కువకాలం |బతేకవని వాలా 
కాలంవరకూ అనుకొనేవారు. 1921లో ఎడింబకో నగరంలో ఒక నృద్ద స్రీ 
(బటిషు అసోవీ.య్‌వ౯ నభ్యులను తన ఇంటికి వలిచి తాను అరె ఏళ్ళనుంచి 
పెంచుతూ వున్న యానిమోన్సను చూపింది. అమెకు చిన్నప్పటినుంచీ నముద 
జంతువులంకు చాలా (పీతి. అరవై వళ కితం ఆమె యానిమోనను తెచ్చి 

య cn 

వుంచి, ఎప్పటి కప్పుడు స్వచ్చమైన నముదం నీకు వాటి తొట్లలో సింవుతూ 
అహారంకోనం వెత్తగా కొట్టిన మాంసం పెట్టె వాటివి పోషించింది. 


యానిమోను తిండిపోతు, డాని తిండికి ' మితిలేదు. దొరికితే చచ్చేటంత 
తెంటుంది, తనకంకు పెద్దజంతువ్రను కాడా మింగడానికి (పయలత్ని స్తుంది. ఒక సాది 
ఒక చిన్న యానిమోను ముందు రాగిడబ్బు పడవే స్టే డాన్ని మింగడానికి అది 
నోరు తెరిచింది. డాని నోరు అంత సెద్దదికాదాయె, ఐనా బలనంతంగా నోరు 
తెరవసాగింది. నోరు సాగి సాగి చివరకు వుటుక్కున రెండుగా చీలిపోయింది. వింత 
వమిటం కే రెండు చెక్కలె నా అది చావలేదు. రెండువెక్క.లూ రెండు యాసిమోను 


"అ నాయి, 
ఈ 


మరొక అనుభవం వినండి, డహీలియా అనే ఒకయానిమోాను ఉన్నది. అది 
వాలా అందంగా ఉంటుంది. 871వ “పేజీ బొమ్మలో చూస్తే జాసి అందం మీకే 
తెలుస్తుంది. చాని వెడల్పు రెండు అంగుళాలకంకు ఎక్కువ ఉండదు, ఒకనాడు చిన్న 
పళ్ళెమంత న_త్తగుల్లను చానితొక్సైలో వేశారు, వెంటనే అది' దానిని ఆక్రమించుకొని 
కష్టపడి దానిని మింగేసింది. జాని కడుపు చెక్క్టలెంది. అయినా అది తినడం 


972 


(85) సము[ద్రంఠో జీవకాలం 


మాన లెదు. అది రెండుగా చీలింది. కెండఃచీలికలకు కెండునోళ్ళు కల్పించుకొని మ శ్లౌ 
తినడం వారంభించింది యానిసోాను ఎంతటి తిండిపోతో చూడండి. 


rial Sree 
ఎ అం జుం 


నముదంలో పాములు చక్కని రంగులు 
కలిగి వింతగా ఉంటాయి, రిబ్బ౯ా పాము 
_ అక్కడక్కడ ముళ్లు పెట్టిన రిబ్బనులా 
ఉంటుంది. అది పెక్క-డుగుల పొడనవుంటుంది. 
దాని నాలుక గరుకుగా ముళ్ళు తేరి పదునుగా 
ఉంటుంది. దొంకిన (పతివస్తువూ అది 
జొంటుంది. ఇవి ఒకొక్క పుకు ఒక దానిని 
ఒకటి తింటాయి, దీనితేలకాయ రావణా 
సుకుడి తలకాయవంటిది. తలనరికి పార వేస్తే 
వెంటనే మరొకటి ములు స్తుంది. 





'ఆఇఫోడై ట్‌ అని మరొకరకంపామున్నది. 


విరి ఫ్‌ ఇ యు 
ఇది రిబ్బకా వలె పల్చగా 25.80 అడుగుల పొడవున అది మరుస్తూఉంటుంది, దానికి ఇం దధనుస్సు 


ఉంటుంది. దీన్ని చూచే నముద్రపు పాముల అద్భుత 
కథ లల్లారు నావికులు. ఒడుమీదికి తీసుకువచ్చి వే స్తే రంగులుంటాయి. అది నడుస్తూఉం కే రంగులు 
ఇఏ ఎందకు కరిగిపోతుంది, ఇంగీషులో దీన్ని వూరుతూ ఉంటాయి 
“ఓర్‌ ఫిష్‌” అంటారు. 
నహగ్రాకులు 

ఇం[దుడికి వేయికళ్లు అని మన పురాణగాధలు, అందు కే అతడికి నహ సాతుడని 
"పేరువచ్చింది. ఇం; దుడికి వేయికళ్ళ్‌ంశు మోకు వింతగా ఉండవచ్చు. కాని ఎం(డవీతకు 
మూడు వేలకళ్లున్నాయంకేు మారు నమ్ముతారా ! నమ్మినా నమ్మకపోయినా క్స్‌ శక్ర 
అన్ని కష్లా ఉన్నమాట నిజం. పీత తలకు ెండు,నెపులా పెద్ద ముళ్తవంటిపి 
ఉంటాయి. (పకీములుచివరా ఒక నల్లటి మచ్చ ఉంటుంది. సూత్ముదర్శినిలా 

దర్నా ౧ 

ఆ మచ్చను చూడండి. పూకు నందలకిెద్ది కల్లు ఆ మచ్చచుట్టూ క నివిసాయి. కొన్ని 
కీతలకు నాలుగు వేల కళ్లనరకూ ఉంటాయి, అయితే ఇన్నికళ్ళవల్ల దీనికి (పయోజన 
మేమిటి ? అసి మీరు అడుగుతారు. పీతకళ్లు తిన్నగా ఒకవైపే గాని మరొకొనై పు 


978 


డాళలవివాన సర్శస్యము 
(on wut 


చూడలేవు. దాని కళలో కొన్ని పెకి మాతం చూస్తాయి. కొన్ని కిందికిమాాత్రం 
halea) గె —O 
చూస్తాయి. కొన్ని ఎకమకూ, కొన్ని కుడికీ, కొన్ని వెనకకూ చూస్తాయి. 


= 


కై ల శ ఈ 


3G 


నముద్రంలోడండే వింతల్లో జెల్టీచేప ఒకటి, జెల్లిచేపపేరు ఎలాగున్నా అది 
నిజానికి చేప కానే కాదు. అదంతా జెల్లీ యే. చేపకువ తె దానికి అస్థిపంజరం 
ఉండదు, 





కొన్నిరకాల జెల్టీచేపలు 


'జెన్టీచేపలు 'వేయిరకాలకుపైగా ఉన్నాయి. ఆకారాల్లో రంగుల్లో పరిమా 
ణాల్లో ఇవి అనేకరకాలు, (బకికిటన్న జెల్లీచేపను మికు చూపిస్తే మిరు దానిని 
జీవజంతువ్రు అనుకోరు. కొన్నిటిలో నిజంగా నూటికి తొంభై తొమ్మిది పాళ్లు నిక్టీవ 
పదార్థ మే. సాధారణంగా జెల్లీ చేపమెన ఒక గొడుగువలె ఉంటుంది. ఆ గొడుగు 
చుట్టూ కాడల్లా తంతులు వేలాడుతూ ఉంటాయి. గొడుగు అంచుచుట్టూ 
కళ్ళు, గొడుగుచుట్టూ వేలాడే కాడలు దాని ఆయుధాలు, పాతీకాలఫు ఆయుభాలు 
కావు. అవి తుపాకులు. . ఏజైనా ఒక చిన్న పురుగు ఒకదాని నమిోాపసపంలో వస్తే 
అది ఫట్టుమని "వీలుంది. దానిలోంచి ఒక పిషపుపౌగ వస్తుంది. ఆ పొగకు వురుగు 
మరార్భపోతుంది. అప్పుడు అడి పురుగును నోటిలోనికి లాగుకుంటుంది. 


జెల్రచేపకు హృదయం లేదు, అన్ని తుపాకులు చుట్టూ వేలాడ వేసుకొని 
తిరిగే జంతువుకు హృదయం లేదంకే ఆశ్చర్య మేముంది ? దాసికి మెదడుకూడా 


274 


సము[ద్రంతో బఇవజొలం 


లేదు, అది కొంచెం నయనే. హృదయం లేని జంతువుకు మెదడే ఉంశు నమ్ముదంలో 
అల్లకల్లోలం పుట్టదూ ? హృదయం లేని మనిషీ వెదడుకలవాడై తే ఎలా రాకుసు 
జా తాడో చూడండి ! 

జెల్లీచేపకు ర_క్తనాడులుకు-డా లేవ, ఇన్ని లేకపోయినా అది జంతువే. 


దాని ఆకారం, దాని చేహనిరాణంకంకు అమృత మెంది డాని పుబుక, జెలి 
ఢీ ఇ" ఇ. టు గగ 
చేప గుడ్లు కొన్నాళ్ళవరకూ నీటిలో “తేలుతూ ఉంటుంది. తరువాత అవొకచోట 
స్థిరపడి ఏదో ఒక వస్తువును అంటి పెట్టుకుంటుంది, మెలగా అది ఒక చిన్న *పాలివ్‌గా 
తయా కౌతుండి, అక్క_డ వృద్లివొంది ముగ తొడుగుతుంది. సరిగా చెటువలె. 
కట ౧ ౧ లు 
సారీప్రలు గుంవుగా ఏర్పడ తాయి, అప్పూడు మోగు దాన్నిచూస్తే నాచు అనుకుం 
టారు, ఈ పాలిపుల గుంపునుండి తిరిగి గుడవంటి మొగ్గలు పుటి, అవి పూచి 
_ప్రాణంత్రో కలకల లాడ తాయి, అప్పుడవి ఆ మొక్క_నుండి వేరుపడి (పతిదీ ఒక చిన్న 
జె ల్రీచేప అయి వేటిదారిని అవి ఈదుకుంటూ పోతాయి, ఇవి పూ ర్హిగా పెద్దవి కావ 
డానికి కొన్ని టికి వారాలు పట్టవచ్చు, మరికొన్ని టికి కొన్ని నెలలూ నంవత్సరాలు 
కూడా పట్టవచ్చు. 
టు 
సాధారణంగా "పెద్ద జెల్లీ చేప రెండు అడుగుల అడ్డుకొలత కలిగి ఉంటుంది. 
అంటార్కిటిక్‌ సముద్రంలో ఇరవై తొమ్మిది అంగుళాల అడ్డుకొలతకల జెల్టీ చేపలు 
దొరికాయి. 'పెద్దచేప బరువు తొొంభి పొనులవరకూ ఉంటుంది. చిన్నరకంవి పట్టు 
కుంశు కరిగిపోయెటంత నాజూకుగా ఉంటాయి. కొన్ని గాజువ ల స ళ్యంగానూ 
కొన్ని రబ్బరువ లెనూ ఉంటాయి. రంగుల్లో కోన్ని బూడిదవర్థ్యంగానూ, కొన్ని 
ఎర్రగానూ కొన్ని తెల్లగానూ, మరికొన్ని సీలిరంగుగానూ ఉంటాయి. మన 
నమ్ముదతీ రాల్లో సాధారణంగా జెల్లీ చేపలు తెల్ల టి గాజువంటివి. ఇవి జూలరుల 
వలల్లో ఒడ్డున పడిడఉండడం చూసాము. 


జెన్టీచేపలు సమ్ముదం అట్టడుగునా మట్టంపెనా కూడా ఉండగలవు. 
a) లు 6 మా 
అష్టభుజ 
ఆక్టోపస్‌ అనే భయంకరమైన మరొక జంతువున్నది. అక్లో పస్‌ అంకే ఎనిమిది 


చేతులు కొలది అని లుం ఇది మె త్తేగా ముద్దవ లె మన కాలిబంతి అంత ఉంటుంది, 
దానికి నాలుగేసి అడుగుల పొడవు కలిగిన ఎనిమిది భయంకరమెన చేతు 


275. 





దీని రంగు సాధారణంగా బూాడిదనర్థం; అయినా సమయాన్ని బట్టి అది రంగు 
మార్చుకుంటుంది. నముదం అడుగున వి_శాంతి తీసుకుంటున్నప్పుడు చేతులు ముడుచు 
కొని బంతివ లె పడికొంటుంది. దానికి వపాటి నృర్శఅయినా వెంటనే ఎనిమిదిచేతులూ 
ఎనిమిది ఆయుధాలన లె వొడుచుకు వస్తాయి. దీనిని దెయ్యపుచేప అసికూ+ డా అంటారు. 


276 


సముదంలో చేవజాలం 


అక్టో పస్‌కు శ త్రుభయ మున్నప్పుడు ఒక నల్లటి చావకం విరజిమ్ముతుంది. 
అదొక నల్లటి తెరగా తయా కౌాతుండి. దానిని అడ్డుపెట్టుకొని అది పా3పోతుంది. 

ఈ జాతికి చెందిందే 'స్కి(జ్‌' అని మరొకటి. డానికి పదిచేతులు 
ఉంటాయి, ఒకజత తక్కిన వాజటికంకు పొడుగ్గా డాంటుంది. స్కి(: లు చిన్నవీ 
పెద్దప్‌ ఉంటాయి, చెండు అంగుళాల పొడవుకలదీ ఉంది; ఏ భె అడుగుల పొడవు 
కలదీ ఉంది. పెద్దస్కి్యడ సుమారు తిమింగిలం అంత పెద్దది ఉంటుంది. డానిచేతులు 
ఏ0 అడుగులవరకూ ఉంటాయి, ఇవి అన్ని సము. దాల్లోనూ ఉంటాయి. హిందూ 
మహానముడ్రంలోనూ, పసిఫిక్‌ మహానము[దంలోనూ ఎక్కువ. 

ఐే ఇది చాలా సోమ!పోతు, ఎక్కువగా తిరగదు, స్క్విడ్‌ లు ఎక్కు. వగా 
తిమింగిలాల కడుపుల్లో దొరి కాయి. 

పగశపు పురువులు 

పగడపు ఫురువులు మునభూవిలో కొంత భాగాన్ని సృష్టించేయి. ఇపి 
సముదంలో దిబ్బలు వేస్తాయి, అవే తరవాత దీవ్రులుగా మారుతాయి, పసిఫిక్‌ 
మహానము[ద్రంలో వందలకొద్దీ పవడఫవు దీవు లున్నాయి. 


వింత ఆకారాలుగల పవగపు పురుగులు 





ఇవి (వేళ్ళవలె ఉంటాయి అందుచే వీటిని ఫింగర్‌ కోరల్‌ అంటారు. 


277 


పవడఫు పురుగు చూడడానికి మొక్కలా ఉంటుది; చెట్టున "లనే పూస్తుంది. 
దానిలో rs “'“పవడఫు చెట్టు మొదలు” a లోపల 'మె త్రగా 


శ 
శ 
ట్‌ 
. 
D 
అ 
' ఖే 
గ 


కొన్ని అందమైన పవడపు పురుగులు 

ఉండి గాలితగలగా నే అది గట్టిపడుతుంది కొందరన్నారు, ఒక _ఫెంచిశా న్త్రృజుడు 
ఈవిషయం నిరారణగా తెలుసుకోవడంకోనం నము[దంలో మునిగి తవిడిదూశాడు, 
నీటిలోకూడా అది గట్టిగానే ఉంది, 

పవడప్రుపురుగులు తయారుచేసే చీప్పలు ఇన్నీ అన్నీ అని "లెక్క వేయడం 
న అఫిలేని నమ్ముదం లేదు. పవడఫువురుగు నిర్విరామంగా వేలకొద్ది 
నంవత్సరాలు (శ్రమపడి దిబ్బలు వేస్తుంది. సముద్రంలో కొట్టుకొనివచ్చిన వి త్తనాలు 
ఆగుట్టల్లో చిక్కుకొని మొలక అెత్తుతాయి. నము[దం మిోదుగా ఎగురుతూ అలసి 
పోయిన పతులు (శమతీప్పకో డానికి దిగి అప్పుడప్పుడు అక్క_డే ఉండిపోతాయి. 
సముద్రంలో కొట్టుకొనివచ్చి జంతువులు అక్కడ చేరుకుంటాయి. [క్రమంగా అవి 
సారవంతమైన దీవులుగా మారిపోతాయి. అవే పవడపవుదీవులు, *పాలిసీవీయకొ 
దీవులు ఈవిధంగా వర్పడిన వే, 





పవడవుపురువులు సముడాలకు ఆభరణొల వంటివీ. అందమైన రంగులూ, 
మనోహరమైన ఆకారాలూ కలిగి నము. దానికి వన్నె తెన్తూఉంటాయి, కొన్ని 
నక్ష్మతాలలాగూ, కొన్ని చెట్టుకొమ్మలవలే, కలాలవ లె, విననక్కరలవలె ఇంకా ఎన్నో 
రకాలవి ఉంటాయి. 


478 


నత్ముతవుచేపకు ఐదుచేతులు ఉంటాయి, 
మిరు వాటిని కాళ్లన్నా అభ్యంతరంలేదు. ఎందు చేత 
నంటారా ! వాటిని అది కాళ్లుగానూ చేతులుగాను 
ఉపయోగిస్తుంది. ప్రతిచేళికి వందలాది గొట్టాలు 
bry ర. ఉంటాయి అది విశాంతి తీసుకున్న ప్పుడు వాటీ 
i సిముడ్చుకొని పడిఉంటుంది. మో రెప్పుడయినా 
న త్తగుల్లను తింటూఉన్న నక్షత్రపు చేప నశ్తు(తేవుచేపను చూస్తే అది కుష్ణుతుందని భయపడ 
వచ్చు, కాసి చానిచేతులు మిమ్ములను ఏమో చేయలేవు. న_తలను చేటాడడానికి 
మాత్రం అవి అద్భుతంగా వినియాగపడతాయి, శెండుచేతులమోద నిలువబడి, 
రెండిటితో నక్తృగుల్లను అదిమిపట్టి అయిదవచేతి కో గుల్లనుండి న తను సెకితీసుకు 
తియఎంది. న తలంశే దానికి చాలా ఇష్టం, 


నక్షతేపుచేపను రెండుగా చీలి స్టే అది వేంటనే కెండుచేపలుగా మారుతుంది. 





సము;దవప్పు పొరకాయలు 

నమ్ముద్రవు సారకాయకు కాళ్లూ చేతులూ లేవు, అది సరిగా మనసార కాయ 
నలె ఉంటుంది. అనేకబేళాల్లో దానిని తింటారు. | 

నము[దవు సొరకాయ వింతజంతువు. డానికి దూరాానమహామునికి ఉన్నంత 
కోపం ఉంటుంది. కోపంవచ్చిందా అది వెంటనే ఘోరమైనతపస్సు (ప్రారంభిస్తుంది. 
వమితినదు, ఏమ్మితాగదు. దానిశరీరం శుష్కి_ంచిపోతుంది. అది ఉత్తతోలు 
అయిపోతుంది. కోపం ఉపశమించిన తరవాత తిరిగి (క్రొ త్తశరీరం పెంచుకుంటుంది. 
దానికోపం ఎలాపోతుందో చెప్పడం కష్టం. 


కొన్ని వింతచేసలు 
నమ్ముదంలోని వింతలకు అంతులేదు. అందులో సూ క్ర్రాతిసూత మైనజంతువులూ 





యైన (పా గు లూ 
ఉన్నాయి. నము[దంలోని 
భయంకరమైన జంతువు | 
లలో సారచేప ఒకటి. 


నల్ల రెక్కల నూర 


279 


మ చ 
అక్కడక్షడ 'సారవేపక్‌ 
"౮ా స్ట 9 


లున్నాయి జాగ త్త అనీ 





బల లమిోద (వాసిటం టుంది. 
(Mr) 
నము[దన్నానం వసుపోరి 
ఉంది. మరొకరకం సొరి 


సార చేపలు అనేకరకాలు. తిమింగిలం సొర ఒక్‌ hs (పపంచం 
లోని జంతువుల్లో అన్నిటికం జు పెద్దది. అర వైఅడుగుల పొడవయిన. తిపింగిలం 
సారలు దొరికాయి. ఇంత పెద్దెదయినా ఇదె (సమాదక ౦ మైంది కాదు, 

తేల్లసార చాలా వ అవి సామాన్నంగా నల ఫై అడుగుల 
పొడవు ఉంటుంది. దానికి అచేకవరనల పళ్లు ఉంటాయి. ఒకవరన అ3గపోతే అది 
శెండవవరన న స 

సొరలకు మనివీవమూంనం అంశ చాలా ఇష్టం. అందుబాలులో ఈంకు అవి 
మనిషిని విడిచి పెట్టవు. పాందూమహాసము[దంలో జీ నాసారలు ఎక్కు-వగా ఉన్నాయి, 
అవి పది పదిహేను అడుగుల పొడవుంటాయి, అయినా అసి మనుష్యులను తినవు. 


ప gan టు టు... ర  కొమ్ముసార 

గ : brome, అపకు భర్గ గ స WW . 

F తలకాయసు ణి 
0 

లా ఉం[ుంది, 


యనా న ఇవి పాిందూ 


1! 


. ల ర్‌ భం సా fy 4 20 rs డిచి3 
bo ( టు యట క న స! పడిచిపెటవు, 


11 
: ఢి 3 " op Wat తభ గో 
f, 





(86) సముద్రంలో జీవజాలం 


REL TET TE FT HW గీకలాండు సొరఒకటి నర 
భక్షక - ఇది. తిమింగిలంతోనే 
| పోట్టాడుతుంది. దానికి మనిమీ 
: అంకు ఒక లెక్కా! 


SF gH Yr cast 
: 


: ఇంగ్హండు సము[దతీరాల్లో 
det Tree Tart wi Eo he Ege CTT wg in yn nn ' సారఒకటి ఉంది, దీనిపెడవు ఇర్మవా 
కోతిసార అడుగుల వరకూ ఉంటుంది, 





నాం తాన 
ఓ 


నము[దపు అడవులలో సొరలు చిరుతపులులు లాంటివి, మనివి, గట్టిగా 
తికగబడితే అవి పారిపోతాయి, ఏపాటిభయపడ్డా విరుచుకు మిదపడ తాయి. 
అప్పుడప్పుడు సారలను తిమింగిలాలు పూర్తి రగా మింగేసాయి. ఒక్‌. తిమింగిలం 
కా పదిహేనుఅకుగుల సొడవై. న (బితికేజన్న సార దొరికింది, 


రంపపు చేప | 


Ms 


రంపపు చేప రంపంవంటి తవ్షము క్రైకో శత్రువుల్ని చీల్చి వేస్తుంది. తిమింగి 
లానికికూడా వెనుతీయదు, ME (ద తేన భయంకరమైన రంపంతో 
తిమింగిలం పొట్ట చీల్చేస్తుంది. 


రంపపు చేపలు మన 
ఆం(ధతీరంలో ఎక్కువ. 
విశాఖపట్నంలోనూ, 
భీమునిపట్న ౦లోనుమోారు 
వీజాలరిని అడిగినా మోకు ౫ 
రంపవుచేప రంపం అమ్ము 1 
తొడు. నాలుగు ఐదు 
అడుగుల పొడవు రంపాలు | నో 
మికు అక్క_డ దొరుకు | 9 
తాయ. ఈ చేప ముప్పై. 
అడుగులకు ౩ పైగా పొడవు . 
కలిగి త... 





281 


జాలవిజ్ఞాన సర్వస్వము; 
కత్తిచేప 

. రంపపు చేషకువలెనే కత్తిచేపముత్సైకు రెండు మూడు అడుగుల పొడవు 
క త్తివంటి పెద్ద. బలమైన ముల్లుకొంటుంది, నే తిచేప రంపపు చేపవళ దొంగచాటుగా 
తన శత్రువువై పడదు. .అది తిన్నగా పైకి ౫ 
వస్తుంది. ఒక చిన్న'టాంకు'లా అపరిమితమైన 
వేగంతో వచ్చి వ సొరచేప కడుపులోనో am 
తనక త్లిన పొడిచి దాన్ని గిజగిజ లాడిస్సుంది. గ lhe 
దానికి భయంలేదు. చిన్నఓడలూ, పడవలూ 
కనిపిస్తే వాటిమై క త్తి తిప్పుతుంది, ఇర వై రెండు 
అంగుళాల దళసరి కళ్టైతో చేసిన ఓడను ఒక 
సారి కత్తినేప పొడిస్తే దానికత్తి అందులో 
విరిగిపోయింది. _ 















బొంబాయి నుండి కలక తాకు _పయాణం (1.1 
జేస్తూ ఉన్న ఒక నాటు ఓడను ఈచేవ పొడి. క త్రిచేవ 
చింది. ఓడ క ప్టైదళనరి పదమూడు అంగుళాలు. అంతే దళసరి కర్రలోకి దానిముల్లు 
చీల్చుకొని ఈవలావలకు వచ్చి విరిగిపోయిందట ! 


DE 
జ్య దీనిని ఇం్సీషులో “గ్లోబ్‌ ఫిష్‌ 
౫. అంటారు, ఈచేప ఒంటిపై ' వదు 
i 1 | స (1 పందికి వలె ముళ్లుంటాయి, తిమింగి 
లాలు వ్‌టిని మింగేస్తాయి. అవి 
'“మూూతం ఊరుకుంటాయా ! .తమ 
ముళ్ళతో దాని కడుపు చీల్చుళొని 
"బయటకు వచ్చేస్తాయి. ఒక రాక్షసి 
| వానుమంతుణ్ణి మింగి వే స్తే దాన 
పొట్ట చీల్చుకొని హనుమంతుడు 
బైటపడినట్లు మిరు విని ఉంటారు, 


al Pha 


ముళ్ళపంది. చేస 
ముళ్ళపందిచేప సరిగా అశేపని చేస్తుంది. 






459, 


సము[దంలో జీవజాలం 


సమ్ముడం లోతుల్లో చేపలు 


సాధారణం గా పదెనిమిది 
వేల అడుగులలోతు వరకూ సము 
దంలో చేపలు ఉన్నాయి. ఒక్క- 
అట్లాంటిక్‌ మహానము[ద్ర౦లో 
మాతం కొన్ని చోట్ల ఇర వె 
నాలుగు వేల అడుగుల లోతు 
వరకూ చేపలు దొరికేయి., 





నముదం లోతుల్లో ఉండే 
చేపలను పటాలంపే ఒక పెద 
| వ ఏ 
ఇబ్బంది ఈంది లోతుల్లో ఉండే 
చేపలు నముద్రవు నీటి ఒత్తిడికి 
అలవడి ఉంటాయి. లోపలకు 
వెళ్లుతూ ఉన్నకొద్దీ నీటివ తడి 
aa) © టీ 





పౌచ్చుతూ ఉంటుంది. కాని చేపల 


భరీ రాల్లో నీరు ఉండటం చేత లోపలి 
ఒత్తిడిక బైటి ఒ త్రిడిక పడి సరి 
పోతుంది. పకి ఒ చ్రిడి తీసివేస్తే 
ఈపడి తప్పిపోతుంది. చేపపొట్ట 
బద్దలౌతుంది. ఐనా కొంతమంది 
సాహాసికులు నము[దం అగాధమైన 





లోతునుండి జీవకో టిని పట్టి మైశి తెచ్చారు. చిత్రవిచిత్రమైన జీవాలు దొరికాయి, 


కొన్ని టికళ్ళు అపరిమితుగా పెరిగి | 
ఉన్నాయి.మరికొన్నిటికి క శ్లే లేవు. _ 
కళ్ళు లేని వాటికి తలెపి విద్యుద్దీపాక్ల 
శ చు నె 
లున్నాయి. కొన్నిటికి ఒంటినిండా . 
| స్‌ ము. భం పడ SARE 
దీపాలే. సాఢారణంగా అన్నిటికీ ౫ న. కా 
ఇదకోరలు ఉన్నాయి. a ag 
ఏ 


జాట్ల ల 
పయన 
శ 


నలం... ig Wet 





శల ard 
ముత్యాలభవ ౦ 


గ 


“ఇల్‌ అని ఒకచేప ఉండి, అది నత్తలను తింటుంది. “శే అని మరొక 
చేప ఉంది, అది “ఫైల్‌” చేపలను తినేస్తుంది. "నైల్‌ చేప కడుపులో ఒకరకమైన 
పురుగులు ఉన్నాయి, అవి “శే” చేప కడుపులోకి పోయి అక్కడ నృద్ధిపొందు 
తాయి. “రే” చేపకడుసే ఆ పురుగుకు పునిటిల్లు. డాని కడుపులో అవి గుడ్డు 


(7 REET TNT TVA WT TIT TI పప నం క “జటు తోయి, గుడుపగిలి వీల "లె 
| 'బెటికి వస్తాయి. వాటికి కూడా 
ఒక ఆశ్రయం కావాలి కదా! 

అవి న తగలలో తల చాచు 
' కుంటాయి, గుల్లలు నోరుతెరచి 
నప్పుడు ఈ పురుగులు 'చానిలొో 

| - ప్రవేశిస్తాయి, లోపలి కిపోయి 
చెన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి 
జ 2 “ఫైల్‌ చేస నట్టు న క్తను చాధపెట్ట హక 





ళీ ' 


'ఛిస్తాయి. వీటిని 'చంపడంకోనం న త్త ఒక విధమైన [దవం వాటి పె ' చిమ్ముతుంది. 
అద అ వుకుగును చుట్టుకొని దానికోసం ఒక 'చెరసాలను కయాపచే: స్తుంది. ఇక అది 
బయటకు, 'ర్యాబేదుం ద్రవం మెల్లగా, గట్టిపడి గోడవ'లె దానిని యట్టి వేస్తుంది... ' 


GQ rar 
wh 2 
wan ఇ U " | ల్స్‌ 


ళ్‌ 


284 


సి మ్య్ముదంలో జీవజాలం 


ఆ గోడ అద్భుత మైనది. అది కాంతివంతమై అందమైన రంగులు కలదై మన 
కన్నులను మిరుమిట్లు కొలువుతుంది. దానిని మోతీమవాల్‌ అని చేకుపెట్లితే అది 
ఉన్పేవకాదు. నిజంగా అది మోతీమవాలే ! సామోత్తుముత్యం ! మన నవరత్నాల్లో 
ఒక కున వా కకం! 


బైల్‌ఫష్‌ 
వాంయా. 


ఒకొక్క_ప్పుడు ఒకొ_కి,_జాతి జంతువులకు సర్వనాశనం నంభవి స్తుంది. 
వెనక ఎన్నో జాతుల జంతువులు ఈ విధంగానే చనిపోయేయి. వాటి ఎముకలు 
మంచు వారల్కకింద వేలకొలది సంవత్సరాలు చెడకుండా ఉండి, నళించిపోయిన 
అ జాతుల చరితను మనకు తమ మూగి నోళ్ళతో చెప్పుతున్నాయి. నమూనవజాతి 
కూడా ఈ విధంగానే ఒకప్పుడు సర్వనాశనం కావచ్చును. (ప్రకృతిలో కలిగే వదైనా 
వె పరీత్య మునల్ల నూ ఇది జరగవచ్చును. లేదా, అణునాంబువంటి వ అమోఘమైన 
ఆయుధము వల్ల నైనా కావచ్చును, 


ఇప్పటికి 70 ఏండ్ల కిందట అమెరికాలోని మెసాచుసెట్సు సముద్రంలో గల్భు 
స్రీము అనే వెచ్చని నీట్నిపవావాంలో మైల్‌ఫిష్‌ అనే జూతిచేపలు విస్తారంగా 
ఉండేవి. 1882వ నంవత్సేరం వసంతకాలంలో ఆ[వాంతాన వరునగా గొప్ప 
తుఫానులు వీచేయి. ఈ తుఫానులవల్ల గల్ఫొస్టీ)ము దారితప్పింది. దాసిస్థానంలో 
ఊఉ త్తరంనుండి గడ్డగట్టుకొని పోయే చన్నీళ్ళ (పవావాం వచ్చింది. కుల్‌ ఫిష్‌ చేపలు 
నీతీలం కమ్మి, లక్షలాదిగా చచ్చిపోయేయి, 800 మైళ్ళ మేర ఎక్కడ మూచిన 
చచ్చినచేపలు "లేలియాడుతూ కనిపించాయి. ఈ విధంగా 140 కోట్ల చేపలు చచ్చా 
యని అంచనా వేశారు, 


చూశారా, ఒకజూతికీ జాతే ఎలా నళించిందో ! 


తిమి౦గిలం 


౧, , లిమింగిలం చేపకాదు. కాని అది వేసవనఠలె ఉంటుంది. , అది నీటి స్‌ చైనా 
భూమి పె పె ఉండే జంతువుల గుణాలు దానిలో. ఉన్నాం: 


శిరి 


దొలవీజాన సర్వస్వము 
కా Co) 


చేపకు ఊపితితు లుండను, తిమింగిలానికి భూమిపై ఉండు జంతువులకు 
మాదిరే ఉొవిరితిత్తు లున్నాయి. చప చెంకులతోనే గాలి పీలు స్తుంది, తిమింగిలం 
ఉూావీరి తితులతో గాలి తీసుకుంటుంది. దానిముక్కు- తలప ఉంటుంది. ఎంత 
వికారమోా ఆలోచించండి ! అది నీటిలో మునిగినప్పుడు ముక్కు_మూూాసుకుంటుంది. 
మోరుకూడా నీటిలో మునిగినప్పుడు ముక్కు మూసుకుంటారు. లేకపోతే ముక్కు 
లోంచి నీరు లోపళలిక పోయి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. 


అన్నిటికంకు వింతవిషయం నవంళే తిమింగిలం మనఘామిమిోది జంతువులవ లె 
తన వీల్ల లకు పాలు ఇస్తుంది, 


చేపల ర క్రీం చల్లగా ఉంటుంది, తిమింగిలం ర కం మనర కృంవలె ష్‌ 


ఉంటుంది. నీళ్లు చల్లగా ఉన్నా వెచ్చగాఉన్నా తిమింగిలం ఒంట్లోమా త్రం ఒకే 
వీధంగా ఉంటుంది. 


(ప్రపంచంలో అన్నిటికంటె పెద్దజంతువు 
తివింగిలం (పపంచంలోని అన్ని జంతువులలోను పెద్దది, నీలి తిమింగిలం 
110 అడుగులకంశు ఎక్కువ పొడవుగా ఉంటుంది. హక. 150 టన్నులవరకు 
“ఉండవచ్చును, దాని కడువులో సులభంగా ఒక ఏనుగును నిల బెట్టవచ్చు. 
{2} ఒ =” లిమింగిలం తల చాలా పెద్దది, 
దాని శరీరంలో సుమారు మూడవ 
భాగం తలే. దాని కళ్లు వనుంగు 


ప తిమింగిలం కడుపులో ఏనుగు . స్టా కంటిపాపలు కదలవు. తిమిం 






గిలం నీటిమట్టంపై కీ వచ్చినపుడు తనచేహాన్ని చుట్టూ తిప్పుతుంది. తనచుట్టూ 
ఒకసారి చూడడం దాని ఉచ్దశం. 
తిమింగిలం తోక 
తిమింగిలంతో క పడవ లెడ్డువ లె ఉంటుంది. 5, 6 అడుగులకంకైు ఎక్కు..న 
ఇఇెక్తల్టు ఉండదు, పోడన్రుమాతం 18-20 అడుగులనరకూ ఉంటుంది. దాని నహ 
యంతో తిమింగిలం అద్భుతంగా ఈదుతుంది. 


296 


సముదంలో జీవజాలం 


తిమింగిలం లేని నము.దం లేదు. లోతు నమ్ముదాలలో, లోతు ఎక్కువ కని 
ఘన చేశంచుట్టూ ఉన్న నము[డాలలో, j వెచ్చటి సము డాలలో, . మంచు. సము 
(దాలలో, ఈ విధంగా (పతి నముదంలోనూ తిమింగిలాలున్నాయి. ఇవీ సమ్ముదం; 
అట్టడుగున నిద్రపోతాయి, అక్క_డే తిండి తింటాయి. కాని (పతి 10, 15 నీము 
పాలకూ గాలిపీల్చుకోటానికి సీటిమట్టానికి వస్తాయి. స్పెరమ్‌ అనే ఒకజాతి తిమింగిలం 
ప్రతిగంటపావునకు సె కి వస్తుంది. బయటికి వచ్చినప్పుడెల్ల 10 నిముషాలు ఉంటుంది. 
అంతకాలంలో అది 60, 70 సార్లు గాలి పీలుస్తుంది. 


తిమింగిలం అనలు సాధువే. కాని డానికి కోపం వచ్చిందా? డానంత భయం 
కరమైనజంతువు మరొకటి లేదు, కోపం వచ్చినపుకు అది తనతోకను జాడిస్తుంది. 
దానితోక దెబ్బకు ఎంతపెద పడనైనా ముక్కలు కావలసిందే, 


తిమింగిలాలు చాలా అమాయికమెనవి. తిమింగిలం పిల్లలు భ యం లేకుండా 
ప ఓడచుట్టూ ఆడుకుంటాయి. 


తిమింగిలాలు అచేక రకాలు, ముఖ్యంగా వాటిని రెండు విధాలుగా, విభ 
జి నారు. దంతాలు కలవి, దంతాలు చేనివి, అని, దంతాలుబేని తిమింగిలాలకు పొరల 
ప్ర ఎముకలు వరునగా ఉంటాయి. 


ఈ పార ఎముకలు గల తిమింగిలాలను “వేల్‌ బోన్‌” తిమింగిలాలు అని 
అంటారు. దానినోరు ఒక మాయావ్య్యాహంవలె ఉంటుంది. దాని వై చాడకు ఉండే 
ఈ ఎముక పలకలు 8 మొదలు !2 అడుగుల పొడవువరకు ఉంటాయి. నోరు" మూస్‌ 
కొనినవుడు ' ఈ పలకలు. మూసికొని : ఉంటాయి. నోరు ' తెరుచుకొని ఉండినప్పుడు 
అవి తెరలుగా వేలాడుతూ ఉంటాయి. 


' "ఈ తిమింగిలం నీటిలో. పయాణం చేసేటప్పుడు నోరు తెరుచుకొని ముందుకు 
సాగుతుంది. కొంతదూరం పోయి అది నోరు మూసుకొంటుంది: అప్పుడు 'సీ శ్లన్నీ 
బయటికి వచ్చేసి, చేపలు మొదలగు చిన్నచిన్న జంతువులు లోపల ఉండిపో తాయి, ' 

అంత పెద నోటో పెద పెద చేపలు వెళ్ళిపో తాయని 'మదూరనుకోవచ్చు. 
క్‌ వ్‌ యు లు 
శాని సృష్టి ఎంత విచ్మిత్రమైనదో చూడండి, అది అంత 'పెద్దజంత్రువైనా' దాని గొంతు 


287 


బాల విజ్ఞాన సర్వస్వము 


గొట్టం చాలాచిన్న ది, అందుచేత చిన్న జంతువులే తప్ప పెద్దవి అనలు దాని గొంతు 
ఉట 

కలో దూరనేలేవు, ఆ మహాజంతువు చిన్నపురుగులను తిని (బతుకుతుందంకే మిరు 

నమ్మరు. 





రెండురకాల తిమింగిలాలు 


కొన్ని తిమింగలాల నోటిలో కోరలలాంటి ఎముకలు 400 వరకు ఉంటాయట, 
పీటిబకువు 1, 1} టన్నులు ఉండవచ్చును, 


తిమింగిలాలను వాటి ఎముకలకోనం, (కొవు కోనం, నూచెకోనం వేటాడు 
తారు. ఒక్కొక తిమింగిలం ఎముకలు 20, 80 వేల రూపాయల విలువ చేస్తాయి. 


తిమింగిలాలను "రెండువందల సంవత్సరాలనుండి వేటాడుతున్నా రు. తిపింగి 
లాలు ఆత్శనంరతుణకోసం ఆర్కిటిక్‌ మహానము[ద్రంలోనికి. పారిపోయాయి, ఒక్కో. 
జాోలెండు దేశంలో నూరునంవత్స రాలలో 57 కోల ఖిమింగిలాలను వేటాడినారట, 


భూమి ఫై ఉండలేక ఏకారణాలచేతనో నము్ముదంలో తలదాచుకున్న తిమింగీ 
లానికి ననివీ శత్రువై వెన్నాడుతున్నాడు. ఈ విధంగా వేటపాగితే నృవ్వీలో 
అద్భుత మైన ఈ జంతువు కొన్నాళ్ళకు నశించేపోవచ్చును, తిమింగిలాలను - పే 
వ రకుల ధనాశావిశాలానికి ఈ జంతుజాలి బలి కావలసిన బే కాబోలు, 


తిష్నింగిలాలలో మరుగుజ్జు తిమింగిలం అనీ, గూని శిపింగిలం అనీ రెందుర-కా 
టున్న్వాయి.: | మరుగుజ్జులు ఇాలా చిన్నవని మి రనుకోవచ్చును, ' “&తీమింగిలాలలో 


288 


(17) సముద్రంలో జీవజాలం 


అవి చిన్న వే. ఎంత చిన్నదైనా తిమింగిలం తిమింగిలమే కదా! అది 15 అడుగులకు 
తక్కువ పొడ వుండదు. 


గూని తిమింగిలం దానికి రెండు మూడింతలు ఉంటుంది, వెకి హ్‌ 
భయంకరంగా పెద్ద తుపాకీగుండులాగ వస్తుంది. 


ఖు గొ 


ఏన్‌ 
తొమింగిలం జాతికి శెందిన కొన్ని చిన్న జంతువు లున్నాయి నాటిలో శాల్సికా 


డా 


WO 


ఒకటి, విశాఖపట్టణంలో డాల్ఫిన్స్‌వోన్‌ చాలమంది మూసి ఉండవచ్చును. నముదపు 
ఒడ్డున విలబడి చూ స్తే ముక్కలాగ సము[దంలోకి వొచ్చుకొనిన కొండ మికు 
కనిపిస్తుంది. దాన్నే డాల్ఫిన్స్‌నోన్‌' అంటారు, డాల్ఫిన్‌ త్రిది-గిలం ము క్కు అ చే 
విధంగా ముందుకు పొడుచుకొని వస్తుంది. 


ME 





on నగి? " 
Merced rl A ల 
యే. ariel: జీ క కీట జ 





డాల్ఫికా తిమింగిలం 


డాల్ఫిన్‌ చాలా అందమైన జంతువు. నున్నని దానిచర్జం వ శ్షనాతీతంగా 
ఉంటుందని చెపుతారు. చచ్చేటప్పుడు అది తన చర్మంరంగు అ త్యాశ్చర్యకరంగా 
మారు స్తుందట. 

డాల్ఫిన్‌ తిమింగిలాలలో  (గామ్‌పూన్‌ అనేరకం మహా ర కృవిపానగల 
జంతువు. సీళ్లను, తిమింగిలం పిల్లలను ఇది ఎక్కువగా తింటుంది. పెద్ద తిమింగిలాల పై 
కూడ ఒక్కొక్కప్పుడు దాడిచేస్తుంది. అది వాలా తిండిపోతు. ఒకప్పుడు ఒక 
(గామ్‌ఫపూన్‌ను పట్టి కోస్తే డాని కడుపులో 14 సీళ్లు 18 చిన్న. తిమింగిలాలు 
దొరికాయట. 


థిమింగిలం సాధారణంగా 500 ఏళ్ళ వరకు బతుకుతుంది, 


269 


కాల్‌ సరసము 
లవిజ్హాన సర్వస్వ 
బాతు కాళ్ళ సము[ద జంతుపులు 


సీలు, సము[దసింహం, వాల్‌రన్‌ _ ఇవి నీటి జంతువులు. కాని చేపలుకావు, 
ఇవీ మాంసాహోరులు; వీల్లలనుకని, పాలిచ్చుజంతువులు. చేపలవ అకాక అవి భూమిపై 
ఉండే జంతువులవ లె గాలిపీలుస్తాయి, వాటి రక్తము వెచ్చనిది, వాటి శరీరాలపై 
మె తేటి అందమైన బొచ్చు ఉంటుంది. 


సతి చరిత వినండి. అనలు జీవకోటి అంతా వీటినుండి పారంభ మనది, 
కొన్ని రకాల జీవజంతువులు భూమ్మిపెకి (ప్రాకి [కముంగా భూామిమోది జంతువు 
లయ్యుయి. కాని వకారణం చేతనో కొన్ని టికి మనభూమి నచ్చలేదు. ఇక్కడి 
వాతానరణం వీటికి సరిపడ లేదేమో ! అవి కొన్నాళ్ళు భూమిపైెఉండి త్రరిగి 
సముద్రం చేరుకున్నా యి. వాటిలో నీలు, వ*ల్‌్రరన్‌ ముఖ్యమైన జంతువులు, ఇవి 
సాధారణంగా మంచునము.దాల్లోనే ఉంటాయి, 


స్‌ళ్ళు 
నీళ్లు భూమిమిోదపుట్టి సము[దంలో "పెరుగుతాయి, వాటి ఉయ్యాల భూమి 
చైనా ఉనికి నముదంలోనూ ! మనవలెనే అది ఈత చేగ్చుకుంటాయి. చేపలవలె 
పుట్టుకతో వాటికి ఈతరాదు, సీలుతల్లి తనపిల్లలకు ఈత చేర్చుతుంది. 


ఉత్తర అట్లాంటిక్‌ మహానము[ద్రంలో 
ఉండే నీళ్లు 8 అడుగుల పొడన్రంటాయి. 
విటి శరీరం పసుప్రుచాయగ్లల బూడిద 
రంగుగా ఉంటుంది. వీపుమిోాద నల్లజీర 
లున్న దట్టమైన బూడిదరంగు మచ్చలు 
కూడా ఉండవచ్చును. అట్లాంటిక్‌ 
ఇ ఆర్కిటిక్‌ మహానము దతీ రాలందు, 
F- తర అమెరికాఖండంలోని ' ఉ త్త 
పీరముందు, ఉత్తర పసిఫిక్‌ తీరంనుండీ 
భాను ఉ త్తరతీరం వరకూ ఉండే ప్రాంతం సీళ్ళ ఉనికిపట్టు, 





290 


సమ్ముపంకో జీననోలం 


మో రెప్పుడై నా బొంబాయి వెళ్ళినపుడు అక్కడ జంతు ప్రదర్శనోడ్యానంలో 
వ్ర నళ అవు జస న్‌్‌ ఒట్లు ల్‌ 
నిలును తప్పకుండా చూడండి, (పపంచంలోని పెద్దజంతు (పదర ఎన్‌ ద్యానాలన్నిటి 
లోను నీళ్ళు ఉన్నాయి. యూరప్‌లో సర్కసులలో గ్యురాలవలె, వనుగులవ లె సీళ్ళ 
చేత ఫీటు చేయిసారు. అటా సముదసింహాల ముక్కులపె దీపాలుపెటి వాటిని 
mee) —D గయా ల్లి 6 
నడిపిస్తారు. ఇవి ఇంకా అనేకరకాల “ఫీట్లు” చేసాయి. 


సీళ్ళలో మూడు జాతులున్నాయి. చెవులులేని సీళ్ళు నిజమైన సీళ్ళు, వీటికి 
చెవులు లేకపోయినా వినేశ కి అపరిమితంగా ఉన్నది. ఇవి ఎక్కువగా ఒడ్డుకుకూడా 
పోవు, మూడు రకాలలోను చెవులుకల సీళ్ళు ముఖ్యమైనవి. సమ్ముదసింహాలు, 
సముద్రభలూ కాలు ఈ జాతిలోని వే, 


సమ్ముద్రవు ఏనుగు 


సీలు కోటుంబంలో అన్నిటికంచు పెద్దది సముద్రపు వనుగు. దీని చేవులు 
కి కనుపించవు, ఏటిలో రెండురకాలు ఉన్నాయి. అంటార్కి-టిక్‌ మహానముద్రపు 
దీనుల తీరాలె నా; అప్పర్‌, లోయర్‌ 


చు 
(> amas 


కాలిఫోర్నియా. పసిఫిక్‌ మహాసనము[ద 
తీరాలమైనా ఇవి ఎక్కువ. ఏటిలో 
మగజంతువుల ముక్కు. తొండంవళలఠె 
ఉంటుంది. అందుచేతనే దీనికి ఈపేరు 
వచ్చింది. తొండం 910 అంగుళాల 
పాడను ఉంటుంది. 


ఒకొ,_క్క_ప్పుడు సము[దఫు వనుగు 
90 అడుగుల పొడుగు ఉంటుంది, దాని 
చుట్టుకొలత 16 అడుగులకు తక్కు-వ 
“ఉండదు. వీటి నూనెకోనం వేట 
కాండు ఎక్కువగా వేటా డారు 
ఇప్పుడు వీటినంఖ్య తగ్గిపోయింది? " 








సముద్రపు ఏనుగు 


291 


దాలబడ్జాన సర్వస్వము 
షు. సము ద సలాం 

సము, దసి౦ప లు చెవులున్న సీళ్ళు, G _త్తరపసిఫిక్‌ మహో హాోనముద తీరాలలో 
ఉండే నము దసింహ+ పెద్దవి. ఇపి 12 అడుగుల పొడుగు ఉంటాయి. కాలి 
ఫోర్ని యా ee చిన్నది. దాని పొడవు 7._ర అడుగులకు మించి 
ఉండదు. సర్క-సులలో దీనినే తరివీదు చేసారు. 


నమ్ముదసింహం ఒంటినిండా "నెంటుక లుంటాయి. వ్‌ట్రి తోళ్ళతో (వీబలాఫ్‌ 
దీవులవారు పడవలు కట్టు తారు. కాని ఏటిచర్మాలు, ““ఫర్‌ కోట్లకు పనికిరావు, 


(౫ 


“ఫర్‌ ”కోట్టకు పనికివచ్చే నీళ్ళు చిన్నవి. వీటినే మనం నముద్రవు ఎలుగు 
లంటాము, అవి గంటకు 5-6 మైళ్ళ వెగంతో పరుగెత్తగలపు. ఏటితోలు 
మొదట నల్లగాఉండి తరువాత బూడిద 
రంగుకి మారుతుంది. వాటికి మెత్తటి 
పట్టువంటి బొచ్చు ఉంటుంది, యూరప్‌ 
లోనూ, అమెరికాలోనూ దానితో 
కోటులు, గానులు కుట్టిసారు. ఒకక గా 
కోటు కొన్ని వేల రూపొయల ధర 
డొంటుంది, పం ఈ జంతువులను 
దీనికోన మే వేటాడు తారు, 
సమ్ముదసింహాల ఇండ్లు నేల పై 
ఉంటాయి. ఇవి నము[దపు ఒడ్డున 





| be వరనగా ఉంటాయి అక్క_డ వేలకొద్ది 

తన వింహం జంతువులు వేర తాయి, ఆడువి విల్లలు 
వెట్టిలే మగజంతువులు శ (తువులు రాకుండా కావలి కాసాయి. కావలి జా. 
పుడు అవి. ఆహారం తినవు, సీళ్ళుకూడా తాగవు, ఒక్కొక్కప్పుడు. ఈ విధంగా 
నాల్ణగోసి' సెలలపాటు ఉంటాయి. - అన్న పానీయాలు "లేకుండా నాలుగు నెలలు ! 
ఎంతటి శలోర్యవతమో చూడండి 


292 


జీ 
a a రీలు. జ 
ఎము దంత ఉవచాలం 


తేన ఎల్ల లంకు ఏతేల్లి కి _వమజండాము తెల్ల సీలుక్తు మా గా? అందరు 
తేల్లులకం కె పిల్ల అయందు ఎకు ;-న పీతి. అది రెంజేసివందల మైళ్ళేవర అక్షు ఈదుకొ 
పోయి తేన వీల్ల లకు ఆహారం నంపాదించి తెస్తుంది. అప్పుడొక తమాషా జరుగు 
తుంది. 200 మైళ్ళ దూరం ఈదుకొని పోయి రావడం అంప ఒకటి శెండు దినాల్లో 
అవుతుందా ! తల్లిసీలు అంతదూరం పోయి ఆహారం 'తెచ్చేటప్పటికి పిల్లలు 
పెద్దనైవో తాయి. వేలకొొది ద్ది సీళ్ళత్తో కలిసిపోతాయి. ఇంతకష్టపడి ఆహారం తెస్తే 
తల్లిని పిల్లలు ఆన వాలు పట్టలేవు, పాలివ్యగల పకీదీ వాటికి తల్లివలెనే కనిప స్తుంది 
కాని కన్నకడువు ఊరుకొంటుండా?* ఇటుఅటు చూచి, తల్లీ నిమిషంలో తన 
పిల్లలను పసికట్టుతుంది. తల్లి పేమలో ఎట్టిమహాత్తు ఉందో చూశారా? 


మ శ స 


న నముద్రజంతువులె నా, వాటిని Bee సులభంగా మచ్చిక పడ తాయి* 
అవి తెలివి తే తట లెన జంతున్రులు, వాటి తెలివి లేటలూ విశ్వాసమూ మ రే జంతువుకూ 
శేవు. 


సీలులో మనివీకి ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి, కీలుకు వేడితగిలి 
నప్పుడు కాని, లేక దుఃఖం కలిగినప్పుడుకాని అది వెక్కి. వెక్కి. ఏడుస్తుంది. సీలు పిల్ల 
పోయినప్పుడు తల్లి దుఃఖంతో వడుస్తుంది, ia షష 


సీళ్ళు వేటా దేపద్దతి చితంగా ఉంటుంది. అవి ఆరో ఏడో మందగాకలిసి 
ఒక చేపలగుంపును లోతుబేని సీళ్ళలోనికి తోలుకొనిపోయి, అక క్కడ ఒకొక్క. 
దాన్న వరి నోటిలో చేసుకుంటాయి. 


స్‌లు శ తువులు 
సీలుకు పెద్దశ త్రువు మనిషి, ఎలుగుగొడ్లు, సారచేప్క గాంవున్‌ తిమింగలము 
కూడా దాసి శ తుకోటిలో చేరిన వే, 


ఉ_త్తర్మధువంలోని సళ్ళలో 'మొగనీలు ఆడుసీలుకంకొు ఐదారురెట్లు పెద్దదిగా 
ఉంటుంది. అంటార్కె-టిక్‌ తీరాలపై ఉన్న సీళ్ళలో ఆడుసీలే పెద్దది, . 


298 


వొలవిజ్ఞాన సర్వస్వము 


ఫొన్నినీళ్ళు 7 అడుగుల పొడవుంటాయి. అంటార్కిటికాలో ఎక్కువగా: 
ఉన్న ఒకజాతినిళ్ళు పదిఅడుగుల పొడవుంటాయి. ఇవి ఎక్కువగా నీళ్ళలో 
ఉంటాయి, చలికాలంలో మంచు క్రింద నక్కుకొని పోతాయి. గాలి పీల్చడానికి 
తవు పళ్ళతో మంచులోనికి రం ధాలు చేస్తాయి. దీనివల్ల త్వరలో వాటిపళ్ళు 
అరిగిపోతొయి, ఒక్కసారి పళ్ళుపోయేయా, అవి నళించవలసిం బే. వాటి ఆకోగ్యం 
కూడా అంతమంచిది కాదు, ఎనిమి బేళ్ళకంకు అవి ఎక్కువగా (బతుకవు, 


సీళ్ళు పొడగలవంచు మీరు నమ్మరు. నిజంగా అవి చాలా చక్కగా 
పాడుతాయి. వాటి కంఠంకూడా వాలా వుధుర మైనది. 

సల. గాయపడినప్పుడు కాని, దానికీ నహూజంగా చాను నమిాపీంచినప్పుడు 
కాని సమ్ముద్రం విడిచి 25.లి0 యమైళ్ళదూరం వోయి, ఒంటరిగా (పాణం విడుస్తుంది. 

వెటకాంట్ర (కూరత్గం 

ఉ_త్తర భువపుసీళ్లు బాలా చెద్దవి, వాటిబరున్ర అరటన్ను వరకు ఉంటుంది, 
సీలు చర్మం కోనం ఇంతవరకు సుమారు 20 లక్షల సీళ్ళను అతికూరంగా చంపారు. 
ఇప్పుడు వీటినంఖ్య తగ్గిపోయింది. వ రకానికి సీతిలేదు. లాభమే డాని పరమార్థం, 
ఒక యీడు అవనరంక కన్న ఎకు, ;-వనీళ్ళు పట్టుబడ్డాయి. దానివల్ల ధరలు క్‌ 
యేమో అని ? లక్షల సీళ్ళతో ళ్ళను నము [దంల పార వేశారట. 7 లతమల్యపాణాలు 
అనవనరంగా పోయీయి. ధనికులయిన వ రకుల కేమి! వారికి కావలసినది 
లాభమాయె |! 


ఆసియాఖండం పటం చూడండి. ఉత్తరాన అలాస్కా-ద్విపకల్పం మోకు కని 
వీస్తుంది. మొదట ఆ ప్రాంతం రష్యాది. 1867 వ సంవత్సరంలో 15 లశుల పౌండ్లు 
ఇచ్చి రతం అమెరికా దానినికొన్న ది. అలాస్కా_లో లక్షలకొద్దీ న్‌ా 
జంగారంవంటి లోహోాలనంపదకు-డా ఎంతో ఉన్నదని ఇప్పుడు తెలిసిం . సీళ్ళవేట 
కాండు ఇచ్చిన పన్నుల మూలంగా ర పాకు ఇచ్చినదానికీ రెండింతల ధనం 
అమెరికాకు వచ్చింది. 


సీళ్లు పూర్తిగ నళించివోకుండా చేయడానికి ఇంగ్గండు, అమెరికా, ర బ్యా, 
జపాను కెనడా “జీశాల మధ్య ఒక ఒడంబడిక జరిగింది. అప్పటినుండి. సీలువేట 


294 


సము[దంతో జీవజాలం 


తగ్గిపోయింది. సీలువర్తకం ఈ విధంగా ఆగిపోనటంచేత కలిగిన నష్టానికి అమెరికా 


రష్యా దేశాలు పరిహార మివ్యటానికికూడా ఒప్పుకొన్నాయి, 


ఇప్పుడు సళ్ళ వేటకాండ్రకు తై సెన్సు లిస్తారు. మగసీళ్ళనేకాని ఆడునీళను 
క త ర్వ గ 
పట్టుకో రాదని నిెపేధించాకు, 


వశే శవ 
వోలు అలం 


వాల్‌ రస్‌ కూడా బాలా పెద్ద సము[దజంతువు, సామాన్యంగా వ్యాలన్‌ రెండు 
టన్నుల బరువుంటుంది. అంకే 22 'వీయ్యప్రబస్తాల బరువునకు పెన అన్నమాట, 





వాల లు 


వ్యాలన్‌ కు వనుగులవ ల రెండు దంతా లుంటాయి, ఇని ఆయుధాలుగానూ, 
అహారనంపాదనంలో పనిముట్టుగానూ దీనికి పనికి వస్తాయి వ్యాలస్‌ సీటిలో మునిగి 
న_త్తగుల్లలకోన ౦ నాచును శెలుకుతుంది. పోలార్‌ ఎలుగువ లె, గాంపున్‌ తిమింగిలం 
వలె అది తన తోటి జంతువులకు యమదూతగా ఉండదు. అది బాలా మె త్త్‌ని 


ఆహారం తింటుంది, దాన్ని పట్టుకొన్న ప్పుడు పెద్ద చిక్కు దాని అహారం, అది మవ 
చేపపి నాలను కూడా తిన లేదు, 


వ్యాలన్‌ అమాయక మైన సాధుజంతువైనా చానిని మనం ఏపాటి కొట్టినా అది 
నిప్పులు కక్కుతూ మిద పడుతుంది, పెద్దతు సాకిగుండు వేగంతో అది' శత్రువును 
డీకొంటుంది. సామాన్యమైన పడవలను తన దంతాలతో ముక్కలు చేశ సేస్తుంది, 


ఒక ప్పూడు.,తిమింగిలాలను వేటాకబోయిన వారి ఓడలను వాలన్‌ కాగితపు వ 
VT MAY Tras wane 
తుక్కు చేసేసింది. 


లగ 


బాఅవిజాన సర్వస్వము 
ళా అ 


వ్యాలన్‌ నుగూర్చి ఎస్కి మోలకు భాగా తెలుసును. ఎసి స్కా మోలు వ్యాలన్‌ను 
పట్టుకింశు, ముందు డాని ప సులి న _త్తగుల్లలను వెతుకుతారు. అందులో 


వాలస్‌ చర్నం, దాని దంతాలూ కూడా చాలా విలువె నవి. వాటికోనం 
జాని నూ నెకోనం, లక్షలాది వ్యాలన్‌లను వేటగాళ్ళు చంప (పారంభించాగు, 


శిమిం.భాల వేటగాళ్లు ఒకసారి ఐక పెద్ద వలన్‌ లమందను చూచి, దాన్ని 
వేటాడి, ఫూ ర్తిగా చంపేశారు. ఎస్సి _మోల యా వాటిసె ఎన ఆధారపడి 
ఉన్నదని వాళ్ళను శె కయదు, ఎస్కి-మోఒకు వెండి, గుడ్డ సేత ఇచ్చేవి 
ఈ జంతువ్రలే. వారు దాని మాంసం జిని జాని తోలు భష 3న దాని కొవ్వుతో 
దీపాలు చెలిగించుకొొంటాకు. తిమింగిలం వేటగాళ్ళు వాల సుల నన్ని టిని చంకి వెన 
తరువాత వారి నెంబడీనే భూపరినోధకులు నచ్చారు. వాలసులను వేటాడిన న చోటి! 

మోపంలో ఎసి స వెరాల శ్రీ పురుషుల, కాలశాలికల శవాలు పడీఉన్నాయి. పాపం! 
తప విధ్యంసంతో వాళ్లకు కరవు వచ్చింది. వాళ్ళు చచ్చిపోయినది ఆకలితో | 


వా(లసులను పట్టణాలలోనికి తీసిఫొని రావడం కహ్షం. ఒక సారి ఒక వా(లస్‌ను 
పట్టుకోని ఇం గండుకు తెచ్చారు. అది ఒక చిన్న నీటి తొట్టలోప డి చచ్చిపోయింది. 
మహాసము[దంలో ఉండిన వాలన్‌ తొ టైలోపడి చచ్చిపోయిందం+ే మోకు ఆశ్చర్యం 
కలుగనచ్చు. కాని, ఆలాగ జరిగినమాట నిజమే ! 





